తెలుగు నవలల్లో తెలంగాణ జనజీవనం 





(ప్రచురణ - నవంబర్‌, 1999 

ప్రతులు - ఐదువందలు 

టైటిల్‌ డిజైనర్‌ - శిలావీర్రాజు 

లేజర్‌ టైప్‌సెటింగ్‌ - (శీ సత్యాగ్రాఫిక్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌. 

వెల - రూ! 175/- 

అన్ని హక్కులూ రచయిత్రివే 

ప్రచురణ - (శ్రీ బాలాజి ఆర్ట్‌ ప్రింటర్స్‌, చిక్కడపల్లి, హైదరాబాద్‌ 
కప్రుతులకు : 

1) నవోదయ బుక్‌హౌస్‌ 


ఆర్యసమాజ్‌ మందిర్‌ ఎదుట 
కాచిగూడ, హైదరాబాదు. 


2) “సంసృతి” 
35-67/1, 
జి.కె. కాలనీ, పోస్టు - సైనిక్‌పురి, 
సికింద్రాబాద్‌ - 500 094. 
ఫోన్‌ : 7113117 


అంకితం 


తెలుగు వెలుగుల 
జిలుగు మెరిసీ 
మసక లెరుగని 
మమత కురిసీ 
నన్ను నన్నుగ 
తీర్చి దిద్దిన 

నాకు “నాదిను 
లివి పెంచిన 

నా 


తెలంగాణకు - 


దాః మారంరాజు ఉదయ 


ఆకాంక్ష 


సిజాంరాష్ట్ర మండలి తెలంగాణ (ప్రాంతమున నెలకొని యున్న 
శ్ర న విధానమును (ప్రతివింబింపజేయు నవలలను సమగ్రముగా 
పరిశీలించి, పరిశోధనా గ్రంథముగ వెలయించి డాక్టరేటు పట్టమును పొందిన 
1 ఉదయగారు అభినందసియులు. 

సిజాంరాష్ట్రమున కొక (ప్రత్యేకత యున్నది. ఆసా వంశజులైన 
హైదరాబాదు రాష్ట్రపాలకులు, పాలన విషయములందు స్వతంటత్రులై, తంతి, 
తపాలా, రెలే;, ఆర్‌.డా.డి. సిక్కాలను ప్రత్యేకముగ కలిగి యుండిరి. 

ఏడవ నిజాం అలాహజత్‌ మీర్‌ ఉస్మానలిఖాన్‌ బహద్దూర్‌ (క్రీ! ఈ! 
1911లో రాజ్వాూభిషికుడె (కీ! శ 1936 వరకు చక్కని పరిపాలన మొనర్చను. 
ఈ 25 ఏండ్ల పాలనాంతమున రజతోత్సవములు రాష్ట్రమంతట ఘనముగ 


నిజాంరాష్టము బెరంగాబాదు, గుల్బర్గా, మెదక్‌, వరంగల్‌ సుబాలు 
కలది. ఈ రాష్ట్రమున 1. జెరంగాబాడు 2. వీఢ్‌ 3. పర్చిణి, 4. ఉస్మానాబాదు, 
5. నాందేడ్‌ అను మరాఠా జిల్లాలు. 1 బీదరు, 2. గుల్బర్గా, 3. రాయచూరు 
ఆను కర్నాటక ౩ జిల్లాలు. 1. ఆదిలాబాదు, 2, కరీంనగర్‌, 28. వరంగల్‌, 
4. నల్లగొండ, 5. మెదక్‌, 6. నిజామాబాదు. 7. మహబూబ్‌నగర్‌, 8. 
ఆ(త్రాఫ్‌ జిల్లా అను 8 తెలంగాణ జిల్లాలు మొత్తము 16 జిల్లాలలో నిజాం 
రాష్రము కూడి యుండెను. 

తెలంగాణ స్థితిగతులను వివరించుచు, (ప్రజలమనిషి, గంగు, చిల్లర 
దేవుళ్ళు, మోదుగు పూలవంటి అనేకానేక నవలలు పోలిసుచర్య తరువాత 
వెలువడినవి. అనాటి తెలంగాణమున దేశ్‌ముఖ్‌, దేశ్‌పాండ్యాలు 
జాగీర్దారులు, వతన్‌దారులు చేసిన దురంతములు, (ప్రజల దుర్భర జీవన 


నో. ర్త ఆవ చ 
పలుచతనము, దుర్మార్గపు చర్యలు. షెరిదార్ల ప్రవర్తన, మాలమాడిగల, 
గిరిజనుల దురవస్టలు, దొరలకు వారొనర్చు సెవలు, స్ర్తిల ఆక్రందనలు, 

న. 


నిజాం వ్యతిరేక క ఆం(ధ్రజనసంఘము, | 
ఆంధ్రమహాసభలు మున్నగు విషయములతో కూడిన నవలలను కుణముగ 
నధ్యయనమొనర్శి డా॥ ఉదయగారపురూపమైన les గ్రంథముగా 
తెలుగు నవలల్లో తెలంగాణ జనజీవనంను రచించినారు. 

ఈ పరిశోధనా (గ్రంథము ఐదు అధ్యాయములలో రడింపబడినది. 
1) తెలంగాణ ప్రత్యేక పరిస్థితులు 
2) పల్లె జీవితం 
3) నగర జీవితం - రాజకీయ సంబంధాలు 
4) గిరిజనుల జీవిత పరిస్థితులు 
ర్‌) తెలుగు నవలల్లో తెలంగాణ స్రీలు 

మొదటి అధ్యాయమున పోలీసు చర్యకు పూర్వము తెలంగాణమున 
నెలకొని యున్న ప్రత్యెక పరిస్టితులను డా॥। ఉదయగారు సంక్షిప్తముగ 
రచించినారు. ఇది నిజాం రాష్ట్ర ప్రజల దుర్భర స్థితిని తెలుసుకొనుటలో 
తోడ్చడును. ఇందు, నిజాం రాజ్యవ్యవస్థ, ముస్లిం పాలనావిధానములు, 
దేశ్‌ముఖ్‌, దేశ్‌పాండ్యా, జాగీర్లార్ల, వతందార్ల పాలనలో ప్రజలు గడిపిన 
దురవస్థల జీవితములు వెల్లడింపబడినవి. 

రెండవ అధ్యాయము పల్లెజీవనమునకు చెందినది. గ్రామ ప్రజల 
జీవన విధానము, రైతులు, కౌలుదార్లు వ్యవసాయ కూలీలుగా మగ్గిన 
విధానము, ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్ధిక, స్థితిగతులు నిజాం 


వ్యతిరేకోద్యమమును (ప్రతిబింబించు నవలలలోని అపూర్వ సంఘటనలు, 
విశేషములు తెలుపుటలో రచయి([తి తమ (ప్రతిభాపాటవములను 
మేధాసంపత్తిని ప్రదర్శించినారు. 

మూడవ అధ్యాయము నగర జీవితము, రాజకీయములకు 
సంబంధించినది. హైదరబాదు నగర సంస్కృతి, ఉరుదూభాషా ప్రభావము, 
తెలుగు భాష దీనస్థితి, కార్వెపండితుని సభలో తెలుగువారికి జరిగిన 
పరాభవము. ఆం(ధ్రజనసంఘ ఆవిర్భావము, (గంథాలయోద్యమము, ఆం(ధ 
మవోనబ్లల నిర్వవాణ, (వజలలో చైతన్యవెర్సడుట, నిజాం 
వ్యతిరేకోద్యమములు, తెలుగాభాషాభివృద్ది, నీలగిరి తెనుగు, మీజాన్‌, 
గోలకొండ, రయ్యత్‌ వంటి పత్రికల ఆవిర్భావము, (శీయుతులు మాడపాటి 
హనుమంతరావు, కొండా వెంకటరంగారెడ్డి, దాః బూరుగుల రామకృష్ణారావు, 
మందుముల సోదరులు, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, సురవరం 
(ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, ప్రభుతుల నిస్వార్ధసేవ, కాం(గెసు, 
కమ్యూనిస్టు పార్టీల ఉద్యమములు, శ్రీ రాజబహుద్దూర్‌ వెంకటరామరెడ్డి 
గారి సహాయ సహకారములు విద్యాసంస్థల స్థాపనము వంటి అనేకానేక 
కార్యక్రమములు రూపొందించుటలో నగరములు, పట్టణములు ప్రధానపాత్ర 
వహించినవి. 

నిజాంరాష్టమున ముఖ్యముగా తెలంగాణ మండలి, గిరిజనుల 
జీవితము, భూస్వాముల దౌరన్యములు, బంజారాలు, కోయలు, కోలాములు, 
గోండులు, చెంచులు, మాధురాలు తదితర గిరిజనుల అస్థిర జీవన 
విధానమును తెలుపు అధ్యాయము నాలుగవది. ఇందు అదిలాబాదు జిల్లా 
అసిఫాబాదు తాలూకా కెరమిరి ప్రాంతమున భూసంబంధ పోరాటములు, 
పన్నుల నిరాకరణ, కొమరంభీం విప్లవము, పోరాటములు, నిజాం 


అధికారుల, పోలీసుల, దమనకాండ క్షుప్తముగ వాయజడిన ఈ అధ్యాయము 
(ప్రధానమైనది. 
నిజాంరాజ్యస్థితిగతులను వివరించుచు (వా 
జీవితము, స్రీలు - ఆచారవ్యవహారములు, బానిస బ్రతుకుల, ఉంపుడుకత్తెల 
జీవితము, సేవకపురాండ్రపైన ఆడపాపలపైన, దొరల, దేశముఖ్‌ల వతందార్త 
వారి బంధువుల, స్నేహితుల దౌర్హన్యములు, అవూయిత్యములు, 
కన్నెచెరబాపుట, భోగము మేళములు, జోగినులు, బసివిలు, తదితర 
ప్రీమూర్తుల చరిత్రలు తెలుపబడినవి. 
భారతదేశము స్వాతంత్ర్రమును పొందిన తరువాత 1947 ఆగ 
15 నుండి 1948 సెప్టెంబరు 18 వరకు నిజాం రాజ్యమున రజాకార్ల, 
(ప్రభుత్వాధికారుల, పోలీసుల, మిల(టీ వారల దురంతములు అనూహ్వామైనది. 
' ఏడవ నిజాం ఆలాహి(జత్‌ మీర్‌ ఉస్మానలిఖాన్‌ నిజాం రాష్రమును 
ఇస్లామిక్‌ రాజ్యముగా రూపొందింప దలచినాడు. ఆయన రహబరెదక్కనె 
అను ఉరుదూ దినప(త్రికలో 
“బందేనాఖాన్‌వువానున్నో 
నిదాయెతక్సీర్‌ 
జలలా ఆవేగయారి షైయే 
జున్నార్సేఖి” అని ఖురాన్‌ మొదటి కల్మాను (పకటించినాడు. 
ధ్వనిని వినినంతనే శంఖనాదమాగిపోయినది. హిందువుల 
మతచిహ్నముల పైనను జందెములపైనను భూకంప మాచ్చాదింపబడినది. 
ఇది ఖురాన్‌ మొదటి కల్మా భావము. 
నిజాం రజాకార్లకు, అధికార్లకు, పోలీసులకు మిల!(టీ వారికి 
సర్వాధికారములనొసంగి వారొనర్భు దురంతములకు సహకరించు చుండెను. 
హైదరాబాదు రాజ్యము ఇన్నామిక్‌ రాజ్యముగ న్వతం(తముగ, 
వంశపారంపర్యముగ, పాలింప బడవలెనని ఉస్మానలీఖాన్‌ ఆకాంక్ష 


8లో 


రజాకార్లు, పోలినులు, మిల(టీ వారు, కట్టర్‌ మున్సింలు 
తెలంగాణమున భీభత్సకాండను సృష్టించినారు. 

అమాయకులైన ప్రజలను వరుసగా నిలిపి కాలి చంపెడివారు. 
షాహె ఉన్మాన్‌ జిందాబాద్‌, నినాదముతో నిర్దాక్షిణ్యముగ (ప్రజలను 
హతమార్చెడివారు. కొందరు నరరూప రాక్షసులు, తల్వార్‌లతో యువకుల 
కంఠములను తెగనరికెడివారు. కొందరిని జంజాలతో పొడిచి చంపెడివారు. 
మానవత్వమునకు సమాధికట్టి వయసు తారతమ్యము లేకుండ, పట్టపగలు 
వందలాది (ప్రీలను బంధించి, అవమానించి, మానభంగములొనర్చడివారు. 

తల్లిదండ్రులముందు పసిపిల్లలను నేలకు విసిరికొట్టి చంపెడివారు. 
ప్రజల ఆస్తిపాస్తులను ధ్వంసము చేసి, ధనకనక వస్తు సంపదను దోచి, 
గడ్డి వాములను, పూరిగుడిసెలను, ఇండ్లను దహనముచేయుచు (ప్రజలు 
ప్రాణభీతిచే పరువెత్తుచుండ వారిని వెంటాడి బంధించి పొడిచి చంపి 
తగులబడు ఇండ్లలోనికెత్తి పడవేసెడివారు. 

రైెలుబండ్ల నాపి, బోగిలలో నున్న వారిని దోచి నానాహింసలకు 
గురిచేసి రైలుపెట్టెలకు నిప్పంటించి, తగులబెట్టెడివారు. 

(ప్రతిదినము లారీలలో తమకు నిర్దేశించిన గామములను చుట్టుముట్టి 
దోపిడీలు చేసి ప్రీలను చెరబట్టి బీభత్సకాండను సృష్టించెడివారు. 

ఈ దుర్మార్గపు చర్యల వలన తెలంగాణ ప్రజలు (ప్రాణము 
లరచేతబెట్టుకొని జీవితములను గడిపినారు. అధిక సంఖ్యాకులైన 
హిందువులు, నిజాం రాష్ట్రమునుండి యూనియన్‌ (ప్రాంతములకు తరలి 
పోవునట్లు చేయుట నిజాం అభిమతము. వారి స్థానమున యూనియన్‌ 
(ప్రాంతములనుండి ముస్లింలను రావించి వారికి సమస్త సదుపాయము 
లేర్చ్బరచి నిజాం రాజ్యమిస్తామిక్‌ రాజ్యముగ రూపొందింపవలెనని 
ఉస్మానలీఖాన్‌ ఆకాంక్ష. 


పోలిసుచర్యకు పూర్వము తెలంగాణ గ్రామ (ప్రజల పరిస్టితులను 
తెలుపునట్టి అనేక నవలలను, అధ్యయన మొనర్శి శ్రీమతి ఉదయ అపురూప 
పరిశోధన (గ్రంథముగ దీనిని రూపొందించినారు. దేశ్‌ముఖ్‌, దేశ్‌పాండ్యాల 
వంశమున జన్మించి, బూర్ద్జువాలకు వ్యతిరేకముగ పోరాటము సాగించిన 
నాయకులకు సహకరించిన కీ॥శే! శీనాథరావు గారి తనయ డా॥ ఉదయ 
గారు ప్రజల మనోభావములను బాల్యమునుండియే ఆకళింపు చెసుకొని, 
చక్కని అవగాహన కలిగిన వనితామణి. ఆమె తెలంగాణ ఆంధ్రోద్యమ 
పితామహుడగు మాడపాటి హనుమంతరావు గారి జీవితము - రచనలపై 
ఎం.ఫిల్‌ పట్టా నిదివరలో పొందియుండిరి. వారిసమ్యక్ళావములు యిట్టి 
[గ్రంథ రచనకు (పేరకములైనవని తెలుపుచు వారింకను అపురూపమైన 
పదిశోధన (గ్రంథములు వెలయించవలెనని ఆకాంక్షించుచున్నాను. 


సరస్వతీనిలయం స అనే శా(ై 
3-4-245/1, 3-12-1999 


లింగంపల్లి, కాచీగూడ, 


హైదరాబాదు-27. 


కుత పూ తులం: 
C= 

నేను “మాడపాటి హూదముమయుంతరతావుగారల జీవితం - రచనలు 
అనే అంశంపై (ఎమ్‌.ఫిల్‌ పరిశోధన చేస్తున్నప్పుడే “తెలంగాణ 
నవలలూగా పేరున్న వాటిని చదవడం జరిగింది. సహజంగా అదే 
ప్రాంతానికి చెందిన దాన్ని కావటం వల్లనేమో చాలాచోట్ల 
నాకజ్ఞ్హముందు జరిగిన సంఘటనల్ని లిఖిస్తున్నానేమో అన్సిం-చింటి. 
అందుకే పి.హైచ్‌డి. వట్టాకోసం “తెలుగునవలల్లో తెలంగాణ 
జగుజీవనం? అన్న అంశంతో హైద్రాబాద్‌ యరూనుివర్శిటీ లో 
పలశోధథనాంశంగా గ్రకూం-చాను. ఆ దమిశ్వమిద్వాలయంవారు 1991 
(ఆగస్టులో నాకు డాక్టరేట్‌ పట్టా ఇచ్చారు. ఆ సమయంలో నాకు 
పడ్యవేక్షకురాలిగణా తన అమూల్త సలవాలను అందించిన (నేను 
ముగిదించినా నరు డా ఆనందలకి గారికి, 

పరిశోధన తొలిదశనుం-చి సిద్దాంతర్రంథం సమర్తించే వరకు 
నా సందేవోలను తొలదించి సహకఠలం-చిన దాశరకు రంగా-చార్య 
రగాలకి థగ్మ్కవాదాలు. 

సమాూా-చార సేకరణలో ఎందరో మిత్రులూ నాకు సవీయ 
పత్తారు. ముజ్వుంగా 

రా చదరుచురరాచ్చు, 

తా|| వెటుకూరి ప్రసాద్‌, 

గుఖిలేశ్వర్‌, 

వాసిరెడ్డి నవున్‌ గార్హ్తకు, 

నా కృతజ్ఞతలు. 

ఈ సిద్దాంత గ్రంథ ముద్రణ నోయకుంటున్నప్పుడు నాకు 
పసపవోయంగా ఉన్న ఆః వెలుదండ నుత్చ్హాగుందరావుకు, 

అందమైగు ముఖ-చిత్రాన్ని చిత్రించిన శిలా విరాజా గారితి, 
సకాలానికి గ్రంథాన్ని అందంగా అ-చ్చువేసి ఇబ్సిన శ్రీ బాలాజీ ప్రెంటడ్స్‌ 
యజమాగికి, కార్మికులకూ నా ప్రత్యేక ధన్యవాదాలు. 


రం యం. ఉదయ 


తెలంగాణ జనజీవితపు లోలోతుల్లోకి, సుఖదుఖాలతో మేరు 
(ము పరఠిశోధనకోసమే అయినా మమేకం కాదలు-చుకున్నారు - 
నాలాంటి రచయిత వ వెలుగు నీడలను ఎత్తి - చూవాలనుకున్నాడో 
- ఆ వెలుగు నిడల్లోకి మీరు పోవడమే కాక - ఇతరులకు 
దారికల్సిన్తాముంటున్లారు... అందుకు నాకు మరు ముకు నేను కృతజ్ఞాత 
గలిగి ఉండేకన్న - న్యష్టికర్తతైన తెలంగాణ జనం మీకు కృతజ్ఞత 
తలుపు కుంటారు... 
-అల్లంరాజయ్య 


ఆణయుంలుంఆ 


సమాజమెప్పుడూ ముందుకే సాగుతుంది. అయితే నిన్నటి స్థితిని, 
జరిగిన సంఘటనలను, కలిగిన అనుభవాలను విస్మరించి వెళ్లదు. అలా 
వెళ్లడం అసంభవమే కాక అసాధ్యం కూడా! సమకాలికుల కోసం 
భవివ్యత్తరాలకోనం సామాజికాంశాలను, జరిగిన నంవంటనలను 
యథాతథంగా రికార్డుచేసి భద్రపరిచేవాడు చరిత్రకారుడైతే కళాత్మక దృష్టితో 
వ్యాఖ్యానించేవాడు సృజనాత్మక రచయిత. 

(బెటిష్‌ పాలనలోని ఇండియాలో జరిగిన స్వాతంత్రోద్యమానికీ, నిజాం 
పాలనలోని తెలంగాణాలో తలెత్తిన ఉద్యమానికి ఎంతో అంతరం కనిపిస్తుంది. 
సిపాయిల తిరుగుబాటు (1857) నాందిగా, స్వాతంత్రోద్యమం (1947) 
భరత వాక్యంగా సాగిన భారత స్వాతంత్య్ర సంగ్రామానికి (ప్రధాన గమ్యం 
ఒక్కటే. అది ఆంగ్లేయులు ఈ దేశం విడిచి వెళ్లాలని మాత్రమే. కాని, 
తెలంగాణాలో వచ్చిన పోరాటానికి కారణాలనేకం. ఈ పోరాటాల లక్ష్యం 
నిజాంని గద్దె దించడం లేక గోల్కొండ ఖిల్లా కింద అతడిని సమాధి చేయడం 
ఒక్కటే కాదు. అది ఒక భాగం మాత్రమే. భూస్వాములు, జమిందార్తు, 
దేశ్‌పాండేలు, దేశ్‌ముఖ్‌లు, పటేల్‌, పట్వారీలు మొదలగు దోపిడీదార్ల కబంధ 
హస్తాలనుండి విముక్తి పొంది స్వేచ్చా వాయువులు పీల్పాలనుకోవడం - 

జీవనోపాధికి మూలమైన “భూమిని సొంతంచేసుకొని ఆత్మగౌరవంతో 
(బ్రతకాలనుకోవడం - తెలంగాణా (ప్రజల చిరకాల వాంఛ. 

తరతరాలుగా నరనరాలలో బానిసభావం నిండుకొని అన్ని రకాలుగా 
నిలువుదోపిడి చేయబడి అణగారిపోయిన జాతిలో కలిగిన ఆవేదనకు - 
గుణాత్మకమైన (ప్రగతిశీలమైన పరిణామమే తెలంగాణా పోరాటాలు. 


హ్యూడలిజానికీ భూస్వామ్య దోపిడీ విధానానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున 
ఎగసిన తెలంగాణ పోరాటాన్ని ఆర్యసమాజం, ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు, 
కాం(గైసుల పాత్ర - రజాకార్లు, నిజాం తదనుయాయుల పాత - సామాన్వ 
ప్రజలు నలిగిపోయిన తీరు - కదలి తిరగబడిన విధం - పోలీసుచర్య 
పోరాట క్రమాలు పరిణామాలు మొ॥ విశాలాంధ్ర సిద్ధించాక, స. 
పరిధవిల్లాక గ్రామ జీవనంలో కలిగిన మార్పులు - మారిన డోపీడ 
విధానాలు, కార్మికోద్యమాలు, గిరిజన పోరాటాలు, నక్సలైట్‌ ఉద్యమాలు 
మొ! వాటన్నింటిని ఎంతో శక్తిమంతంగా తెలుగు నవలాకారులు తమ 
నవలల్లో చిత్రీకరించారు. ఆ పరిస్థితులకు దర్పణం పట్టారు. వట్టికోట 
అళ్వారుస్వామి ప్రభృతులు ఆ పోరాటాల్లో ప్రత్యక్ష భాగస్వాములై కారగార 
క్షేశాలు, అజ్ఞాతవాసాలు, అనుభవిస్తూ ఉద్యమాలు నడిపిన వారుకావడంతో 
వారి శజ్టిప్రన వాస్తవిక దృక్పథం, ఉద్యమ శీలం ప్రతిభావంతంగా ప్రభావ 
వంతంగా చోటుచేసుకుంది. 

వట్టికోట “పజల మనిషి” గంగు; దాశరథి “చిల్లరదేవుళ్ళు”, 
“జనపదం”, “మోదుగపూలూ, “మాయజలతారు”; సరిపల్లి కృష్ణారెడ్డి 
“యుగసంధి”; అల్లం రాజయ్య “ఊరు”, “కాలిమంటుకున్నదిా, 
“అగ్నికణం”; ఇంకా జాతీ “సింగరేణి మండుతోంది”, బోయజంగయ్య 
“జాతర”; పవన్‌కుమార్‌ “నల్ల వజం” తిరుపతయ్య “బతుకు” బి.యస్‌, 
రాములు “బతుకుపోరు”; అల్లం రాజయ్య, సాహు “కొమురం భీం” మొ! 
నవలలు ఉద్యమ శీలంతో తెలంగాణా జనజీవితాన్ని చిత్రించిన నవలలు. 
ఇంకా కొన్ని ఉన్నా ఇవి ప్రధానంగా ఆ దృక్పథంలో వచ్చినవి. కనుక నేను 
వీటినే ముఖ్యాధారాలుగా గ్రహించాను. తెలంగాణ పరిస్థితులను పరిశీలిస్తూ 
పోలీసు చర్యకు ముందు ప్రజా జీవితాన్ని ఆనాటి రాజకీయ సామాజిక 
స్థితిగతులు-పోలీసు చర్య తదనంతరం వచ్చిన ఉద్యమాలను-వాటి రాజకీయ 


సామాజిక న్చితిగతులు పైన పేర్కొన్న నవలల్లో ఏ విధంగా 
ప్రతిఫలింపబడ్డాయో గుర్తించడం గమ్యంగా నా సిద్దాంతం గ్రంథం సాగింది. 

నేను ఈ నవలలు వెలువడ్డ కాలక్రమాన్ని గ్రహించలేదు. చరిత్రలో 
భాగమైపోయిన తెలంగాణ పోరాటంలో వివిధ దశల కాలక్రమాన్ని 
ప్రాతిపదికగా స్వీకరించి, ఆ సంఘటనలు ఏ నవలల్లో ఉంటే వాటిని 
ఉదహరించుకొంటూ ముందుకు సాగిపోయాను. 

స సిద్ధాంత వ్యాసాన్ని ఎన్నుకున్నప్పుడు పరిశోధన కోసం చాలా 
నవలలు చదవడం తటస్థించింది. నా పరిశోధనాంశానికి అవసరమైన రీతిలో 
వాటిని పరిశీలించడం జరిగింది. ఆ నవలల శైలి - (ప్రసిద్ది - యిలాంటి 
అంశాల జోలికి పోలేదు. వేటినీ పొగడటం - తెగడటం లాంటి పనులు 
చేయలేదు. ఇది నాపని కాదు కాబట్టి. ఆయా రచయితల రచనలకు - 


షీ ర్యా 
మీ 


సందర్భాలు - సన్నివేశాలు సంఘటనలు - వారి వారి ఊహాపరిధి యివన్నీ 


ద్వ 
కారణాలు కాబట్టి - నాకెంతసేపూ నా పరిశోధనాంశానికి అవసరమైన 
విషయమే నాకు ప్రధానం కాబట్టి నా పరిశోధనకు వాటిని ఆకోణంలోనే 
ఉపయోగించుకున్నాను. 

నా సిద్దాంత గ్రంథం ఐదు అధ్యాయాలుగా విభక్తమైంది. భూమికా 
ప్రాయమైన ప్రథమాధ్యాయంలో తెలంగాణాలో నెలకొన్న (ప్రత్యేక పరిస్థితులను 
విహంగవిక్షణ (ప్రాయంగా సమీక్షించాను. 

తెలంగాణకే కాకుండా అసలు భారతదేశానికే ఆయువు పట్టు అయిన 
పల్లె సీమల్లో పాదుకొని పోయిన అజ్ఞాన దురహంకార దౌర్జన్య సంస్కృతిని 
నిర్మూలించడానికి చేసిన పోరాటాన్ని ద్వితీయాధ్యాయంలో సవిమర్శకంగా 
బొందు పర్హాను. 

తృతీయాధ్యాయంలో పెట్టుబడిదారి సంన్భ్కృతి వలితంగా 
పెరిగిపోయిన నగరాలలోని కీనీడలను-కూడుకోసం, కూలీకోసం, పట్టణంలో 


బతుకుదదామని వచ్చిన రిక్షాలాగే 


ల ర్‌ు 
పెట్టి బొగ్గుతీసి యజమానులను బలిపించె “నవ జాల" సింగరెణ్‌ి 


మోసాలకు, నక బక్షైవో Sele చవి తలి ముద్దుదిడలైన గిరిజనుల 
జీవితంలో కల్లిన పరిణామాన్ని తలెత్తిన చైతన్యాన్ని నాల్లవ అధ్యాయంలో 


విశదీకరించాను. 

దేవదాసీలపేర, వేశ్యలపేర, ఆడబాపలపేర ఇంకా రకరకాలుగా 
'ప్రీలను లైంగికంగా దోపిడీ చేయడమే గమ్ముంగా సాగిపోయిన ప్యూడల్‌ 
సంస్కృతిని ఎదిరించి నిలవడమే కాకుండా పురుషులకే స్నూర్తిదాయినికై 
తెలంగాణ పోరాటంలో, ఉద్యమాలలో క్రియాశీలక పాత్రలు వహించిన 
మహిళల చైతన్య శీలాన్ని ఐదవ అధ్యాయంలో (ప్రస్తు 

తెలుగు నవలల్లో జనజీవిత చిత్రణను నాకు ఉన్న పరిమిత పరిధు 
యథాశక్తిగా విశ్లేషించే ప్రయత్నం చేశాను. తెలంగాణా జీవితాన్ని 
“జహుభంగుల” రాజకీయ, సామాజిక, ఆర్దికరంగాలలో నివ్రాతుకైన వారు 
ఆయా కోణాల్లో విశ్లేషించి చూడటానికి ఎంతో ఆస్కారం ఉంది. ఈ నా 
ప్రయత్నంలో ఎంతవరకు సఫలీకృతురాలనయ్యానో! చదివిన సహృదయులే 
(పమాణం. 


టీకఠించాను 


1, 


- రచయిత్రి 


తెలంగాణ (ప్రత్యేక పరిస్థితులు 
పకా జీవితం 
రైతువోరాటాలు 


నగర జీవితం - రాజకీయ సంబంధాలు 


కార్మిక జీవితం 


గిరిజన జీవితం 


గిరిజన రైతాంగ పోరాటాలు 


తెలంగాణా (స్త్రీల స్టితిగతులు 


1-24 


25-65 


66-95 


6129 


130-146 


147-160 


161l=190 


ర మ్‌. 





ఇతిలుం[౧౪౯౩ (మత్తిక చులుమ్తైతుల3 


(పతి జాతికి తరతరాలుగా భిన్న వారసత్వంగా భిన్న ఖిన్న 
అనుభవాలను పొందుపరుచుకొంటూ వస్తున్న చరిత్ర (ప్రతి జాతికి 
వెన్నెముక లాంటిది. చరిత్రను బట్లై వర్తమానం, భవిష్యత్తు ఆధారపడి 
ఉంటాయి. దేశమాత దాస్యశ్ళంఖలాలను తెంచటానికి ఎందరో 
మహానుభావులు ఉద్భవించారు. వారుచెసిన త్యాగాలు, వారు చూపిన 
కార్యదీక్ష దక్షతల వల్లనే మనకు సాాతం(త్ర్యం అభించింది. స్వేచ్చ 
దొరికింది. యావద్భారతం స్వాతంత్రం వచ్చిందన్న ఆనందంతో 
పులకిస్తుంటే హైద్రాబాదు సంస్తానంలో మాత్రం నిజాం ప్రభువు భారత 
పతాకాన్ని ఎగురవయరాదని, మ(తాహాత్‌ సంప్తానం స్వతం(తంగా 
ఉంటుందని (ప్రకటించాడు. నిజాం రాజు వైఖరి స్వతం(త్ర భారతావనికి 
ఒక జటిల సమస్యగా రాచపుండులా తయారైంది. 


స్వాతంత్రానికి పూర్వం తెలంగాణ (ప్రాంతం నిజాం దాస్య 
శృంఖలాల్లో నలిగింది. చాలా దయనీయ స్తితిలో ఉండిన (ప్రాంతం. 
హై([ద్రాబాద్‌లో “పోలీసు చర్య” జరగక ముందు అప్పటి నిజాం రాష్ట్రంలో 
అంతర్భాగమైన తెలంగాణ (ప్రాంతంలో కొన్ని (ప్రత్యేక పరిస్థితులు నెలకొని 
ఉండేవి. పోలీసు చర్యకు పూర్వం తెలంగాణ (ప్రాంతంలో అధికార 
రూపంలో వున్న చిల్లర దేవుళ్లు గ్రాము (గ్రామాల్స్లా వెలిసారు. వారి 
అధికార దర్వానికి ఎందరో అమాయక (ప్రజలు నామ రూపాలు లేకుండా 
నశించిపోయారు. ఈ నిరుపేదలు ఆ అధికారుల సంతోషాలకు, భోగ 
విలాసాలకు ఉపకరణాలుగా మా(త్రమే ఉపకరించారు!. 


1951 లకు_ల (పకారం 90౮0 లతలు జ పజలు 
న 
తెలంగాణాలో 8, మహారాష్ట్రలో వలా స ఆతాలపాషసక్‌ : 


ల్‌ 


సంస్థానాధీనంలో ఉండేవి. హై(దాబాదు సంస్థాన వైశాల్యం 82,698 
చదరపు మైళ్ళు. ఇది ఇంగ్లాండ్‌, స్మాట్లండ్‌ కలిపిన వైశాల్యాన్ని 

ఎంచింది. ఈ సంస్థానానికి పేరుకు సర్వాధిపతి నిజాం(ప్రభువు. అయితే 
ఇంత విస్తీర్ణం కలిగిన రాజ్యమంతటా ఆయన పరిపాలన నేరుగా 
లేకపోవడం ఆళశ్చర్యంగాలిపే సంగతి. నిజాం రాజ్యం మూడు భాగాలుగా 
ఉండేది. నిజాం(ప్రభువు సొంత ఖర్ఫులకోసం 8,100 చ మైళ్ళ (పాంతం 
ఉండేది. దీన్ని సర్పేఖాస్‌ అనేవాళ్ళు. నిజాం బంధువులు అనుభవించడం 
కోసం 3,262 చ।మైళ్ళ (ప్రాంతం కేటాయించబడింది. దీనికి పాయెగా 
అనేవాళ్ళు. ఈ నిజాం బంధువులు తమ విలాసాల కోసం (ప్రజల నుండి 
పన్నులు రాబట్లేవారు. నిజాంకు జవాబుదారీ వహించవలసిన 
అవసరంకాని కప్పం చెల్లించ వలసిన అవసరం కానీ లేదు. ఇక 
రాష్ట్రవ్యాప్తంగా 11,000 చ॥ మైళ్ళ (ప్రాంతాన్ని 1,167 మంది జూగీర్జార్టు, 
సంస్థానా ధీళులు ఏలేవారు. ఈ (ప్రాంతాన్ని జాగీరు ఇలాకా (మహ్మదీ 
యుల సంస్థానం) అని వ్యవహరించేవారు. 


ఈ ఇలాకా అధికార్లకు సర్వాధికారాలుండేవి. హైద్రాబాద్‌ 
రాష్ట్రం వైశాల్యంలో జాగీరు ఇలాకా వైశాల్యం మూడొంతులుండేది. ఈ 
ఇలాకాలో పన్ను వసూలు చేయడానిక రెవెన్యూ అధికారులు 
నియమింపబడేవారు. సంస్థానాధీశులు నిజాం (ప్రభుత్వానికి (ప్రతి 
నిధులుగా ఉంటూ “పోషక” (సమర్పణ) పన్ను చెల్లించేవారు. చిన్న 
జాగీర్హార్లకు, మఖ్లాదార్లకు తమ ఇలాకాలో గ్రామాల్లో భూమి శిస్తు 
వసూలు చేసే అధికారం ఉండేది. వీరే కరణాలను, పటేళ్ళను 
నియమించుకొనేవారు. 


నేరుగా (ప్రభుత్వాధీనంలో ఉన్న ప్రాంతాన్ని (నిజాం 
గవర్నమెంటు (ప్రాంతం) ఖాల్సా ఇలాక అనేవారు. వీరిలో తహసిల్‌దారు, 
2 


సబ్‌ ఇన్ఫ్సషెక్షరు మొ॥ వారుండేవారు. తహసిల్‌దార్‌ పర్యటన అట్టహాసంగా 
ఉండేది. వారం రోజుల ముందే డేరాలు వేసేవారు. ఆ ఊరి కరణం, 
పటేళ్ళు తదితరులందరూ బాజా బజం(తీతో ఊరి పొలిమేర వద్ద హాజరై 
స్వాగతం చెప్పేవారు. తహసీల్‌ దారుతో పాటు భార్యా పిల్లలు, 
బంధువులు, స్నేహితులందరూ ఉండేవారు. వచ్చిన వారందరికీ భోజన 
వసతుల్ని తక్కిన సదుపాయాలను కల్పించడం ఆంతా పటేండ్రది, 
కరణాలది. వర్తకులు వారికి కావర్సిన వస్తువులన్నీ సరఫరా చేయాలి. 
దీన్నే సరూ బరాహీ అనేవారు.” 


హై(ద్రాబాద్‌ సంస్థానానికి రాజైన ఏడవ నిజామకు డబ్బుపై 
ఎక్కడా లేని ఆశ! ఇతనికి నజరానాలంటే మోజు. ఇతని ఆధ్యర్యంలో 
(క్రమశిక్షణ, కిందినించి పై హోదాకెళే అర్హతలు, నిబంధనలు, 
నియమాలు ఏవీ ఆచరణ యోగ్యానికి కాకుండా పోయాయి. ఏ అధికారి 
వల్ల తనకు నజరానా ఎక్కువ ముడుతుందో ఆ అధికారి (ప్రభువు 
అనుగ్రహానికి పాత్రుడయ్యేవాడు. తన తండి హయాంలో ఉన్న 
సాలార్‌ జంగ్‌ను మం(త్రి పదవి నుండి తొలగించి తనే స్వయం (ప్రభువు, 
స్వయం (ప్రధానిగా పరిపాలన సాగించాడు. సమర్హత ఆర్లతలు అన్ని నశించి 
నజరానాలు సమర్వించుకునే కొలత బద్రను ఒకటి పెట్టుకొని అదే 
మెరిట్‌గా (పభుతోద్యోగులను నియమిస్తూ, (ప్రమోషన్లు ఇస్తుండేవాడు. 
ఈ పదవులు (ప్రభువుగారి ఫర్మానా ద్యారా నియమించబడేవి. ఈ రకంగా 
నియమింపబడ్డ అధికార్లు ఏ (క్రమ శిక్షణకు లోబడి ఉండక తాము 
(ప్రభువుకు మాత్రమే బాధ్యులమని భావిస్తూ, డబ్బును సంపాదిస్తుండే 
వారు. ఈ నజరానాలు ఆరవ నిజాం కూడా తీసుకునేవాడు, కాని వాటిని 
తను ఉపయోగించుకునే వాడుకాదు. ఏడవ నిజాం మాత్రం తన ఇష్టం 

3 


వచ్చినపుడు ఏ అమీర్‌ లేక జాగీర్దార్‌ దేవిడికో వెళ్లడం, నజరానా 
పేరుతో డబ్బును హస్తగతం చేసుకునేవాడు. ఒక ఇంటి యజమానే 
కాకుండా కుటుంబ సభ్యులంతా నజ్‌రానాను చెల్తించవలసిందే. ఈ రాజు 
అంతటితో ఆగకుండా వారిదగ్గర ఏవైనా విలువైన అభరణాలు, వెలగల 
నగలూ ఉంచే నజరానా పేరుతో వాటిని కూడా కాజేసివాడు. ఈ రకంగా 
ఎన్నో కుటుంబాలు బాధలు పడవలసివచ్చేది.3 


పాలకుడైన నిజాంకు (ప్రజా సంకేమ కార్య(క్రమాలపట్ల 
ఏమాత్రం ఆసక్తిలేదు. (ప్రజల సౌకర్యాల నిమిత్తం ఖర్భుచెయ్యవలసి వస్తి 
సంస్థానం సాధారణ ఆదాయం నుండి ఖర్చు చెయ్యాల్సిందే తప్పు నవాబు 
ఏ బాధ్యతా తీసుకోడు. దానికొక చిన్న ఉదాహరణ! “ఒకసారి సర్పెఖాసి 
జిల్లాలో జిల్లా సంభ సభ్యులు కొండా వెంకట రంగారెడ్డి గారు (ప్రాథమిక 
పాఠశాల స్టాపించే నిమిత్తం నిజాంగారి అనుమతి కోసం రాసుకున్నారు.” 
అప్పుడు నిజాం జాగీరు ఆదాయం జాగీర్ణారు కుటుంబం ఖర్చులకు 
నిర్దేకింపబడ్డది.కనుక ఆ డబ్బుతో పాఠశాల ఏర్పరచటానికి వీలులేదు. 
అందుకొరకు “దివానికి ప్రభుత్వానికి (వ్రాసుకొన వలెను” అనే ఫర్మాను 
నిజాంరాజా ఉత్తర్వు జారీచేశాడు. ఈ ఆధారంతో విద్యాశాఖాధికారికి 
(వాసుకోగా ఆ (గామంనుండ “మాకు ఎలాంటి ఆదాయం రావటంలేదు. 
కాబట్టి పాఠశాల నలకొల్పులటుకు విలు పడదు” అనే జవాబు వచ్చింది. 
ఇదేకాక నిజాంకు సంవత్సరానికి సొంతఖర్భుల నిమిత్తం 70 లక్షలు 
సంస్థానపు ఖజానా నుంచే ముట్టుచెప్పేవారు. 


హైద్రాబాద్‌లో తప్పు మిగిలిన ఏ సంస్థానంలోను, ఉరూ 
మాటాడే (ప్రజలు అధిక సంఖ్యలో లేరు, ఉన్నా పదిశాతానికి తక్కువ 
వుండేవారు. తెలుగు మాటాడే హిందువులు ఒకకోటి నలభై లక్షలు 


ఉండగా ముస్తింలు పదిహేను లక్షలు మాత్రమే ఉండేవారు. నిజాం 
వ 


రాజ్యం కావడం మూలాన ఉరూనే అన్ని స్థాయిల్లో కోర్టు భాషగా, 
పరిపాలనా భాషగా చేశారు. తక్కిన అన్ని భాషలు అణచి వేస్తే ప్రాథమిక 
దశనుండి బోధనా భాషగా ఉర్తూను ప్రజలపై రుద్దారు. నిజాం పరిపాలన 
నిర్వాహకుల నుండి పాఠశాలలు |(ప్రారంభించాలన్నా, గ్రంథాలయాలు 
నెలకొల్పాలన్నా నిజాంరాజు అనుమతిని పాందార్సిందే. అంతేగాక 
పాఠశాలల్లో (ప్రారనా గీతాన్ని ఒకటి పఠింపచేయాలని నిజూం 


ఆదేశించాడు. 
“తా అబద్‌ ఖాలిఫ ఆలంయె రియాసత్‌ రబ 
తురుకో ఉస్మాన్‌ బసద్‌ ఇజ్ఞాల్‌ పలామత్‌ రక్టో 


ప్రపంచ సృష్టికర్త ప్రళయం వరకూ ఈ రాజ్యాన్ని ఉంచని ఓ 
ఉస్మాన్‌? నిన్ను నిండు దర్పంతో క్షేమంగా ఉంచసీ” అని ఈగీతం 
భావం. దేశభాషను అణగదొక్కుతూ, పాఠశాలలనైనా పెట్టుకోనివ్వని, 
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉర్దూ బోధనా భాషగా పెట్టి అధిక 
సంఖ్యాకుల తెలుగు భాషను అణగదొక్కుతూ (బాథమిక పాఠశాలలను 
సైతం పెట్టుకోనివ్వని నిజంప్రభువు ఏకంగా ఉస్మానియా 
విశ్వవిద్యాలయంలో ఉర్దూూనే బోధనా భాషగా నెత్తిన రుద్దడాన్ని 
యువకులు భరించలేకపోయారు. అటువంటి స్టితిలో నిజాం క్షేమాన్ని 
కోరడం, అతన్ని చిరస్థాయిగా ఉండాలని ప్రార్దించటం ఆత్మవంచన అని ఆ 
యువకులు గుర్తించి మన జాతీయ గీతమైన వందేమాతరం గీతాన్ని 


ఆలపించారు. 


జూగీర్జార్ర పరిపాలన చాలా ఘోరంగా ఉండేది. న్యాయ 

నిర్వహణ పోలీసు అధికారులు కూడా వీరితో కలిసి వారందరూ ఆ 

(ప్రాంతానికి సర్వాధికారులుగా చెలామణీ అయ్యేవారు. చాలాజాగీర్రలో 
5 


భూమి ఒపుందాలు జరిగేదికాదు. దున్నుకునే వాడికి భూమిపైన 
పట్టాహక్కులేక కేవలం శాశ్విత కౌలుదారుగానే ఉండేవాడు. హై(ద్రాబాద్‌ 
సంస్థానంలో ముఖ్యంగా జాగిర్టారీ (ప్రాంతాల్లో దోపిడీకి హడ్డు అదుపు 
లేకపోయేవి. ఈ దోపిడికి పైన (బ్రిటీష్‌ (ప్రభుత్వం, వాళ్లకింద 
నిజాంనవాబు, ఆ నవాబు కింద జూగీర్జార్డు, జమీందార్జు, దేశ్‌పాండేలు, 
దేశ్‌ముఖ్‌లు, పటేళ్ళు, పట్వారీలు, వీళ్లంతా ఒక దొంతరగా ఉండేవారు. 
అట్టడుగున మగ్గుతున్న నిజాం సంస్థాన ప్రజలందరూ ఈ భారాన్ని 
మోసేవారు. వీరి జీవితాల్ని చూసిన (శ్రీ) రావినారాయణరెడ్లి గారు “ఈ 
తొత్తుల కను సన్నలలో మెలిగే స్టానికాధికారులు కూడా ఒకరిని మించి 
ఒకరు పోటీ పడేవారు” అన్నమాటలు అక్షర సత్యాలు!6 


వీరేకాక దేళ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేల అమానుష చర్యలు 
చెప్పునలవికావు. వీరు తప్పుడు పద్రతులద్వారా సామాన్య (ప్రజల భూమిని 
లాక్కొని వారిని కౌలుదార్తకింద మార్చివేశారు. వారికి సెరీదార్జు, 
గుమాస్తాలు ఉండేవారు. ఈ సేరీదార్డు దౌర్హన్య పూర్వకంగా పంటల 
వసూలు, (గ్రామానికి సంబంధించిన సమాచారాలు అందజేస్తూ, 
దొరలకు అన్ని రకాల సేవలు చేసే బంట్లు. తెలంగాణాలో 
వ్యవసాయకూలీలను నానాహింసలు పెట్టివారిచేత వెట్టిచాకిరీ 
చేయించుకునే వారు. ఈ వెట్టి తెలంగాణ (ప్రజల రక్తంలో ఎలా 
ఇంకిపోయిందో క్టుప్తంగా వివరిస్తాను. 
ఎట్లో : 
తెలంగాణా ప్రాంతం వెట్టిచాకిరీకి పుట్టినిల్టు. వెట్టి 
విధానమంటే నిర్భంధ చాకిరి. (ప్రతిఫలం ఏమా(త్రం లేకుండా నిర్భంధంగా 
పనిచేయటాన్న వెట్టిచాకిరి అంటారు. ఈ వెట్టిచాకిరి అన్ని వర్గాల 
(ప్రజలందరికీ వర్తించేది. ఈ వెట్టిచాకిరీకి అపుడప్పుడు నామ మాత్రపు 
6 


డబ్బు కొంత ముట్టుజుప్పేవారు. నిర్భంధ వెట్టి అన్నపుడు అది వంతుల 
వారీగా ఉండేది. దీనికి గురిఅయ్యేవారు నోరులేని నిరుపేదలు. 
గోచీగుడ్డకు కూడా నోచుకోని నిర్భాగ్యులు. పారుగూరి బంధువులకు 
రాసిన ఉత్తరాలను తీసుకొని వెళ్ళి అందజేయడం ఉద్యోగుల సామాన్లు 
మోయడం, భూస్వాముల  'ఇళ్లలో దీపాలు  వెలిగించలుం, 
పక్కలువేయడం, కాళ్లుపట్టుడం ఇవన్నీ వెట్టిలో భాగాలే. వీరిలో 
హరిజనులే ఎక్కువ. గ్రామాలలో మాల మాదిగలు, చాకలి, మంగలి, 
కుమ్మరి, కమ్మరి మొ[గు వృత్తి పనివారంతా వెట్టిచాకిరీ చేయవలసి 
వచ్చేది. వంతు పనివారు ఆ సమయానికి ఇంట్ల లేకుంటే అతని 
భార్యగాని, తల్రిగాని, మొత్తానికి ఆ కుటుంబంలో ఎవరో ఒకరు ఆ వెట్టి 
చేయవలసి వచ్చేది. చాకిరీ చేసినందుకు వారికి ఏ విధమైన (ప్రతిఫలం 
ముట్లేది కాదు. ఈ పద్దతిని బేగారీ (వెట్టి) అనేవారు. 


ఇంతేగాక పై అధికారులు గ్రామానికొస్త ఈ వెట్టి మరింత 
ఎక్కువ. విరు గ్రామాలకొస్తేకోళ్టు, గొ(రెలు తెగాలి. అవి ఉచితంగా 
రావాలి. దుకాణాల నుండి అధికారులకు సామాను ఉచితంగా సరఫరా 
కావాలి. తినగలిగినంత తిని మిగిలినవి ఇళ్లకు తీసుకు పోయేవారు. 


దొరగారు కట్టుకునే బంగాళాలు, కొనేకార్డు, చేసుకునే పెళ్లిళ్లకు 
అయ్యే ఖర్భు మామూళ్ల పేరుతో గ్రామ (ప్రజల నెత్తిన రుద్రబడుతుంది. 
ఎవరింట్లో బిడ్డపుట్టినా పెళ్లి జరిగినా కోడలింటికి వచ్చినా పిల్ల 
కాపురానికెళ్లినా కుటుంబాలలో తగాదాలు వచ్చి తిరిగి సఖ్యపడాలన్నా 
అపరాధమో బహుమానమో, నజరానాగా దొరగారికి కొంత రుసుము 
చెల్లించుకోవాలి. అలా ఇవ్వకుంటే ఏవో చిక్కులు, ఏదో సమయంలో 
దెబ్బలు తగలక మానవు. పోలీస్‌ స్రేషన్ల కీడ్చి కేసును నమోదు చేస్తారు. 
బలాత్కారంగా వసూలు చేయడం ఎలాగూ మానరు. తిట్టు, తన్నులు 

7 


కొసరుగా వడ్డిస్తారు. ఈ దుర్భర జీవితాన్నుంచి శాశ్వితంగా విముక్తి 
పొందినా అంటే మరణించినా బూడిద పన్ను సేరుతో మరికొంత 
లాగేవారు. 


దొరలు ప్రయాణం చేసేప్పుడు బండిముందు పరిగెత్తించడం, 
కోళ్లు గుదిపెట్టడం, వంగబెట్టి బండలెత్తడం, ఎండలో నిలబెట్టుడం వంటి 
ఎన్నో కూర శిక్షలు విధించేవారు. తెలంగాణాలో గుర్రపు ప్రయాణాలు 
చాలా అరుదు. తహసీలు కార్యాలయానికి సర్కారు. పనిమీద 
పోతున్నప్పుడు పటేల్‌ పట్వారీలు గుర్రాల మీద పోయేవారు. తమవద్ద 
గుర్రాలు లేనప్పుడు ఇవి ఎవరిదగ్గరున్నా వెట్టికి తెప్పించుకునే హక్కు. వరికి 
ఉండేది. 


ఈ వెట్టిని (స్ర్రీలుకూడా అనుభవించారు. (స్త్రీలకు మంచి 
బట్టలు కట్టుకోవడానికి, పూలు పెట్టుకోవడానికి ధైర్యంచాలేదికాదు. 
దొరైనా దొరసానైనా పిలిస్తే కంచంముందు కూర్చున్నా లేచి వెళ్లాల్సిందే. 
ఆడబాపలుగా, బానిస్నస్త్రీలుగా భూస్వామి అవసరాలను, ఆతని 
కుటుంబ, అవసరాలను, తమచాకిరీతో తీిర్శోవారు. పొలాల్లో 
పనిచేస్తున్నంతసిపూ ఆడవాళ్తను చంటిబల్లలకు పాలిచ్చేటందుకు కూడా 
వెళ్లనిచ్చేవాళ్లు కారు. ఆడవాళ్లను చెరచడం ఆ నాటి భూస్వాములకు సర్వ 
సాధారణం. వీరిని ఎదిరించే, అడిగే ధథైర్వం ఎవరికీ ఉండేదికాదు. నిజాం 
(ప్రభుకు వీటి గురించి తెల్సినా పట్టించుకునే వారుకాదు.” 


అగ్రకులాలమని చెప్పుకునే (బాహ్మలు కూడా ఈ వెట్టిచాకిరీ 
నుంచి తప్పించుకోలేక పోయారు. దొరగారి దివాణాకి విస్తళ్చు కుట్టి 
పంపడం వారు చేయవలసిన పని. 


ఆనాడు (బిటీష్‌ ఇండియా (ప్రజలే పారహక్కు_లు లేక 

అంధకారంలో పడి ఉండే వారంటే, అంతకంటే హీనంగా దేశీయ 

సంస్థానాల (ప్రజలు ఉండేవారు. కాని మరీ నికృష్ణ జీవితాన్ని గడుపుతూ 
8 


స్వేచ్చ లేక అడుగడుక్కి. నిర్భంధాలకు గురి అవుతూ నిజాం ప్రభుత్వంలో 
నున్న (ప్రజలు హక్కులంటే ఏమిటో తెలియని జీవులు. జాగిర్హార్రకు, 
పెత్తందార్రకు ఊడిగం చేయటమే తమ విధి అనుకునే జీవచ్చవాలు.” 


ఈ విధంగా వెట్టి బానిసత్వంలోకి నెట్టింది. నీ బాంచను దొర 
అన్నది తెలంగాణా రైతుకు ఒక ఊతపదంగా మారి, (ప్రజల జీవిత 
విధానాన్ని అట్టడుగు స్తాయికి దెగజార్శింది ఈ వెట్టి విధానం. 


ఇటువంటి పరిష్టితులను (ప్రజలు ఎదుర్కుంటున్న 
సమయంలో నిజాం సంస్థానంలో “ఇత్తెహాదుల్‌ ముసల్మాన్‌” అన్న సంష్ట. 
నిజాం ఏర్పాటు చేశాడు. ఈ సంప్ర మొట్టమొదట రాజకీయేతర 
సంష్టగా ప్రారంభమైనది. ముస్తింలందరిలో ఐక్యతను కలిగించడమే ఈ 
సంష్ట్ల ఆశయంగా పేర్కొన్నారు. హిందువులు ముఖ్యంగా హరిజనులను 
ఇస్తాం మతంలో చేర్చడం కోసం అంజుమన్‌ తబ్రీగులిస్తామ్‌ అనే సంప్ర 
ఉండేది. దీనికి నిజాం 20 లక్షలు కేటాయించేవాడట. నిజాం అనల్‌ 
మలిక్‌ (ప్రతి మహ్మదీయుడు (ప్రభువే) అని నినాదాన్నిస్తే ఆర్య సమాజం 
వారు (ప్రపంచాన్ని కృణ్వంతో విశ్వమార్యం అని (ప్రతినినాదం ఇచ్చారు. 


(ప్రపంచంలోని అన్ని మతాలకన్న ఆర్యమతమే ఉన్నతమైనదని 
చెప్తూ, హాందూ మతాచారాలను, హిందూ సంస్కృతిని, హిందూ 
మతాన్ని నిజాం నవాబు నాశనం చేస్తుండగా దానికి వ్యతిరేకంగా ఆర్య 
సమాజం (ప్రారంభమైంది. నిజాం (పభుత్వమత తత్త విధానాలకు 
వ్యతిరేకంగా భారతదేశంలోని వివిధ (ప్రాంతల నుండి హైదరాబాదుకు 
వచ్చి ఆర్య సమాజ కార్యకర్తలు ఉపన్యాసాలిచ్చేవారు. ముస్తిం పక్షపాత 
విధానాలను బట్టుబయలు చేస్తూ, మత హక్కులను సాధించడం కోసం 
వీరు పెద్ద ఎత్తున సత్యాగ్రహం చేసారు. 

రి 


ఆర్య సమాజ సంస్థ (ప్రజల్లొ చైతన్యం కల్షిస్తున్నప్తుడే 
ఆం(ధ్రమహాసభలు ప్రారంభమయ్యాయి. తెలంగాణాలో ఆంధ్రమహాసభ 
ఒక చిన్న సంఘటనతో అంకురార్పణ జరిగింది. 1921 నవంబర్‌ 12వ 
తేదిన జరిగిన హైదరాబాదులోని వివేకవథ్టిని ధియేటర్‌లో కర్వె 
పండితుని అధ్యక్షతలో హిందూ సంస్కార సభ జరిగింది. ఒక వక్త 
తెలుగులో, మాతృభాషలో (ప్రసంగిస్తుండగా సభలో కొందరు చప్పట్లు 
చరిచి వేళాకోళం చేశారు. దాంతో వేదిక పైనున్న సభ్యులు మాడపాటి 
హనుమంతరావు మొ॥ వారు ఆం(ధ్రజాతొకే అవమానం జరిగినట్టు 
భావించి 11 మందితో కలిసి అదే రా(తి ఆం([ధ జన సంఘాన్ని 
స్తాపెంచారు. ఈ ఆం(ధజన సంఘ శాఖలు వెలిసి వెట్టి చాకిరిని, ఉచితంగా 
సరుకులివ్వడాన్ని వ్యతిరేకిస్తూ (ప్రజలను సమీకరించాయి. ఈ ఆం(ధజన 
సంఘాలన్నింటిని ఒక వేదిక మీదకు తీసుకుని వచ్చి ఆం(ధ్ర మహాసభను 
ఏర్పరచారు మాడపాటి వారు. ఆం(ధ మహాసభలు మొత్తం 12 
జరిగాయి. మొదటిది 1930లో జోగిపేటలో జరిగింది. 6వ 
మహాసభలో అతివాదులు, మితవాదులు బయటపడ్డారు. 11వ 
మహాసభతో ఆం(ధ్ర మహాసభ రెండుగా చీలిపోయింది. తర్వాత ఈ 
సభలు స్టేట్‌ కాంగ్రెసులో లినమైపోయాయి. ఆ నాటి హైదరాబాదు 
సంస్పానంలో (ప్రజలకు రాజకీయ స్వేచ్చ లేదు. ప్రజలు చైతన్యవంతులై 
ఎదురుతిరుగుతారనే భయంతో (ప్రతి ఉద్యమాన్ని నిజాం మొగ్గలోనే 
తుంచి వేసేవాడు. ఏలాంటి రాజకీయ వేదికనైన అభివృద్ది చెందనిచ్చేవాడు 
కాదు. రాజకీయ కార్యకలాపాలపై నిషేధం వున్నందుకు (ప్రజలు సాహిత్య 
సాంస్కృతిక మత పరమైన సంస్టలు స్టాపించుకునే వారు. 


ఆం(ధ మవోసభలు ముఖ్యంగా తెలుగు భాష పరిరక్షణ, 
(గంధాలయోద్యమం వంటి సాంస్కృతిక కార్య(క్రమాలకు ఎక్కు_వ 
10 


ఆం(ధథ మహాసభలు ముఖ్యంగా తెలుగు భాష పరిరక్షణ, 
(గంధాలయోాద్యమం వంటి సాంస్క్రతిక కార్య[క్రమాలకు ఎక్కువ 
(ప్రాముఖ్యం ఇచ్చాయి. వెట్టి వంటి సాంఘుక దురాచారాలకు వ్యతిరేకంగా 
ఆందోళన జరిగింది. (క్రమ(క్రమంగా జాగిర్దారీ వ్యవస్ట రద్దు కావాలని, 
ఫ్యూడల్‌ రాచరికానికి చిహ్నమైన నిజాం గద్దె దిగాలనే రాజకీయ 
నినాదాలను లేవదీసింది. 


ఈ ఆం(ధ మహాసభ (గంధాలయోద్యంతో (ప్రారంభమైనా 
రానురాను (ప్రజలతో సాన్నిహిత్యం ఏర్పరుచుకుంది. మహాసభ లో చీలిక 
లేర్పుడటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, 
వాటి మూలకారణాలైన భూసంబంధాల విషయంలో కమ్యునిస్టు పార్టీ 
ఉద్యమాన్ని తలపెట్టింది. మానవుడు కేవలం జీవిక కోసమే కాక 
అస్తిత్వం కోసం, గౌరవ(పదమైనజీవనం కోసం, ఆత్మగౌరవం కోసం, 
(ప్రతిష్ట కోసం పోరాటాన్ని జరుపుతాడు. అతడు తన నిరంతర 
అన్వేషణలో ఆరోగ్య (ప్రదమైన స్వేచ్చా వాయువులు పీల్పాలని 
పరితపిస్తాడు. అందువల్లనే మానవుడు పీడన పై తిరుగుబాటు చేస్తాడు. 
ఆత్మ గౌరవం కల్గిన, వ్యక్తులు, కానీ జాతులు కాని పరాధీన స్థితికి 
ఇష్టపడవు. ఆ జాతులు ఎంత గొప్పువైనా, ఎంత మభబామానితమైన వైనా 
సరే. హైదరాబాదు (ప్రజలు అటువంటి పీడనను ఎదుర్కొదలచి 
నిజాంతో పోరాడి, హైదరాబాద్‌ను ఇండియన్‌ యూనియన్‌లో 
చేర్పించారు. సంవత్సరం పాటు జరిగిన ఈ సంగ్రామమే తెలంగాణా 
పోరాటాలు. ఆం(ధ మహాసభలు జరుగుతున్నప్తుడె (ప్రజలు 
సాంస్కృతికంగా, రాజకీయ పరంగా కార్యోన్ముఖులవుతున్న సమయం 
అది, 


రెండవ (ప్రపంచ యుద్దానంతరం (ప్రజా పోరాటాలు దేశమంతా 

వ్యాపించాయి. వివిధ రాష్ట్రాలలో రైతాంగ జనసామాన్యం అనేక 

తిరుగుబాట్టు చెసింది. 1944లో హైదరాబాదు సంస్థానంలో పోరాటం 
11 


తీవరూపం దాల్బింది. నిజాం రాజూ (బ్రిటీషు (పభుత్వ సహకారంతో 
హాదరాబాదును వెరు ప పరచాలన్నది నిజాం  ఆళయుం. (బ్రిటీషు 
(ప్రభుత్వానికి తాబేదార్హు అయిన నిజాం సంస్థానధీశులు, తమ పెత్తనాన్ని, 
రాచరికరాన్ని శాశ్వతంగా కొనసాగించాలని కలలు కన్నారు. (ప్రజలను 
బానిసలుగా చేసికొని సంస్థానంలో జాతీయ భావాలు పొడచూపకుండా 
అనేక కట్టుదిచ్చాలు చేసుకున్నారు. స్టేట్‌ లోనికి రానీయకుండా బయటి 
వారికి నిర్భంధాలు, నిషెధాలు స్‌ చెశారు. ఎట్టి రాజకీయ, 
సాంస్క్రతిక సంస్టలను ఏర్పడనీయకుండా, స్వతం(త భావాలు వ్యక్తం 
చేయనీయ కుండా వారి నిరకుంశపాలన సాగించారు. 


సైనిక దాడులనైన  అరికట్టు వచ్చేమోగాన్కి (ప్రజల 
హృదయాంతరాలాల నుండి వెల్టుబికి వచ్చే స్వతంత్రభావ తరంగాలను 
ఆపజాలరనేది చరిత్రలో రుజువైన సత్యం అని (ప్రఖ్యాత స్వాతంత్ర 
సమరయోధులు మాదాల వీరభద్రరావు ఆనాటి (ప్రజా పోరాటాన్ని తమ 
గ్రంథములో వివరించారు." వెట్టికి, ధాన్యం లెవికి వ్యతిరేకంగా 
పోరాటం జరిగింది. ఈ కాలంలో భారత కమ్యునిస్టు పార్టి సంపూర్ణ 
స్వాతంత్రం కోసం రాజీ లేని పోరాటాన్ని (బ్రిటీషు వాళ్ళకు వ్యతిరేకంగా 
చేపట్టింది. 


ఏడవ నిజాం పరిపాలన లో రాష్ట్రం ఆర్థిక పారిశ్రామిక 
రంగాలలో అభివృద్ది సాధించినా వేళ్ళూనుకుని పోయిన ఫ్యూడల్‌ వ్యవష్ట 
వల్ల సామాన్య ప్రజానీకానికి పెద్ద లాభం కలుగలేదు. “పటేల్‌ 
పట్వారీలనబడే (గ్రామాధికారులు వందలాది ఎకరాలు సంపాదించుకుని, 
ఫ్యూడల్‌, భూస్వాములుగానే ఉండిపోయారు. ఈ విధంగా వాస్తవంగా 
దున్ని పండించే రైతు కౌలుదారి స్టీతికి దిగజార్చబడ్డాడు. వీరి పుణ్యం వల్ల 
యావత్తు తెలంగాణ ఎండిపోయిన గడ్డివాములా తయారైంది. అది 
మంటలు లేపటానికి ఒక అగ్గిపుల్ల కోసం ఎదురుచూసింది. అగ్గిపుల్రను 
ఎవరు గీసి పారవేసినా గడ్డివాము భగ్గుమంటుంది.”! ! ఆ అగ్గిపుల్ల గీసిన 

12 


వాళ్ళే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు. ఈ పార్రివాళ్ళు గ్రామాలను 
రకించుకొవటానికి (ప్రజలందరికి శిక్షణ ఇచ్చారు. క(ర్రలు, రాళ్లు, 
ఉపయోగించటం నేర్పారు. భూస్వాముల గుండాదాడుల నుండి ఎన్నో 
గ్రామాలను రక్షించారు. 


నిజాం తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయకుండా 
స్వతం(త్రంగా ఉంటుదని నిర్ణయించడాన్ని అధిక సంఖ్యాకులు 
జీర్ణించుకోలేక పోయారు. ఈ నిజాంను సమర్ధించే రజాకార్జు పెద్ద 
ఎత్తున దోపిడీలకు, హత్యలకు, అత్యాచారాలకు వాల్పుడ్డారు. నిజాం 
(ప్రభుత్వం పోవాలని నిజమైన (పజల (ప్రభుత్వం రావాలని (ప్రజలు 
తీవ్రస్తాయిలో ఉద్యమించారు. (ప్రజల (ప్రతిఘటన గమనించి ఏడాది 
గడవక ముందే యూనియన్‌ సైన్యాలు నిజాం సంస్థానంలో 
(ప్రవేశించాయి. 1948 సెకప్పైంబర్‌ 13న పోలీస్‌ చర్య జరిగింది. 13 నుండి 
17 వరకు (ఈ నాల్లురోజుల) ఈ జరిగిన ఈ పోరాటంలో నిజాం 
లొంగాడు. కాళోజి వ్రాసిన “మన కొంపలార్శిన, మన (స్త్రీలను చెరచిన, 
వున పిల్లలను చంపి మనల బంధించిన  మానవాధములనుు, 
మండలాదీశులను కండ కండగ కోసి కాకులకు వేయాలె కాలంబురాగానె 
కాచేసి తీరాలె.”** అన్న మాటలకు కార్యరూపాన్నిచ్చారు. 


నిజాం పతనమై సైనిక ప్రభుత్వం ఏర్పడిన పిదప కూడా 
రాష్ట్రంలో కమ్యూనిస్టుల సాయుధ పోరాటం కొనసాగింది. (ప్రజల 
ప్రతిఘటనకు తట్టుకోలేక భయపడి పారిపోయిన (గ్రామాధికారులు సైన్య 
సహాయంతో తిరిగి గ్రామాళల్ళో ్రవేశించారు.కమ్యూనిస్టులు నిజాం 
వ్యతిరేక పోరాటం లోనే కాంగ్రెసు కార్యకర్తలపై దాడులు చేయటం 
ప్రారంభించారు.!* నెహ్రు ఈ విషయంపై చర్చలు జరపడానికి 
వచ్చినప్పుడు పార్టీ వారు దానిని నిరాకరించారు. రావినారయణరెడ్డి గారు 

13 


“జ సందర్భములో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు అసంభవమై 
యుండేవికావు. ఇటువంటి చర్చలు జరపటానికి పండిత నెహ్రా ప్రత్యేక 
(ప్రతినిధి (కి? ద్వారకానాధ్‌ కచ్తూూ ఇక్కడికి వచ్చిరి. ఐతే నెహ్రూ 
శపభుత్వాన్ని కూలదోయడమే ఆ నాటి కమ్యునిస్టుల (ప్రధాన అవగాహన 
అవడం వల్ల ఆయనతో చర్చలకు నిరాకరించారు”**ే అని తమ గ్రంథంలో 
తెలియజేసారు. 


“ఈ సాయుధ పోరాటం ఐదు సంవత్సరాలు కొనసాగింది. 
కమ్యూనిస్టులు ప్రాణరక్షణ కోసం అడువుల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. చాలా 
మంది కమ్యూనిస్టులు చనిపోవడంతో పోరాటం సన్నగిల్రింది. (గ్రామస్టులను 
వీరి ఆచూకి తెలుపమని బాధించేవారు.”!'* గ్రామస్థులు నలిగి 
హడలిపోయారు. జాతీయ ప్రభుత్వమునకు వ్యతిరేకంగా పోరాటం 
జరుగుతుందనే సమాచారం జనానికి తెలిసింది. ఆ రకంగా (ప్రజలు 
కమ్యూనిస్థుర్ని నిరసించారు. పోలీసు చర్య అనంతరం పోరాటంలో 
(ప్రజల పాత్ర సన్నగిల్లటం (ప్రారంభమైంది. వారు స్వయంగా పాల్గొనటం 
మానివేశారు. అందువల్ల ఆ పోరాటానికి గల (పజాస్వభావం పోయి 
చివరకు అది కొద్ది మంది దళ సభ్యులు సాగించే వ్యక్తిగత హింస కిందికి 
జారింది. “పోరాటం సాగించనలెన్న అభిప్రాయం కొందరు వ్యవసాయ 
కూలీలు, బీద రైతులకు ఉండేది. ధనిక వర్గం, మధ్యతరగతి రైతుల . 
వ్యతిరేకత వలన వారు ఏమి చేయలేకపోయారు అని రావినారాయణ రెడ్డి 
గారు తమ (గ్రంధంలో తెల్పారు!” ఆ రకంగా 1951లో పోరాటం 
ఉపసంహరించుకోబడింది. 


1952లో తెలంగాణాలో పరిస్టితి మారింది. జనరల్‌ 

ఎలత్షన్స్‌లో కమ్యూనిస్టులు అధిక స్లానాలని సంపాదించారు. కాం(గసు 

పార్టీ వారు (ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జమిందారీ జాగిర్దారీ వ్యవస్థలను 
14 


రద్దు చేసారు. 1954లో భూములు లేని వారికి భూములు పంచే 
కార్య[క్రమాన్ని వినోభాజీ క్‌ 0 పేరుతో (ప్రారంభించారు. 
కొంతవరకు మాత్రమే ఇది ప్రయోజనాన్నిచ్చింది. లేనివాళ్లు లేనివాళ్లు గానే 
ఉండిపోయారు. స్య ఈ. ఉద్యమాలు ఇంకా కొనసాగుతున్నాయి. 
ఫ్యూడల్‌ భూసాళమ్య సంబంధాల నుండి విముక్తి పొందడానికి 
(ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. 


ఈ ఉద్యమాల్లో పేర్కొనదగింది నక్సలైట్‌ ఉద్యమం. 1968 
పశ్చిమబెంగాల్‌లోని నకృల్చరీతో తలెత్తిన ఉద్యమంతో “దున్నేవాడిదే 
భూమి"అన్న నినాదానికి మళ్ళీ (ప్రాచుర్యం వచ్చింది. రాజ్యాధికారాన్ని 
తుపాకీ గ్‌ట్టుం ద్వారా సాధించుకోవల్సిందే తపు పార్రమెంటురీ ద్యారా వీలు 
కాదని (Power comes out of the barrel) నక్సల్భరీ పోరాట ఉద్దెశ్యం. 
మధ్యలో 1969-1972 (ప్రాంతంలో తెలంగాణాలో వేర్పాటు ఉద్యమం 
జరిగింది. ఆ ఉద్యమం లోపభూయిష్టంగా తయారయి చప్పగా 
చల్లారిపోయింది. ఈ రైతాంగ పోరాటం (శ్రీకాకుళం, ఖమ్మం, వరంగల్‌, 
కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని రైతాంగ పోరాటాల్లో పునరుజ్తీవనాన్ని 
పొందింది. రైతాంగాన్ని సంఘటితం చేయడానికి భారత కమ్యూనిస్టు 
పార్దీ 1972లో తెలంగాణ జలాల. రైతు కూలీ సంఘాలను నిర్మించింది. 
(ప్రజల భూమి మీద హక్కుకోసం పోరాటాలు చేస్తున్నారు. దొరల 
ఆధీనంలోవున్న పట్టా భూములను ఆయా వృత్తుల వాళ్ళు సాగుకు 
తెచ్చుకోవటం, బంజర భూముల పట్టాలకోసం పోరాటం, దొరలను, 
గూండాలను (ప్రతిఘటించటం, కూలీరేట్టు పంపుదలకు సమ్మెకట్టడం, 
మొదలైన విస్తవాత్మక చర్యలకు పూనుకున్నారు. ప్రత్యర్హుల దాడులకు 
గురి అవుతూ తమ అంతిమ విజయం కోసం పోరాటాలు సాగిసూనే 
ఉన్నారు. 


15 


అంగాణా రైతాంగ పోరాటానికి మరొక ముఖం గిరిజన 
తాంగ పోరాటం. 1క8ి5కిలో గోండు తిరుగుబాటుతో ప్రారంభమై 
1940లో కామురం ఖీంని ఉరి తీసి చంపడంతో అణచివేయబడింది. 
తిరిగి 1975 తర్వాత సి.పి.ఐ. (ఎం.ఎల్‌) సహాయంతో రైతుకూలీ 
సంఘాలుగా సంఘటితమై ఇంద్రవెల్లిలో 1981 ఏపైల్‌లో సభను 
రి ఆదిమవాసుల మరణంతో పోరాటం ఉధృతమైంది. 


(1 


Pal 


py 
/ 
0 

లు 
on 
0 

9 


ఈ పోరాటాల (క్రమాన్ని చూస్తున్నప్పుడు కె.వి. రమణారెడ్డి 
గారు “తెలంగాణా పోరాటం దిర్హకాలిక పోరాటం. భారత పీడిత (పజల 
లాంగ్‌ మార్చ్‌"16 అన్న మాటలు అక్షర సత్యాలనిపిస్తాయి. కమ్యూనిస్టు 
పార్టీ నాయకత్వం లో 1946-51 వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో 
ఇదివరకెన్నడు లేనంతగా ఏ ఉద్యమకాలంలో కూడా లేనంతగా సాహిత్య 
సాంస్కృతిక సంచలనం (ప్రజాజీవితాన్ని ప్రభావితం చేసింది.17 


తెలంగాణాలో నెలకొన్న (ప్రత్యేక పరిస్థితులను (ప్రజల 
జీవనాన్ని, మార్పులను, సంఘర్షణలను (ప్రతిబింబిస్తూ కొన్ని నవలలు 
వెలువడినాయి. ఆ నాటి సంఘటనలు, పోరాటాలు, యధాతథంగా 
చిత్రింపజేయడం ఈ నవలల్లోని విశిష్టత. వీటిలో రాజకీయోద్యమాలు, 
సాంఘీక సంఘర్షణలు పుష్కలంగా కన్విస్తాయి. వీటిలో కొన్ని నవలలు 
సూలంగా సామాజిక స్వరూవాన్ని కల్గి ఉన్నా చాలామటుకు 
రాజకీయాల్ని ప్రాధాన్యం చేసుకుని వెలువడ్డవి. ఈ నవలల్లో పోరాట 
కాలం నాటి తెలంగాణా సమాజాన్ని కథావస్తువుగా తీసుకుని కథ 
నడబరిచినవి కొన్నయితే తెలంగాణా పోరాట కాలం తర్వాత నున్న 
పరిప్టుతులను, నాటి గ్రామీణ జీవితాన్ని, కార్మిక జీవితాన్ని విశ్రేషెసూ, 
రానన నవలలు మరికొన్ని. నవల పుట్టుకకు దోహదమైన సమకాలీన 


సమాజాన్ని వాస్తవిక దృక్పథంతో రచయిత విశ్లేషించడం వల్ల “సమస్యను 
16 


విశదీకరించడానికి, లోతుగా చిత్రించడానికి అనువై చారిత్రక రాజకీయ, 


' 


ఆర్థిక సామాజిక, నైతిక, తాప్తాక విషయాల్ని ఆఖరికి మనసత్వాన్ని 


కూడా చి(త్రించకల్సి సమగ్ర సామాజిక చైతన్య ప్రతిబింబీకరణ 
మాధ్యమంగా విశిష్టతను సంపాదించు కుంది నవల. గొపి నవలను 
ఆధునిక మహాకావ్యం అనీ గద్య రూపంలో ఉన్న మహేతిహాసం అని 
ఆంటారు విమర్శకులు! గ్‌” అని నవలను పరిచయం చేసిన పి. సంజీవమ్మ 
గారి మాటలు ఈ తెలంగాణా నవల  లన్నింటికి సరిగ్గా 
అమరుతాయి. ఆంగ్రేయుల (ప్రభావం వల్ల వచ్చిన (ప్ర(క్రియలల్లో నవల 
ఒకటి. ఈ నవలల్లో వస్తు వైవిధ్యం వుంది. సామాన్య మానవుడు 
కథానాయకుడు అయ్యాడు. సామాన్య (స్త్రీ కథానాయిక అయింది. 
నవలల్లో సామాజిక పరిస్టితి నిక్షిప్తముయి వుంది. నవల సమాజ జీవిత 
చితీకరణను సమర్హంగా (ప్రతిబింబించే సాహిత్య (ప్రక్రియగా నవల ఉన్నత 
దశను చేరుకుంది. 


తెలంగాణా జనజీవనాన్ని రచయితలు ఎంతో (ప్రతిభావంతంగా 
తమ నవలల్లో చి(తీకరించారు. ఈ నవలాకారులు స్వయంగా 
ఉద్యమాల్లో పాల్గొన్నారు. కారాగార శిక్షలు అనుభవించినవారు కావడం 
వల్ల (ప్రజల పఫ్టితిగతులను వాస్తవానికి దగ్గరగా చి(తించగలిగారు. 


కొందరు తమ జీవితాలను, సమకాలీన వ్యక్తులను పాత్రలుగా 
కొన్ని నవలల్లో చిత్రించారు. చిల్లరదేవుళ్ళులో నేరుగా మాడపాటి 
హనుమంతరావు గారు కనిపిస్తే ప్రజల మనిషిలో కంఠీరవం పేరుతో 
రచయిత ఆళ్ళారు స్వామి దర్శనమిస్తారు. 


జమిందార్ర పెత్తందార్ల పాత్రలను తీసుకురావటానికి గ్రామీణ 


వాతావరణంతో పాటు (గామ (ప్రజల్ని పా[(తలుగా చేసి నవల అంతా 
17 


ఏర్పడం ఈ నవలల్లో విశేషం. 1938-1940 (ప్రాంతాల మధ్య 
తెలంగాణాలో నిజాం (పభుత్వాని కి వ్యతిరేకంగా జరిపిన పోరాటాలు, 
ఉద్యమాలు భూమి సమస్యలు నవలల్లో చిత్రించబడ్డాయి. ఆ పోరాటాలు 
భూస్వాముల దౌర్తన్యాలు, మతం మార్పిడి, గంధాలయ ఉద్యమాల 
స్వరూపం గురించి ప్రజల మనిషి గంగు, చిల్లరదేవుళ్టు నవలల్లో 
చూస్తాం. వర్గ సంఘర్షణ, కార్మికుల సమస్యలు, వాళ్ల బాగోగులను 
గురించి యుగసంధి, మాయాజలతారు మొ॥ వాటిలో చూడవచ్చు. 


పురాణగాథలు నవలలు కాకూడదని వీరేశలింగం పంతులుగారు 
ఆనాడే చెప్పారు. ఎవరు నమ్మినన్కు నమ్మక పోయినను వాస్తవమును 
వురుగుపరచక చెప్తుట చరిత్రకారుని విధాయక _ కృత్యము; 
పురాణగాధలందు వలె మనుష్యులు లేడి రూపము ధరించిరని కాని, 
పురుషులు కేవలం (స్రీలు గానె మారుతారని గాని అసాధ్యమైన సంగతి 
యిందేదెయు దెలుపబడలేదుే* అన్నారు. కాబట్టి పంతులు గారి ఉద్దేశ్యం 
చరి(త్రకారులంటే నవలాకారులని మనం అన్యయించు కోవాలి. తెలుగు 
నవలా వస్తువు సమాజమంత విస్తుంతగా సమాజ జీవితమంతా చి(తిస్తూ, 
సామాజిక వైతన్యకారకంగా వుంది. 


వట్టికోట ఆళ్ళారు స్వామి (ప్రజల మనిషి లో తెలంగాణాలో 
ఆం[ధమహాసభ, (గ్రంధాలయోద్యమము, 1938లో కాంగ్రెసు పుట్టుక, 
రాజకీయ పోరాటాలను చూస్తాం. సంభాషణల్లో పాత్రల చేత తెలంగాణా 
సర్వ సామాన్యమైన భాష (ప్రయోగించటం వలన నవల శిల్పం దృష్టితో 
సజీవంగా ఉంది. వీరి రెండో నవల గంగు. ఇది అసంపూర్తి నవల; 
ప్రజల మనిషి వలెనే గంగు కూడా తెలంగాణా రాజకీయ (ప్రజా 
ఉద్యమాలను చిత్రించింది. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో రైతాంగ 


సాయుధ పోరాటాన్ని (ప్రారంభించడానికి ముందు దశ ఈ నవలల్లో 
18 


కన్పిస్తుంది. ఈ రెండు నవలల తరత మహీధర రామ్మోహనరావు 
ఓనమాలు (1956), మృత్యువు నీడల్లో (1957) నవలలను తెలంగాణా 
ఉద్యమాన్ని చిత్రిస్తూ రచించారు. వీరు స్వయంగా ఆ సమయంలో 
తెలంగాణాను చూడలేదు. ఉద్యమంలో పాల్గొనలేదు. పార్టీ పత్రికల్టో పని 
చేయడం వలన పరిచయమైన వ్యక్తుల అనుభవాలతో సంఘటనతో ఈ 
నవలలను రాసారు. ఓనమాలు నవల్గొ నిజాం (ప్రభువు చేతిల్లోంచి 
తెలంగాణాకు విమోచనం కల్షించాలని, జమిందారీ, జాగిర్హారి వ్యవస్థ రదై 
దున్నే వాడిదే భూమి కావలన్న కమ్యూనిస్టు ఉద్యమం కన్పిస్తుంది. దీని 
కొనసాగింపే మొదట దావానలం పేరుతో వచ్చిన మృత్యువు నీడల్లో అన్న 
నవల (పజాకార్యకర్తలు ముఖ్యంగా కమ్యూనిస్టులు రహస్యంగా 
కార్యకలాపాలను సాగిస్తూ వాళ్ళు వేసే ప్రతి అడుగు మృత్యువునీడల్లో 
లాగా ఉన్నదని సూచించడానికి రచయిత ఈ పేరు పెట్టాడు. 


తెలంగాణ విమోచనోద్యమాన్ని గురించి వరవరరావు గారు 
1956 పూర్వం కొనసాగింపే అయిన 1962 దాకా వెలువడిన ఆరు (ప్రధాన 
నవలలను (గ్రహించి పరిశోధించారు. ఆ నవలలు- ప్రజలమనిషి గంగు, 
ఓనమాలు, మృత్యువు నీడల్లో, మృత్యుంజయులు, సింహగర్హన. వీటిని 
రాజకీయ నవలలుగా భావించి మార్కిస్టు ధృకృధంతో వారు 
పరిశోధించారు. నేను ఆ ఆరు నవలలతో పాటు మరికొన్ని నవలలను 
అదనంగా (గ్రహించి జన జీవనాన్ని ప్పితిగతులను (ప్రధానంగా 
పరిశీలించడానికి యత్నిస్తాను. 


(పజల మనిషి నవలలో 1935-1940 వరకు తెలంగాణ (ప్రజా 
జీవితం కన్పిస్తుంది. 1940-45 వరకు గంగులో, 1947 నుంచి 
ఓనమాలలో, మృత్యువు నీడల్లో, మృత్యుంజయులు నవలల్లో తెలంగాణ 


(పజా జీవనం కన్పిస్తాయి. వెట్టితో పాటు వివిధ సమస్యల్ని చిత్రించడంతో 
19 


పాటు యూనియన్‌ మిలటరీ పోలిసు ప్రవేశం తర్వాత కూడా చి[త్రించిన 


తెలంగాణా రైతాంగ పోరాటాన్ని చిత్రించిన మొట్టమొదటి నవల 

1947లో బొల్లిముంత శివరామకృష్ణ రచించిన మృత్యుంజయులు. ఈ 
నవల నిజాం పాలనలో ఆం(ధ్రమహాసభలు, కమ్యూనిస్టు పార్టీ 
నాయకత్వంలో చైతన్యవంతమవుతున్న రైతుల ఉద్యమాలను రచయిత 
పేర్కొన్నారు. నవల చివరిలో సాయుధులైన మిలటరీని ఎదరించడానికి 
సాయుధ పోరాటమే జరగాలని రచయిత సూచించాడు. “భూస్వామ్య 
పిడీ వ్యవప్ర ప్రజల పాలిట మృత్యువని చాలా కాలంగా మృత్యువు 
కోరల్లో చిక్కుకున్న (ప్రజల్లో మృత్యువును జయించాలనేది రూపం ధరించి 
శక్తిగా మారిందని సూచించడానికి రచయిత ఈ నవలకు ఈ పేరు 


తెలంగాణా రైతాంగ పోరాటం గురించి వచ్చిన నవలల్లో 
సింహగర్తన రెండు విధాల (ప్రత్యేకమైన నవల. పోలీసు చర్య తర్వాత 
యూనియన్‌ పోలీసులకు మిలటరీకి వ్యతిరేకంగా రైతాంగం చేసిన 
పోరాటం ఈ నవలల్టో చిత్రించారు రచయిత. 


ఉద్యమం జరుగుతున్నప్పుటికన్నా తర్యాత కాలంలో ఆ 
ఉద్యమాన్ని గురించి సంపూర్ణమైన అవగాహన, సక్రమమైన ఆలోచన 
ఏర్పడుతుంది. అందువల్లే ఉద్యమ కాలంలో కన్నా దాని తర్వాత 
ఉద్యమాన్ని వ్యాఖ్యానిస్తూ, విశ్రషస్తూ, (క్రమస్వరూపాన్నిసూ కొన్ని 
నవలలు వచ్చాయి. ఈ నవలలు ఉద్యమాన్ని అవగాహన చేసుకోవటానికి 
తోడ్చడతాయి. 1946-48లో జరిగిన తెలంగాణా ఉద్యమ పోరాటాన్ని 


చిత్రిస్తూ, 1950 తర్వాత చాలా రచనలు వచ్చాయి. దానిలో భాస్కరభట్ల 
20 


కృష్ణారావు రచించిన యుగసంధి ఒకటి. ఈ నవలల్లో ఆంధ 
మహాసభలు, రజాకర్ర దురాగతాలతో పాటు దేశ రాజకీయాలు కూడా 
చోటుచేసుకున్నవి. 


దాశరధి రంగాచార్య రచించిన “చిల్త్లరదేవుత్తు అన్న నవల 
1943కు పూర్వం భూస్వాముల పాలక వర్గాల దౌర్జాన్యాలను చితిసూ 
1970లో వచ్చింది. ఈ చిల్లరదేవుళ్ళు నిజాం పాలనలో వున్న 
దేశ్‌ముఖ్‌లు, పటేళ్టు, పట్వారీలు. వాళ్ళ అధికారంలో, దెౌర్హన్యంలో 
సామాన్య (ప్రజలు నలిగి పోయిన విధానాన్ని రచయిత ఈ నవల ద్వారా 
మన కళ్ల ముందుంచారు. ఏరు తెలంగాణా (ప్రజా జీవితాన్ని వారి వవలల్టో 
చూపించారు. వరి మోదుగుపూలు (1971) నవల ఇతివృత్తం కూడా 
నిజాం పాలనలోని దౌర్తన్యమే. ఈ నవల్లో రజాకర్ల దురాగతాలు, 
ఉద్యమాలు వివరించబడ్డాయి. వీరిదే మరొక నవల మాయజలతారు. ఈ 
నవల ముఖ్యంగా నగర జీవితాన్ని (ప్రతిబింబిస్తుంది. మోదుగుపూలు 
కొనసాగింపే జనపదం (2వ భాగాలు)అని చెప్పుకోవచ్చు. 1948-68 
దాకా తెలంగాణా జీవితంలో వచ్చిన మార్వ్తుల్ని, పరిణామాలన్ని, 
ఉద్యమార్ని జనపదం వివరించింది. రంగాచార్య తెలంగాణా (ప్రజా 
జీవితాన్ని తన నవల్లో దర్శింపచేశారు. తెలంగాణా (ప్రజల విరాట్‌ రూప 
దర్శనమే ఏరి నవలకు మూలం.కమ్యూూనిస్టు పార్టీ తర్వాత నక్సలైట్‌ 
పోరాటం ఉధృతం దాల్చింది. అప్పుడే తెలంగాణా వేరాటు ఉద్యమం 
ప్రత్యేక తెలంగాణా కోసం మొదలైంది. అవగాహన లోపం వల్ల ఏర్పుడిన 
ఆ ఉద్యమాన్ని ఇతివృత్తంగా తీసుకుని నవిన ముళ్ల పొదలు రచించారు. 
ఈ నవలా నిరుద్యోగ సమస్యను చిత్రిస్తూ యువకుల్లో (ప్రబలిన 
అసంతృప్తిని కూడా ఏర్కొన్నారు. 


ఈ వేర్పాటు ఉద్యమం సాగుతున్నపుడే పోరంకి దక్షిణామూర్తి 


గారం ముత్యాల పందిరిని రచించారు. ఈ నవల తలంగాణూా 
21 


మాండలికాన్ని తీసుకుని (వ్రాసిన ఒక (ప్రణయగాథ అయినా దీన్లో 
పద్మశాలీల జీవితం, వేర్పాటు ఉద్యమ (ప్రసక్తిని కూడా మనం 
గమనించవచ్చు. 


నక్సల్బరీ పోరాటాన్ని ఇతివృత్తంగా దున్నేవాడిదే భూమి 
నినాదాన్ని సాహిత్యంలో (ప్రవేశపెట్టి కొందరు రచనలు చేసారు. (గ్రామాల్లో 
జరుగుతున్న పోరాటాలను మనం ఈ నవలల్లో చూడవచ్చు. రైతాంగ 
జీవితానికి సంబంధించిన నవలల్లో సరిపల్లి కృష్ణారెడ్డి రచించిన ఉప్పెన, 
తిరునగరి రామాంజనేయులు సంగం, అల్లంరాజయ్య [వ్రాసిన ఊరు, 
అగ్నికణం, కొలిమంటుకున్నది, అన్న నవలలు (గ్రామ జీవితాన్ని చిత్రిసూ 
(మీ పాత్ర ప్రధానంగా ఉన్న నవలలు బోయ జంగయ్య జాతర సి.హెచ్‌. 
మధు తూరుపు ఎరుపులో మహిళ. 


మన దేశంలో పారిశ్రామిక ఉద్యమాలు ఎన్ని వచ్చినా 
పకడ్బందీగా ఉన్న పారిశ్రామిక నవల తెలుగులోఇంతవరకు రాలేదు. కార్మిక 
సమస్యలను గురించిన నవలలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. 
సింగరేణి కార్మికుల గురించి జాత[శీ సింగరేణి మండుతోంది అన్న నవల 
రాయగా, పవన్‌ కుమార్‌ నల్ల వజం అనే నవలను రచించారు. ఈ రెండే 
కాక బీడి కార్మికుల పోరాటం గురించి బి.యస్‌. రాములు బతుకుపోరును 
నవలీకరించారు. నగర జీవితాన్ని (ప్రతిబింబింప చేస్తూ తిరుపతయ్య 
బతుకును రచించారు. 


తెలంగాణ నగరాలలో పట్టణాలలో కాం(గ్రసు 
కమ్యూనిస్టు ల రచయితలు పోరాటాలను దృష్టిలో పెట్టుకొని రాసిన 
నవలలు కొన్నైతే గ్రామాల్లో గిరిజ ఉద్యమాలను అడవిలో గిరిజనులు 


తమ భూముల కోసం జరిపే పోరాటాన్ని చిత్రించే నవలలు మరికొన్ని. 
22 


వీటిలో ఆల్లం రాజయ్య, సాహు రచించిన కొమురం భీం అన్న చవల, 
వసంతరావు దేశ పాండే ఆడవి సాధన అడవిలో అన్హ్నులు పులి ఆనంద 
మోహన్‌ వసంతగీతం అన్నవి (ప్రధానమైనవి. 


ఆదిలాబాద్‌ జిల్లాలో ఇంద్రవెల్లి గ్రామంలో 1981లో జరిగిన 
రైతుకూరి ఉద్యమాన్ని గత చరిత్రలో మరుగుపడిన గిరిజనుల 
హారాటాలకు సమన్వయాన్ని కుదురుస్తూ, (ప్రస్తుత పోరాటానికి ఒక కొత్త 
అర్జాన్నిస్తూ, ఈ రచయితలు చారిత్రక దృకృథంతో ఈ నవలలను 
రాసారు. 


(పతి రచయితకి కొన్ని సిద్దాంతాలు, దృక్పధాలు ఉంటాయి, 
తాను ఒక సెద్దాంతానికి కట్టుబడి ఉన్న తన సిద్దాంతాలను (పత్యతంగా 
చెప్పుకోవడానికి, సిద్దాంత (ప్రచారానికి సాహిత్యాన్ని వాడుకున్నట్టుగా 
కన్పించదు. వాస్తవాన్ని అరటిపండు ఒలచి ముందు పెట్టినట్టుగా 
చిత్రిస్తారు. అయితే నవల అన్నపుడు కొంత కల్పితం లేకపోతే 
రాణించదు. ఈ విషయాన్ని ఆకళింపు చేసుకున్న రచయితలు వాస్తవ 
ఘటనలకు పర్టు పెట్టటంలోనే, స్వల్ప మార్పులను (ప్రవేశ పెట్టడం 
చేస్తారు. ఈ రచయితలు ఒక ఘటన వెనకు ఉన్న చారిత్రక సత్యాన్ని 
ఎంతో వివరంగా అందంగా కళ్లకు కట్టేటట్టుగా చిత్రీకరించారు. 


జరుగుతున్న దౌర్హన్యాల్ని కళ్ళకు కట్టించడం వల్ల ఆశించిన 
(ప్రయోజనం పరోక్షంగా నెరవేరితే, వాటి పరిష్కారానికి చేసే ప్రయత్నాలు 
(ప్రత్యక్షంగా ఫలితాలు చూపిస్తాయి. వీటిలో కొన్ని నవలలు (జనపదం, 
మోదుగుపూలు, కొలిముంటుకున్నది) దౌర్హన్య నిరసనతోనే సరిపెట్టుకోక 
దౌర్హన్య ప్రతిఘటనను కూడా నిరూపిస్తాయీో 

ఆలంగాణా (ప్రజల జన జీవనంలోని వైవిధ్యాన్ని పోరాటాలను, 
సంస్న్కుతి సంప్రదాయాలను, కట్టుబాట్లను, తెలంగాణా నవలలు ఏ 
విధంగా చి(తతించాయో మున్ముందు అధ్యాయాల్టో సవిస్తరంగా 
పరిశీలిద్దాం. 

23 


ర ౦ AOU RSM లో 


pm 
వ 


ఫిలామీ ped 
WW ra 
U క్‌ 


igen 
14. 
15: 
16. 
LT: 
18. 
19. 
20. 
Zl 


తు౭దణుంణకలు 

ఇక కుచు ౪0౯9 యయఎ0 
దాశరధి రంగాచార్య- చిల్లరదేవుళ్ళు (నవల) 
మందుముల నర్సింగరావు-యాభై సంవత్సరాల హై(ద్రాబాద్‌ 
వుందుముల నర్పుంగరావు- యా ఖై సంవత్సరాల హై(దాబాద్‌ 
వెల్లుర్తి మాణిక్యరావు-హై(దాబాద్‌ స్వాతం(త్రోద్యవాు చరిత్ర 
వెల్టుర్తి మాణేిక్య్వరావు-హై(దాబాద్‌ స్వాతంత్రోద్యవాు చరి(త 
రావి నారాయణ రెడ్డి- వీర తెలంగాణ-నా అనుభవాలు- జ్ఞాపకాలు 
వెల్టుర్తి మాణిక్కరావు- హైదరాబాద్‌ స్వాతం(త్రోద్యవు చరి[త్ర 
పుచ్చలపల్లి సుందరయ్య- వీర తెలంగాణ విప్లవ పోరాటం 
వెల్దుర్తి మాణిక్యరావు- హైదరాబాద్‌ స్వాతం(తోద్యవు చరి[త 
మాదాల వీరభ(ద్రరావు- జాతీయ స్వాతం(త్యసవురంలో ఆం(ధ్రుల 
ఉజ్జ్వల వా(త 
జి. వెంకటురామారావు- ఆం(ధదేశ చరి(త్ర- ఆధునిక యుగం 
మాదాల వీరభ(దరావు- జాతీయ స్వాతం(త్ర సవురంలో ఆం(ధుల 
ఉజ్జ్‌ల పా(త 
వంందంవుల నర్పొంగరావు- యా భై సంవత్సరాల ఊూ(దాబాద్‌ 
రావి నారాయణ రెడ్డి- ఏర తెలంగాణ నా అనుభవాలు- జ్ఞాపకాలు 
రావి నారాయణ రెడ్డి- వీర తెలంగాణ-నా అనుభవాలు- జ్ఞాపకాలు 
కె.వి. రమణారెడ్డి-తెలంగాణ పోరాట పాటలు 
క.వి. రముణారెడ్డ-తెలంగాణా పోరాట సాహిత్యం 
ప. సంజీవవ్ము-తెలుగు నవలల్లో సామాజిక విశ్లేషణ 
వ్యాస సంకలనం-కలం బొవ్ములు 
యం. సుజాతా రెడ్డి-తెలుగు నవలానుశీలనం 


యం. సుజాతా రెడ్డ-తెలుగం నవాలానుశీలనం 
24 


తు ఇకళకుతతక ౦ 


అపుటి తెలంగాణ గ్రామీణ జీవితం, వాళ్ళు పడిన క్య్టలు, 
కార్చిన కన్నీళ్ళు డేగ కాళ్లలో చిక్కుకు పోయి కోడిపిల్ల 
ల్లాంటివి.జమిందార్ల పంజాలో నలిగి పోయే గ్రామజీవితం బహు 
దుర్భరంగా ఉండెది. జాగిర్హారు (పజలక్షి నిజాం రాజుకి మధ్య 
వారధిలాగా పరిపాలన యంత్రాంగంలో పని చేయాలి. కాని ఆ బాధ్యతని 
వీళ్ళు పూర్తిగా విస్మరించి వారధుర్లా కాక దళారుల్లాగా వ్యవహరించే 
వారు. సమయం వస్తే విళ్లు అటు నిజాం మాటను లెక్క జేయక, ఇటు 
(ప్రజల యోగ కేమాలు పట్టించుకోక ఇదరిని దోచుకునే వారు. 





గ్రామాల్లో సర్వాధికారం కరణాలు దొరలదే. రైతులంతా వీరి 
చెప్పు చేతల్లో ఉంటుండేవారు. గ్రామాల్లో భార్యాభర్తలు, తండి 
కొడుకులు, అన్నదమ్ముల మధ్య వచ్చే తగువులన్నింటిలో దొరలు జోక్యం 
కల్షించుకొని లంచాలెక్కువ ఇచ్చినవారికి' *-లేదా వారి అడుగులకు 
మడుగులొత్తే వారికి అనుకూలంగా తిర్వునిచ్చేవారు. ఇవ్వలేని కుటుంబాల 
మధ్య తగాదాలు స్నష్టించి- ఉభయుల నుండి లంచాలు లాగడం లేదా 
వాళ్ళకు ఉన్న భూములనుండి కొంత భూమిని లాక్కోవటం చేసేవారు. 


ఆళ్ళారుస్వామి (ప్రజలమనిషి నవలలో ఇటువంటి సంఘటననే 
చూస్తాం. రఘునాధాచార్యుల వద్ద భూమిని తిరిగి గుంజుకున్న 
రాంభూపాల్‌రావు దొర తనకు ఎందుకు కొరగాకున్న అతని కొడుకు 
వెంకటాచారిని చేరదీసి ఆ కుటుంబాన్ని చీలద్‌సాడు. 


ఒకసారి ఆర్య సమాజ నాయకుడు విజయదేవ్‌ వినయంగా 

“మీకు ఆస్తిపాస్తులున్నాయి, హాయిగా కాలం గడుపుతున్నారు. మీదు 

పరిస్థితులను ప్రజల మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని లంచాలు, 

మామూళ్ల మానుకుంటే ఎంతో బాగుంటుంది” అని రాంభూపాల్‌కు 
25 


హితభోద చెయ్యడానికి సిద్దపడ్డాడు. “మేము పెట్టె ఖర్చుల కింద 
'ప్రజలిచ్చే మాముళ్టు మొ॥ నవి చెమట కిందికి రావు అంటూ ఐనా 
ఇటువంటి వాటిలో జోక్యం కలిగించుకోవద్దనే కటువైన సమాధానం 
వస్తుతద' 

(పజల మనిషి గంగు నవలల ద్వారా ఆ కాలంలో పోలీసు, 
అటవి, ఎకైజూ, విద్య, వ్యవసాయం, రెవెన్యూశాఖలుండేవని 
తెలుస్తుంది. (పజల మనిషి కధాకాలం నాటిలో ముందు (ప్రజల్లో 
బానిసతనం పేరుకు పోవడంతో సంస్థాన ప్రభుత్వం, నిరంకుశత్వం 
రాజ్యం చేసింది. దాని వల్ర (ప్రజలకు ఉండే చట్టాలేమిటో, వారికి గల 
హక్కు_లేమిటో పరిపాలన ఎలాగుండేదో కూడా పట్టించుకోని 
సామాన్యులే ఎక్కువ. కాని ప్రజలమనిషి కథాకాలం నాటి (1935-40) 
(ప్రజలలో కొద్దిపాటి చైతన్యం పెరగగా గంగూ కథాకాలం (1940-45) 
నాటికి ఆ చైతన్యం జూలు దులిపింది. కనుకనే ప్రజల మనిషి కధా 
జీవితంలో కేవలం రెవన్యు, పోలీసు, న్యాయశాఖల పరిపాలన జోక్యాలే 
కనిపించగా గంగు కథాజీవితంలో' మిగిలిన శాఖల పరిపాలన జోక్యాలు 
కూడా అడుగడుగునా ద్యోతకమౌతాయి. (ప్రజల మనిషిలో 
ప్రభుత్వోద్యోగుల పాత్ర మితమైతే గంగులో వీరి పాత్ర అపరిమితం. 
అక్కడ పాఠకులు వెదికి పట్టుకి వలసిన ఉద్యోగ పాత్రలుంటే ఇక్కడ 
ఉద్యోగులే వెదికి పట్టుకోవలసిన పాత్రలుగా (ప్రజలున్నారు. దీనికి కారణం 
ప్రజల అవసరాలు పెరగడంతో పాటు చైతన్యం కూడా కొందరిలో నైనా 
తగినస్త్రాయిలో పెరగడంతో (ప్రభుత్వ జోక్యం అడుగడుగునా కనిపిస్తుంది. 
ఈ అధికార్రకు (పజల బాగోగుల గురించి ఏ మా(త్రం పట్టించుకోకుండా 
ఉండడం మొదటి నుంచి అలవాటు. దానికి భిన్నంగా వీరిలో ఏ 
పారవాటు వచ్చిన సహించరు. పరిస్థితుల్ని ఆర్ధం చేసుకోరు. వీరెప్తుడూ 

26 


(ప్రజల సుఖసంతోషాలుగాక తమ లాభనష్టాల గూర్చి ఆలోచించేవారు. 
వరికి ఏ వ్యక్తితో అవసరం వస్తే ఆ వ్యక్తి తో వెట్టి చాకిరి చేయించుకునే 
వారు. ఎన్నడైనా (ప్రజల వద్ద నుండి వస్తువు తీసుకున్నా వెల 
చెల్లించకుండానే మీ డబ్బాక్కడికి పోదు అనే వారు. చివరకు ఎదురు 
తిరిగిన వారి ఇళ్ళు దోపిడి చేయించడానికి కూడా వెనుకాడే వారు కాదు. 
గంగు నవలలో ఆ విధంగా నాగభూషణం ఇంటిని జగ్గయ్య దొర అతని 
మీద కక్షతో స్వయంగా దోపిడి చేయించాడు. వారికి ఒక్క. పైసా బాకి 
ఉన్నా పంటు కుప్పల దగ్గరే వసూలు చేసుకునే వారు, లేదా ఇవ్వని వారి 
భూమి, ఇల్లు తాకట్టు పెట్టుకునేవారు. వడ్డీలకు, వడ్డీలు కట్టి వ్యాపారం 
కూడా చేస్తుండేవారు. అంతే గాక నాగులకు వడ్డు ఇచ్చేవారు. ఈ నాగులచే 
పద్దతి కూడా ఒక రకమైన వడ్డీ వ్యాపారమే. డబ్బుకు బదులు ధాన్యాన్ని 
ఇస్తారు. నాగులు వడ్హను వెంటనే చెల్తించాలని హుకుం జారీ చేస్తాడు దొర. 
(గంగు) ఇచ్చిన ధాన్యాన్ని రెండింతలుగా వసూలు చేస్తారు. ఆంటే 
నూటికి నూరుశాతం వడ్డీ అన్న మాట. 


(పజలందరు తమకి అణగి మణిగి ఉండాలనుకున్నారు. ఈ 
జాగీర్జార్డు. లేకుంటే సహించరు. తమకెవరైన ఎదురైదండం పెట్టుకుంటే 
గాడ్డై కొడుకు, దండం లేదు, దస్కం లేదు, (116 గంగు 
అనుకుంటూ దానిక్కారణం వాళ్ళకు భయభక్తులు సన్నగిల్హుతున్నాయని 
అందుకు వారిని అదుపు ఉంచండానికి తగిన పథకాలు వేసేవారు. తమ 
దగ్గర పని చేసే వారికి ఇష్టం వచ్చినట్టు హింసించేవారు. జమిందారు భార్య 
రమణమ్మ ఆడ బాప నీలవేణిని పోరకతో కొట్టింది. హరిజనుల వీపుపై 
బండలుంచి ఎండలో నిలబెట్టాడు వెంకట్రావ్‌. ఈ వెంక(ట్రావకున్ను 
అధికారాలతో, హద్దు పెట్టుజాలని అరాచకాలకు అవకాశమిస్తూ, 
ప్రభుత్వం యావత్తు అతనికి సం(క్రమించినట్టు అహంభావంతో 
ఆరాటంతో ఉంటాడని రచయిత వివరిస్తూ, ఇటువంటి వాళ్ళు (ప్రతి 

27 


ఊళ్లో ఒక పెత్తందారో, కరణమో, పటేలో, ఇంకెవరో" మొత్తానికి ఒక 
ఇం(ద్రజిత్తు ఉంటాడు. మొత్తం గ్రామాన్ని ఆడిస్తుంటాడు. (197-గంగు) 

విరు శిస్తుల మొదలైన పన్నులను తమకు ఎలయినపుడు 
ఇష్టమొచ్చినంత వసూలు చేస్తుంటారు. ఎవరైనా ఎదురుతిరిగి డబ్బు 
ఇవ్వకపోతే వారిని పంట కుప్పలదగ్గర పట్టుకొని ఆ కుప్పలను 
దోచుకునేవారు. పైకం ఇస్తేనీ కుప్పుదగ్గరికి నేను రానని అందరి ముందూ 
బెదిరించేవారు. (40-గంగు) వారు ఇవ్వలేకపోయిన పక్షంలో వసూలు 
చేసే శక్తినాకు లేదనుకున్నావా? మేము గాజులు తొడుక్కుని కూర్చున్నామా 
అని కూడా (ప్రతీకారం చేయగల సమర్ధులు. 


వీళ్ల ఆగడాలకు అంతుండదు. దీనికితోడు ప్రభుత్వోద్యోగులు 
ఎప్పటికపుడు ఆలోచనలు చెప్తూ, అన్నింటికి అండగా ఉంటాయి. 
దాంతో గ్రామ పెత్తందార్లకు పట్టుషగ్గాలుండవు. - (57-గంగ్సు. ఇలా వీరు 
శివమెత్తినట్టు ప్రవర్తించేవారు. గ్రామాల్లోని భూమంతా విరి ఆధీనంలోనే 
ఉంటుంది. ముఖ్యంగా చెరువు కట్ట కింద సారవంతమైన భూమే 
ఉంటుంది. దాన్ని ప్రజలు ఈ దొర తం(డోతాతో చెరువును 
ఏపించిండంట. ఇగ దానికింద ఆ కట్టుంతా ఆళ్లదెగాకపోతే ఇంకెవరి 
కుంటుది (55-గంగు) అని చెప్పుకొని సమాధాన పడేవారు. గ్రామంలో 
దొర పాలాలు తడిసిన తదుపరే మిగిలిన వాళ్లకు నీరులభించేది. ఇతరుల 
కుండేది కూడా ఒకటో, అరో ఎకరం ముక్క మా(త్రమే. అది కూడా ఈ 
దొరల తండ్రి, తాతో ఏ(బాహ్మణునికో, ఇంకెవరికో దానమిచ్చినదయి 
ఉంటుంది. కంఠీరవం తాత కాలంలో భుజంగరావు దానమిచ్చిన 
చెరువుకింద నికేపంలాంటి పాలాన్ని కొడుకు రామ భూపాలరావు తిరిగి 
తీసుకున్నాడు ప్రజల మనిషిలో (పేజి-12). 

28 


హా gr mm క Sr జ ఈ = గ అల షు సట నాకా al జు 
మ. యాల hoe Cis మో హా ఇత Mens whe అ ఖమా ప Sie మ ఇ ra 
* ఇ ఇ అవెక్కే అ 
హా 
ఏలారు ద శక జ్య సరూ గరా Fora oo అ my చ I Ry 1 గ్‌ా se బక. ఉళ్లు అజ వో అర 
కోడా తరటార కక్‌”. ఇతరం క్‌ రతర ర్‌ త అదుపు 


(ప్రయత్నించి పజల 'పతెఘలున are వఫలుడయ్యాాడు. చివరకు 
పెనుగులాబలో ఎవరికీ జోక్యంలేకుండా చ పాలాలన్నీ ప్రభుత్వ 
స్వాధీనంలో ఉంటాయి అని మెజిస్ట్రేట్‌ (ప్రకటిస్తాడు (242 పేజి). 


ఈ దొరలు, (ప్రజలు అధికార వద్దకు పోయి ఫిర్యాదు చేయడం 
కూడా సహించదు. ఆది వారికి అవమానంగా భావించేవారు ఇక ముందూ 
నుండైనా వొళ్ళుకాపొడుకొని మెలుగు, ఫిర్యాదుకొచ్చి(ను, ఫెర్యాదుకు! 
ఆకాశం మీన్నంచి దిగిెచ్చినా యౌ మొనగాండ్లకు ఊళ్ల న్యాయం 
చెప్పేచోడు చాలక అధికార్ల దగ్గరకు వచ్చినార్‌! నోరు మూసుకొని చక్కగ 
ఇంటితోవ బట్టు(ని (పేజి - 109) అంటూ వెంకట్రావ్‌ వంటి వాళ్లు 
తీవ్రంగా బెదిరిస్తుండే వాళ్లు. (గ్రామ (ప్రజలకు మద్దతుగా పక్క ఊర్నుంచి 
వచ్చి నిలిస్తే వాళ్లతో *మర్యాదగ చెప్తున్న! ఇక మీదట మీరు మా ఊరు 
శివారు దాటితే మర్యాద దక్కదూ అని వారిని కూడా హెచ్చరించేవారు 
(పజి-109). 


ఈ జాగీర్హార్దు ఎంత (కూరంగా హింసించినా ఎంత దారుణంగా 
దోచుకున్నా (ప్రజలు కిమ్మనకుండ ఊర్కొనేవారు. పైగా ఎవరు చేసిన 
పాపం వాదే అనుభవిసారు (పేజి-59) అనుకొని సమాధాన పడేవారు. 
అజ్ఞానంలో. ఉన్న (ప్రజలకి మూఢ విశ్వాసాలు కూడా తోడై నిలుస్తాయి. 
అందుకే (ప్రజలు దొరలు అన్యాయం చేస్తున్నా కష్టాలకు గురిచేస్తున్నా 
వాళ్లను మా(త్రం ఏం అనరు. జమిందార్‌ దౌర్తన్యాలు వాళ్లకి తెలిసినా, 
జమిందార్జ్డు చచ్చిన తర్వాత అనుభవిస్తారనే అమాయక మూఢ నమ్మకం 


29 


కల్షి ఉంటారు. (పేజి - 59) ఈ మూఢ నమ్మకాన్ని ఆసరా చేసుకొని 
పెత్తందార్జు జమిందార్డు (గ్రామాల్లో మకుటంలేని మహారాజుల్లాగా 
వెలిగిపోతుంటారు. ప్రజలు సైతం వారే సర్వస్వం అని తలుస్తూ వారే 
ఊరు ఊరే వారు అనే (భ్రమలో వెట్టిచాకిరీ చేసేవారు. (ప్రజల ఆర్దిక 
ప్రెతిగతులు మూఢాచారాలు, అంధ విశ్వాసాలు ఈ (గ్రామ పెద్దలు తమ 
విలాసవంతమైన జీవితం గడిపేవారు. 


(ప్రతి గ్రామంలోనూ (ప్రజలకు తగాదాలు రావటం సర్వ 
సాధారణం! అయితే ఈ తగాదాల్లో ఎక్కువగా దొరలు కల్పించినవే అయి 
ఉంటాయి. పరిష్కారం కోసం గ్రామ పెద్దల, లేదా దొరల దగ్గరికి రావడం 
జరుగుతుంది. వారు తగాదా పరిష్మురించినందుకు తగువు పన్ను, లంచం 
ఇరు పక్షాల వారి దగ్గర్నుంచి తీసుకుంటారు. ఈ పరిస్థితిని గ్రహించి 
గంగులో ఆం(ధమహాసభ నాయకులు (ప్రజలకు, గ్రామ (ప్రజలు పరస్పరం 
తగాదాలు పెట్టుకొని పెత్తందార్ల వద్దకు వెళ్లడం, లంచాలు గుప్పించి 
తీర్పులు చేయించుకోవడం వద్దంటూ సలహా ఇస్తారు (పేజి -295). 


ఈ వ్యవస్థలో తరతరాలనుంచి వీరి పునాదులు బలంగా 
ఉన్నాయి. అవి అంతంత మాత్రం చేత పడిపోయేవి కావు. ఈ గ్రామ 
వ్యవస్ట, సమాజం బాగుపడాలంటే ఎళ్లు లొంగాలి. ప్రజలు గట్టిగా 
నిలబడి బలంగా ఎదుర్కొంటేగాని విండ్డు అగరు (209) 


గ్రామానికి (ప్రభుత్వాధికారులోస్తే వచ్చిన అధికారులతో ఒకే 
పంక్తిలో కూర్చుండి, విందులారగించే దొరలను, అధికారులను చూచిన 
ప్రజానీకం తాము పడే బాధలను (ప్రభుత్వాధికారులకు చెప్పుకున్నా 
ప్రయోజనం లేటనీ, ఆవి తప్పవనీ, వెట్టి చాకిరీ చెయ్యటానికే 
పుట్టినామని, వారి బ్రతుకు లింతేనని నిస్సహాయంతో కుమిలేవారు. చెప్పిన 
పాడుపనులన్నీ కడుపులు మాడ్చుకొని చేసినప్పటికీ దొరల, అధికారుల 
క పతాపాలకు గురై తన్నులు, గుద్దులు, తిట్టు తినాల్సి వచ్చిన రోజులవి. 

30 


యా క్ష ఇ న wie తా ~ ర ప ద శాట్‌ జు వనే జొ 
3 రల es బెం కాం న గల అలో రభ ఇరా [ల fa os వై ణా పను ఎం 
జి 


అదు! 


Rr 


డై 


1 Ey ల జ a ల్లు వ ల పం అగ ఇగ కళ్ల 
వ్‌ ఎయల్బిమాయాా ల ఆటం Free మ్య లీ 


( 


ఆతులను WEE, అ(గ్రహారాలను ఇారీదుచేసి వారికి 
గల పలుకుబడితో, గూండాల సహాయంతో దౌర్రన్య్వకాండను సాగిస్తూ, 
pa] నస అల్లో జల అ 

రతారగాన్సు చోఫిడే. చేస్తూ. పీల్స్‌ పిపితనూ వచ్చారు. సర్వత్రా 


భూసాముల కోరిక కప ఒకొ_టేలా కస్తిస్తుంది. అది గ్రామాలలో గల 


© a 
భూమినీ, చుట్టుపక్కల ఊళ్లన్నీ కూడా చుల్లుబెట్టుకోవాలనే దొక్కటే! 


అదే పరమార్హంగా కృషి చేసారు. 


వంద ఎకరాల (ప్రభుత్వ భూములను దొరలు 
తమసాాధేనంలో ఉంచుకునే వారు. దీనికి ఉదాహరణంగా (ప్రజలమనిషి 
గంగు నవలల్లో, రాంభూపాల్‌రావు, జగ్గయ్య దొరల చెరువుకింది పొలాలు 
కనిపిస్తాయి. (ప్రభుత్వ భూమి ఆయా గ్రామాల్లో ఎన్ని ఎకరాలు, ఎక్కడ 
ఉన్నదీ (ప్రజానికానికి తెలియని రోజులవి. (ప్రభుత్వానికి కూడా లెక్కలేని 
రోజులు కూడా! (ప్రజలు దొరలిచ్చిన భూములను రుణాలు చెల్లించటం 
కోసం, మళ్లీ ఆ దొరలకే ఇచ్చేవారు. దానికి ఉదాహరణంగా కొమరయ్య 
వంటి రైతు భూముల్ని వకీలు వెంకటేశ్వరరావుకే తెలియని అతని 
భూమిని (పజల మనిషిలో దొర తిరిగిన్వాధీినం చేసుకోవడం మనం 
చూడొచ్చు. అయితే అప్పట్లూ కొందరు కార్యకర్తల, నాయకుల పోరాటు 
ఫలితాలుగా స్వాధీన పరుచుకున్న భూముల్ని తిరిగి ప్రజలకు ఇచ్చి 
వేయడం జరిగింది. కాని ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా 
కన్పిస్తాయి. జాగిర్జ్హార్తకు రెండంచుల కత్తిలాంటి అధికారాలుండేవి. వారి 


(3 


జాగీరుల్లో న్యాయ నిర్వహణ, పోలీసు అధికారాలు కూడా వారి స్వంతం. 

ఆయా ప్రాంతాల్లో జాగీరులే సర్వాధికారులు. కనుకనే ఆస్తిని, 

అధికారాన్ని పోత పోస్తే తయారయిన విగ్రహాలు పల్లాలో పెత్తందార్లూ, 
31 


భూస్వాములూనూ, బెమ్మిని తిమ్మి చేసినా తిమ్మిని బెమ్మిని చేసినా వాళు 
ఆడింది ఆటు, పొడిందిపాలటు అని పోరంకి దక్షణామూర్తిగారు వారినిక 
అభివరించారు.* 

బం 


(గామ ప్రజల అవసరాలు, తీరడం తమకర్తవ్యం అని దొరలు 
తలపోయారు. కాని (ప్రజలు వీళ్లకు చేసే సేవల్ల్‌ మాత్రం ఏలోటు 
జరగకూడదు. అందుకే ప్రజలమనిషిలో బిడ్డ పెండి దిగ్విజయంగా జరిగి 
దొర ఘనతకు ఎలాంటి లోటురాకుండా చూసి బాధ్యత గ్రామ (ప్రజల 
కర్తవ్యంగా నిర్భయించబడ్డది (పెజి-15). పెండ్రీకి కావల్సిన కూర 
గాయాలు, పాలు, వెన్న, నెయ్యి మొ॥ సామాను కాక బేగారి వాండ్రను, 
అతిధుల పశువుల మేతకు కూడా మనుష్యులను ఏర్పాటు చేసినాడు 
దొర! పెండ్రి రోజు పెండ్లి వారు వెళ్లే మార్గంలో గల ఇండ్ల వాత్రందరూ 
వారి వారి ఇండ్లకు అలుకులు, సున్నాలు తోరణాలతో అలంకరించాలని 
రామ భూపాల్‌ రావు ఆజ్ఞాపించాడు (పేజి - 16) ఏ ఇంటి నుంచీ నీళ్ళ 
బయటకు కనించొద్దు కాని దొర స్నానపు నీటి వరద గురించి మాత్రం 
(ప్రజలు అడగ్‌ "ద్దు. 


దొరల ఇండ్లలో కూడా గృహసమస్యలుండేవి. అయితే ఇవి 
(ప్రజల నాలుకల మధ్యకు వచ్చివికావు. కాని ప్రజల సమస్యలు మాత్రం 
వీధుల్లో చర్చించవచ్చు పెండ్రి బాపతు పైకం ఈ పర్యాయం పూర్తిగా 
తీసికొని రమ్మన్నాడు (ప్రజలమనిషి (పేజి - 20) అంటూ అల్టుడు 
కొండలరావు తన మామ రామభూపాలరావుతో తం(డి చేసిన హెచ్చరికగా 
కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. అంతకు మునుపే ఎన్నో వాయుదాలు 
పెట్టాడు రామభూపాల్‌రావు. ఇంత నిష్కర్షగా అడిగినా కూడా 
ప్రయోజనం లేకపోగా వరదక్షిణ పైకం వసూలు చేసుకోలేని అసమర్హుడని 
తం(డ్రికోపపడతాడని ఆరాటపడ్డాడు (ప్రజలమనిషి (పేజి-20) కొండల 
రావు. ఇటువంటి సమస్యలు (ప్రజలెవ్వరికీ తెలయనివ్వరు. 

32 


ఈ జాగీర్జార్డు, దేశ్‌ముఖ్‌లకు సంస్థానంలో వున్న అధికారు 
లను ఏదోవిధంగా గుప్పిట్లో పెట్కున్నా, చట్టుం కన్నుమూసి ఏ విధమైన 
అరాచకాలు చేసినా, మతాన్ని ఎవిధమైన స్వ(పయోాజనాలకు వాడుకున్నా 
గాని (ప్రభుత్వమంటే మూత్రం ఒక విధమైన భయం వుండేది. ఈ 
విధమైన భయం కల్లటానికి కారణం సహజంగా వీరు అవినీతి 
మార్లాలద్వారా చేస్తున్న (ప్రజా(ద్రోహమే! (ప్రభుత్వానికి తమ అవినీతి 
కరమైన పనులు తెలిసినపుడు తమకు స్వస్తి పలికే సమర్ధత వుందని 
తెలుసు, కాబట్టే రామభూపాల్‌రావు వంటి వ్యక్తులు ప్రభుత్వం 
తలచుకుంటె ఏమైనా అవుతుంది (ప్రజలమనిషి పేజి-123) ఆంటారు. 
ఇతని (ప్రవర్తన, ఆలోచన ధోరణికి మనోభిన్నంగా కన్పిస్తాయి. తమ 
చేతుల్లో అన్ని అధికారాలూ వుండవనీ తెలిసికొని, ఆ ఆశక్తితోనే చూడాలా 
ఆఖరికేమువుతుందో. ((పజలమనిషి - పేజి - 123) అంటారు. 


తరతరాల నుంచ శిధిలంగాక బలంగా వున్న మూ పునాదులు, 
అంతంత మాత్రంలో పడిపోయ్యేది కావు (గంగు - 206) జగ్గయ్య ముఖం 
ఎ(రగా చేసుకొని గొంతు పెద్దగా చేసుకొని అన్నమాటల్టో దొరతనపు 
అలవాట్లు కన్పిస్తాయి. ఆ అలవాట్లు కనబడని చట్టాలు. పలైటూళ్లలో ఈ 
దొరలది మకుటం లేని రాజరికం, చట్టం ఎరగని శాసనాధికారం! అది 
ఒక్క కుల పెద్దరికం వలన లభించిన పెత్తనం మాత్రమువల్ల, కాక డబ్బు, 
కులం, దాష్టికం మొ॥ కూడా వీళ్లలో చోటు చేసుకున్నవి. 


ఈ నవలలో జాగిర్జార్దు, పెత్తందార్లేకాక ఆ నాటి ఉద్యోగస్టులు 
కూడా అధికారదుర్వినియోగం చేసవారు. ((ప్రజలమనిష్మి పేజి - 47) 
హై(ద్రాబాద్‌ వెళేరైలు ఒక స్టేషన్‌లో ఆగినపుడు టిక్కెట్‌ లేకుండా 
(ప్రయాణంచేస్తున్న ఒక (ప్రయాణికుణ్ణి ఒక పోలిస్‌ చూసి స్టేషన్‌ 
మాష్టరుతో కలిసి డబ్బులు లేకపోవడం వల్ల ఇదరూ కలిసి ఆ 
(ప్రయాణికుని వెండి దండ కడియం కాజేస్తారు, ఈ రకమైన 
సంఘటనలు ఎన్నో కన్పిస్తాయి ఈ నవలల్లో! 

తం 


ఈ ఉద్యోగులు అనాటి నిజాం సంస్హైనంలో వుంటూ, వాదికి 
వంతపాడుతూ వాళ్ల జేమంకొరకే ఉద్యోగాలు చేస్తూ ప్రజలను బానిసలుగా 
చూస్తూ జలగల్టా పల్ఫేవాళ్లు! విరు జాగిర్హార్లకు నిజమైన తొత్తులుగా 
వ్యవహరించేవారు. (ప్రతి క్షణం అధికారం చెలాయిస్తూ పెత్తందార్రకు 
అండదండలుగా వుండే వారు. ఈ పెత్తందార్త, జాగిర్దార్త నీడల్లో 
బతుకుతూ వారితో చేతులు కలిసి అమాయకమైన (ప్రజలను శిస్తుల 


పరుతో దోచుకునేవారు. 


ఒక చిన్న సంఘటన ద్వారా పేరి అమానుషత్వం, ఎట్టా 
వుంటుందో (ప్రజలమనిషిలో తెలియ పర్పారు వట్ట కోట వారు! 
దిమ్మగూడెంలో జరుగుతున్న మత ఫరివర్తన మత పరివర్తన" 
కార్యక్రమంలో అంజుమన్‌ నాయకుల వెంట వచ్చిన పోలీసులను చూసి 
మీ వెంట ఈ పోలీసులెందుకు? అని కంఠీరవం వేసిన చిన్న (ప్రశ్నకు 
బదులుగా అతన్ని నిర్బంధించి నిజామాబాద్‌ హైద్రాబాద్‌ జైళ్ల మధ్య, 
ఉంచుతారు. అందుకే రచయిత పోలీసు శాఖ వ్యవహారాలకు 
సంబంధించిన (ప్రభుత్వ నియమాలు, చట్టూలు మారులు, వివరాలు 
ఎంతటి. విద్యావంతుడికి కూడా పరిపూర్ణముగా తెలిసికోవడము 
కష్టమైనపని అని (ప్రజలమనిషి పేజి - 182) తీర్పునిచ్చారు. 


ఇటు అధికారులు, అటు (ప్రభుత్వం (ప్రజలను తమ గుప్పిట్లో 
పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ, అనేక చర్యలు తీసుకుంటూ 
వుండేవారు. అమాయక (ప్రజలను న్యాయస్థానాలవెంట తిప్పుతుండేవారు. 
ఎరిని (ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నదానికంటె ఎక్కువ భూమిని 
దున్నుతున్నారని, వానజాలు నీళ్ళు వాడుకుంటున్నారని, గెట్టులకు 
దున్నారని, కొొలతరాళ్ళు పడిపోయాయని అనువుతి లేకుండా ఇండ్లను 
మార్చి కడుతున్నారని, దున్నలకు ఎద్దులకు మూతాడు కట్టలేదని, 

34 


కొమ్ములకు బొెడ్డలు వేయించలేదన్‌ి. ఈ ఎధంగా (పజలను ఇబ్బంది 
పెట్టడం మొదలైంది (ప్రజల మనిషి (పేజి 182) ఈ రకంగా 
బాధించేవాళ్లు. ఇటువంటి అన్యాయాలను సహించలేక ఎప్తుడున్ను ప్రజలు 
ఎదురుతిరిగితే గిర్హావారు, పోలీసులు, మేజిగ్తేట్‌ వచ్చి ఈ జాగిర్జార్త 
హకారంతో ప్రజలను అణచివేస్తారు (ప్రజలమనిషి 160 - 162 
పీజిలు) మరీ వీలుకాని పరిస్థితుల్లో రామ భూపాల్‌రావు అనుమతితో 
పట్వారి పదవిని ఇప్పిస్తాడు, హౌదరరీకి! ఈ శిక్ష (ప్రజలకి, దొరకి! 


గీ 


h 


వీరికి వేసిన శిక్షలు కూడా వీరిని మార్గలేవు దొంగ సాక్షాలతో 
ఇతరుల భూమిని ఆక్రమించి పెద్దమనిషిగా ఊరేగుతున్న లాం భూపాల్‌ 
రావుకి ఒక సం॥ మాత్రమే కఠిన శిక్ష విధిస్తారు. 


ఒకసారి అధికారుల్లో ఒకరైన అమీన్‌కు ఆ ఊర్లో ఒక్కడు 
కూడా మంచినిళ్ళు ఇవ్వడానికి ముందుకు రాడు. అపుడు కొందరు 
అధికార్లు ప్రభుత్వానికి జీవనాడులైన (గ్రామాధికారులు ఈ విధంగా (ప్రజల 
ముందు పలుచనై పోవటం దేశసొష్టవానికే గొడ్డలి పెట్టు గా భావించారు. 
అన్న సానుభూతిని వ్యక్తపరుస్తారు. అయినా. ఈ [ప్రభుత్వ వ్యవస్థ 
మశరిచెట్టులాగా విస్తరించి పోయింది. దీన్ని పీకడం ఒకరెద్దరుతో 
అయ్యేపనే కాదు. 


తన శిక్ష ముగిసిన తర్వాత రాంభూపాల్‌రావు తిరిగి అధికార 
వర్గం అండతో (పజల పై కక్ష కొనసాగిస్తాడు. 


ఈ అధికార్రలో చిన్న ఉద్యోగులు (ప్రజలపై కొంత సానుభూతిని 
వ్యక్తం చేసేవారు. వారి సేవలు (పజలకు అందించాలనుకునే వారు. 
అందించేవారు! 


(ప్రజల మనిషిలో ఒక తురక పంతులు రఘునాథాచార్యులను 


బడికి పిలిపించి పెడ్డ కొడుకు చెడగ్‌ెట్ర్లంది చాలక్క చిన్న క డుకును 
35 


కూడా తయారు చేస్తున్నారు. అంటూ అందరికి విద్యా బుద్దులు చెప్పి 
పోత్సహించవలసిన మీరే మీ పిల్లల విషయంలో ఈ విధంగా అశ్రద్ద చేస్తి 
మీరు నేర్చుకునేదేమిటి ? సమాజానికి నేర్పేదేమిటి? అని కటువుగా అన్న 
(పళ్లలో ఇతని సేవా దృష్టి కన్పిస్తుంది. కాబట్టే కంఠీరవం వంటి వ్యక్తుల 
సమాజ సేవకు తొలిపాఠాలు వీరిద్దరి వద్ద నుండి నేర్చుకున్నారు. అదే 
బడిలో కౌ(ర్రం గల సాతాని పంతులు చేతిలో కంఠీరవం అన్నయ్య చేతిలో 
వెంకటాచార్శులు ఎందుకు పనికి రాని వాడగా తయారువుతాడు. 


ఈ నవలల్లో లంచగొండితనం మనకు కన్పిస్తుంది. లంచం 
తీసుకునే వాళ్ళు ఎక్కువగా రెవన్యు శాఖలో కన్విస్తుంటారు. ఈ శాఖలో 
చిన్న, పద్ద ఉద్యోగులంతా అవినీతిపరులు! చాలా నీతిగా వుంటూ, 
లంచం తీసుకోని వాళ్ళు చాలా తక్కువగా కన్పిస్తారు. కొందరు చాలా 
నిజాయితీతో వ్యవహరిస్తూంటారు. నీ బట్టల్లో లంచం వాసన వస్తున్నది. 
మొదట సారి చెప్తున్న, జాగ్రత్తగా వుండు (గంగు-58) అన్న అధికారులు 
కూడా ఈ నవలల్లో వున్నారు. గంగులో తహశీల్దారు ఒక 
పర్యటించినప్పుడు తనకు కావల్సిన వంటసామాను కోసం మొదలే 
డబ్బులిస్తారు. ఆ గ్రామంలో వెంకటావు దొర ఇతనికి తెలియకుండా 
చింతళ్టోంచి. చింతకాయలను కోయించి వంటవానికి పంపుతాడు. 
భోజనం చేస్తున్నాపుడు చింతకాయ పచ్చడిని చూసి తనకు 
తెలియకుండా తెంపిన మనిషినీ, వంటవాళ్ల వెంకట్రావును పిలిపించి 
వేలం గానీ ప్రభుత్వం చింతల నుండి అక్రమంగా చింతకాయ తెంపినట్టు 
పంచాయితీ చేయిస్తాడు. (గంగు-59) ఇక్కడ నిజాయితీ అధికారులు 
అక్కడ కూడా కన్విస్తున్నా, వారిపై దొరలు పగ బట్టు వారికి కొద్ది 
రోజుల్లోనే పిచ్చి పట్టేటట్లు చేస్తారు. 

ఈ  లంచగొడితనానికి కారణం వారికి జీతాలు తక్కువ 
వుండటమే! అందుకే వీళ్ళు మీ అసువంటి మా రాజులు ఆదుకోకపోతే 


36 


ఈ జీతాలతో మేం బతికి 'పెండ్రచు ఏం చేసాం? ఏవో మీ అసువంటి మూ 
రాజులు అయిన కాడికి సాయం చు వరా ఈ 
(గంగు-67) అంటారు. 


కొందరు అధికార కింద ఉండే ఉద్యోగులు మీ 
ఇష్పమొచ్రున అయిదారుగురు దొరలకు ఉత్తరాలు రాసి యిస్త ఇన్ని 
బియ్యం, మేకపిల్లా, గొ రైపిళల్లో అడుకొచ్చుకుంలు (గంగు-68) అని 
వీరిని (బతిమాలేవారు. 


కొందరు పొట్ట గడవక ఇటువంటి సహాయాలు అడుగుతుంటే 
మరికొందరు విలాస జీవితాలకి అలవాటు పడి గ్రామాలకు వెళ్ళి దొరల 
తోటల్లో మకాం వేసేవారు. గంగులో వెంక[టావు తోటలో మకాం వేసి 
ముసాఫిర్‌ఖానా (Cuజthowజల కంటే ఇక్కడ బాగుందని హద్దులేని భోగ 
విలాసాలకు అలవాటు పడి, మంచిగా పాడే బోగం వాళ్లను కూడా 
పలుపంచుకుని అనుభవిస్తుంటారు మున్సిఫ్‌, అమీన్‌, తహశీల్దారు! 
ఇటువంటి అధికార్జ్డు (ప్రజల సమస్యలను పరిష్కరించకుండా దొరలకు 
లాభాలు, సంపదలు చేకూరుస్తూ, వారి క్షేమాలు కోరుతూ తమ పబ్బం 
గడుపుకునేవారు. 


వీరిలో లంచగొండితనమే కాక, మూర్ణం, సంస్కార కూనత్వం, 
కన్పిస్తుంటాయి. ఈ అధికార్లు సామాజిక జిజ్ఞాస లేని మొద్దులుగా 
రాజకీయ చైతన్యం లేకుండా వుండేవారు. అందుకే గంగు నవల్లో 
కంఠీరవం ఒక మున్సిఫ్‌ అధికారి నిజాయితీని చూసి హైదరాబాదు వంటి 
జాగిర్దారీ నిరంకుశ యంత్రాంగంతో మీ వంటి చైతన్య పూరితుడైన 
ఉద్యోగి ఎట్లా మనగలుగుతున్నాడా అని ఆశ్చర్యపోతాడు. మళ్ళీ అదే 
శాఖలో పని చెస్తున్న అహంకారంతో మిడి మిడి జ్ఞానంతో వున్న 
అమీన్‌ను చూపిస్తూ నవనీతం శాంతిని కాపాడే రక్షణ కలిగించాల్సిన 
అమీన్‌, ఒకడిని కొట్టి బాధ్యతారహితంగా వీధిలో పడవేసి నిశ్సాంతగా 
వున్నాడంటే యెంత నిరంకుశుడో చూడండి (గంగు-92) అని 
మున్సిఫ్‌తో అంటాడు. 

37 


వారికున్న అధికారాలు వారికి తెలియవు. అవి ఎంత వరకు 
పరిమితమో కూడా తెలియదు. (పజల కుండే అధికారాలు, చట్టాలు 
తెలియవు. వాటిని చెప్పే అధికార్డు కూడా లేరు. వీరి నిరంకుళత్వాన్ని 
కొన్ని ఉదాహరణల ద్వారా చూపించవచ్చు. 1. ఎక్కువ నిల్లితే లాభం 
లేదు చెడిపోతావు, తల్లికి తం(డ్రికి కరువవుతావు జా(గత్త (గంగు - 112) 
2. ఇహ మీదట బుద్ది కల్లి ఉండక పోతే మొత్తం గూడానికి నిప్పుంటించేస్తా 
(గంగు-113) (ప్రజల్లో వీళ్ళ నిరంకుళత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం ఎవరికి 
లేదు, ఎవరైనా ఎదురు తిరిగితే ఇక వాడి గతి కుక్క గతి! వారికి విధించే 
శిక్షలు పశువులకు కూడా వేయనివి. 


t: చావడి ముందు వేపచెట్టుకు కట్టాయి ఈ పశువులను 
(గంగు-112) 

2 మొదలే చెప్పాను సీల్లవద్దని, ఇప్పుడు నిన్ను చంపి పూడ్చి 
పెట్టినా దిక్కు లేదని తెలుసుకో, (గంగు-112) 

5: మీసాలు పట్టి నోరు తెరచి నోట్ల ఉమ్మి వేయండి. నోరు ఎండి 
పోయినట్టుంది. కొంచెం తడి అవుతుంది. 

4. ఈ పందిని దాట వేసి కట్టి వేలాడదియండి. చింత పండోలె 
నలుగ కొ”ట్టండ. 

ఖ్‌ ఏమైనా కాని చూద్దాం. తెలిసిపోతుంది నిజాం ప్రభుత్వం అంటే 
యేమిటో (గంగు-120-122) 

6. బొక్క బొక్క విరుగగొట్టి కుక్కలకు వేయిస్తా. ఎవడు అడ్డం 


వసాడో చూస్తా. చేయని నేరాలకు ఈ రకమైన శిక్షలు విధిస్తూ 
దొరల మెప్పు కోసం (ప్రజలపై అధికారాలు చెలాయించే వారు. 


వారి దృష్టిలో మనిషి ద్విపాదపశువుగాా నోరు లేని 
యం(త్రముగా _ కన్పించేవాడు. సంపన్న వర్గాల సుఖసంతోషాలకు 
భోగవిలాసాలకు ఉపకరించడమే ఆ నాటి తెలంగాణా నిరుపేదల 
పరమార్హ్లం. 
38 


చజణితుల వె జ్ఞ - వూ ఆవూణ గల ౭కకుతే్‌ 0: 


తెలంగాణా గ్రామాల్లో రెడ్డి, కరణం, రైతు కోమటి, చాకలి 
మళగల్ని మొల “మూొదిగలు  ముఘలు గాము వవైకు ఎర 
మూలస్తంభాలు. గ్రామల్గి రెడ్డి మకుటం లేని మహరాజు అయితే అతని 


అ ఆల ఇల తల్లో క ఇష. హా గ నాని ళ్‌ 
సహచరులు కొందరు పటేలు పణబాందిలుగా వెయమొంపబటడేవాదు. 
Fe 


నైజాం. పభుత్వ. జహారంగ' జైలులో. గజము. పదండి 
ఇక అట్టుడుగు వర్గ (ప్రజల గురించి ఆలోచించే సమయం ఎక్కడుంది? 
వారి జీవితమంతా దొరల, దేశ్‌ముఖ్‌ల, గడీలలో ఊడిగం చేయటం తోనే 
సరిపోయింది. వారు మనుష్యులుగా పరిగణింపబడే వారు కాదు. ప్రతిఫలం 
లేని వెట్టి ఎంత చేసినా భూస్వాములకు తృప్తి లేదు. వారికి కనిసం ఊపిరి 
పీల్చుకోవటానికైనా సమయం ఇవ్వరు. ఒక్కొక్కసారి తాలికోడైన 
బదకించి. ఆలస్యంగా కూస్తుందేమోకాని దొర గడిలల్లో పనస వాళ్ళు 
మాత్రం చికటి సాయంతో లేచి. సూర్యునికి మేల్కొలుపు 
పాడుతుంటారు. అంత పాద్దున్న కూడా భూస్వాములు తమ నోటి 
దురదను చూపిస్తునే వుంటారు. 


తిరునగరి రామాంజనేయులు గారి సంగం నవల 
(ప్రారంభంలోనే హృదయాన్ని ఆహాదపరిచే ఆ చల్లని తెల్లవారు రయామున 
వెట్టి వారిని గ్రామ సేవకులు తరుముతూ ముచ్చట్టు గాదుబే? కామ్‌కరో 
అంటూ బూతులు తిడ్తుంటారు. ఇత్తడి పొన్నలు, వెండి కట్టున్న పొన్ను 
కర్రలతో యమభటుల్లా శేతి సింధీలు లాఠీ కర్రలతో. పటేలు పటారీలు 
పనిచేసి వారిని చెండుకు తింటూ బజార్లు వూడిపిస్తున్నారు. పెద్ద గుర్రం 
స్వారీతో, బజార్రన్నీ సర్వే చేస్తున్న పోలీసు పటేల్‌ అప్పటి దాకా వూరి, 
అలత తీర్చుకుంటున్న ఒక వృద్ద కళేబరాన్ని, గుర్రాన్ని కొట్టే కొరడాతో 

39 


ఒకటి చరచి తు(ర్రున దూసుకపోయాడు. దెబ్బకు అబ్బా అని మూలిగి, 
పనిలో నిమగ్నమయ్యాడా బక్క_బీవి! 


ఆ రకంగా రోజు తెల్లవారుతుంది వారి జీవితాల్లో. అది 
మొదలు ఏ మధ్య రా(త్రి వరకో వారి ఊడిగం కొనసాగుతునే వుంటుంది. 
దొరల ఇంటి పనులు బజారు పనులు మొ॥ వెన్నో, అన్ని రకాల 
పనివాళ్ళు విరామమెరుగకుండా పని చేస్తూనే వుంటారు.దొరలు లేచి 
కాలకృత్యాలు తీర్చుకోక ముందే మంగళ్లు గడిలో హాజరు కావాలి. 
అరక్షణమాలస్యమైనా భరించలేరు. మంగలి రావడు రాలేదని నిప్పులు 
కురుస్తూ క[ర్ర అందుకొని రావడి మీద పడ్డాడు అమీను. బలంకొద్దీ 
కొట్టసాగాడు. కొట్టకు బాంచను కాలొక్త, తప్పుయింది. ఇగనుంచి 
చేయను. మల్లచేస్తే పానాలు తియిరి. బత్కనీయరి కాల్‌ ్న్నెక్త. బేగంసాబ్‌కు 
కట్టుకట్త అని (బతిమాలుతున్నాడుకాని కదలడు. కర్ర విరొగేదాకా 
కొట్టాడు అమీను. ముక్కలైన కర్ర పారేసి జావ్‌ బంఛత్‌ కట్టు కట్టుపో 
మంగలోళ్లకు భీ మస్తీ ఎక్కింది అని ఉరిమాడు (పేజి - 24 - 25). 

ఒకసారి తట్టునెత్తి నేసుకుపోతున్న పల్లెవాణ్ణో పిలిచి వాణ్ణి తిడూ 
తట్టుల ఏమున్నాయో చూపించమంటాడు అమీను కోళ్లను తెస్తే తలా 
ఒక్కటి చొప్పున పోలీసాయన, మస్క్కూరాయన,  దొరజవాను 
తీసుకున్నారని తట్టఖాళీగా వుందని చెప్తాడు. తనకు ఇవ్వలేదనే కోపంతో 
వాళ్లో చితక్కొాట్రి కొట్లో పారేస్తాడు. 

ఇటువంటి సంఘటన నిజాంగానే హైద్రాబాద్‌లో జరిగిందట. 
నిజాం తండ్రి మహబూబ్‌ అలిఖాన్‌ చిన్నవాడిగా వున్నప్పుడే 
రాజయినాడట. దివాన్‌ తొమ్మిది మందిని కొత్వాళ్లుగా వారి బంధువులనే 
నియమించారట. ఒక పల్లెవాడు 8 సారకాయలు అమ్ముకోడానికి 
పట్నంరాగా 8 మంది కొత్వాళ్లు ఆ సారకాయల్ని లాక్కున్నారటు. 9వ 


40 


వాడికి మిగలకుంటే ఆ పల్లైవాళ్లీ హింసించగా వాడు వెళ్లిపోతూ 
ఆంధేరీనగరీ చౌపట్‌ రాజా, ఆర్‌ హై ఖద్దూ నౌ హై కోత్యాల్‌్‌ నవాబ్‌ 
బచ్చా దివాన్‌ లుచ్చా అని రాజభవనం గోడలపై రాసి వెళ్తిపోయాడటు 
(పెబి-26). 


ఇదే నవలలో తాసిల్లారు ఒక అందమైన భవనం కట్టలను 
కుంటాడు, దానికి కావల్సిన హంగులన్నీ అమర్చమని చెపై పాత 
హిందూ దేవాలయంలో వున్న స్తంభాలని పెరికించి తన భవనంలో 
పెట్టమని గ్రామ పెద్దలతో అంటాడు. దాని ఖర్చును గురించి (ప్రస్తావిస్తూ 
వడైరోళ్లు రాయి ఎట్టికి కొట్టిరి. ఇటిక చేసేటోడు ఎట్టికి చేసె, 
కోయోండ్డు కలపకొట్టి తెచ్చిరి. సుతారోండ్డు ఎట్టికి పనిచేసిరి అని 
చెప్తాడు, ఎవరన్నా పని ఎగ్గోట్టారని తెలిసిందో వాళ్లని నల్టులోలే నలిపేస్త, 
కుక్కిన పేలోలె పడుండి రాయికొట్టుం(డి. పైసడిగి(నో చింతచెట్టుకు 
కట్టి తోల్లొలిపిస్త అంటూ పనికి పైసలు ముట్టకపోగా గుడిసెకు ఐదు 
రూ॥ వసూలు చేస్తాడు. ఇయ్యనోన్మి ఇగపాణాలుండవనుకో. పీవిగల 
బొందకు పోతరు అంటూ గ్రామాధికారులు బెదిరిస్తారు, గిర్హావరుకు 
కూడా దీనిలో భాగముంటుంది ఇటుకచేసే వాళ్లతో, సున్నం చేసే 
వాళ్లతో, బండ్లవాళ్లతో, కూలీలతో, తాపీపనివాళ్లతో వెట్టిచేయించడానికి 
వస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, తన మామూళ్లు వసూలు చేసుకుంటున్నాడు 
( పెజి-49). 


ఆఫీసరు వస్తున్నాడంటే వెట్టి వాళ్ల హడావుడి అంతంత కాదు. 

ఆఫీసరుతో పాటు వారి సామాన్సు మొయ్యడం, కొయ్యపెట్టైలను 

మోసుకపోవడం. ఎంతమంది వున్నా తక్కువే. వారి వెనుక గు(ర్రంమీద 

స్వారీ చేసూ, ఒక టోపీ వాలా గుర్రంతో పాటు నడిపించేందుకు, 

ఆప్పుడప్పుడు ఆ వెట్టి వాళ్లను కొరడాతో చరుస్తున్నాడు. చొక్కాలు లేని 
41 


శరీరం మీద కొరడా వాతలు 5 "ట్హచ్చానట్టు కన్తిస్తున్నాయ్‌ అంత 
హడావుడి పడినా ఆఫీసరు వస్తున్న జాడే వుండదు. మోదుగుపూలు 
నవలలో కూడా ఒక నవాబు వచ్చినపుడు వెట్టివాళ్ల (శ్రమను చూపిస్తాడు 
రచయిత. 


రావడు మొదట తాసిల్లారింటికెల్లి మాలిొషజోసి సాహుకారు 
వెంకయ్య ఇంటికి వస్తుండగా దోవలో అమీన్‌ వేబ్బి పెళ్లానికి 
కట్టుకట్టుమని తీసికెళ్తాడు. ఆ పనిచేసి వచ్చే సరికల్తా షావుకారింట్లో పూజ 
జరిగిపోతుంది. వాద్యంవాయించే రావడు రాలేదని కోపంతో రావడి తండ్రి 
బతుకున్నపుడు తీసుకున్న 100 రూ॥ అప్పు ఇయ్యమంటాడు. దానికి 
బాకీయాడిదుండి కాల్మాక్క అయ్యతీసుకునే అయాళ్లనే తీర్చెబాంచెను. 
ఇన్నేండ్లనుంచి ఎట్టిచేస్తిమి. ఇంకేంబాకి గులాపోళై ఇక పైకమిస్తే 
పనిచేసెడిది. లేకుంటే లేదు కాల్ళొక్త అని తెగేసిచెప్పి వెళ్లిపోతాడు. 
మంగళ్లు తెగబడ్డా రనుకుంటూ వాడి భూమి కాజేయలనే దురుద్దేశంతో 
అమీన్‌కి డబ్బాశ పెట్టి భూమి తన పేర రాయించమంటాడు. అమీను 
మంగలి రావళ్షో పిలిపించి బాకి ఎందుకివ్వవని (ప్రశ్నిస్తాడు. బాకీ లేదని 
చెప్తుండగానే జవాబ్బీ చెప్పతవ్‌బే కోమటోని సొమ్ము పున్నానికొచ్చింద 
నుకున్నవ్‌! భూమిరాసియ్యి బాకీకింద అని బాదుతుంటాడు. బాకీ 
తీసుకోలేదండీ అంటాంటే బాదుతరేముండి? చంపుండి చరునని. 
భూమి వదులుకోను బాంచను. అదిపోరల నోటికాడి ముద్ద కాల్ళొకా 
అంటాడు దాంతో తడాఖాచూపిస్త. మప్తీదిగాలె మంగలిగాడ్డికొడుకుల్తి 
అని ఆదేశిస్తాడు. నల్గురు జవాను రావడిని దూలానికి తలకిందుగా 
వేలాడదీసారు. చింతబరగెలతో వాజ్షో చావబాదుతుంటారు. బాధ 
భరించలేక రాసిస్తానని ఒప్పుకుంటాడు. రావడి అంగుష్టంతో సావుకారు; 
ఒళ్ళు నొప్పులతో రావడు ఇళ్లకు చేరుకుంటారు. 

42 


తల్రితో సమానమైన వారి భూమిని దౌర్హన్యంగా వాళ్లు గుంజు 
(లాక్కు) పోతుంటే ఆశక్తతతో కళ్ల వెంబడి నీరుకారుస 
మానసీబిట్టున్నది (నసీబు-జాతకం) అనుకుంటూ ఊర్కుండి పోతార 


తెల్ల జాతివాళ్టు, నల్ల జూాతివాళ్లని, అమెరికన్స్‌, నిగ్రోల, 
బానిసలుగా చూసెవారిని, చాకిరిచేయిసూ కొరడాలతో కొడూ బరువు! 
మోయిస్తారని పుస్తకాల్లో చదివిన రామారావుకి తెలుగు గడ్లపైన 
బరువులుషూస్తూ గు(రాలముందు పర్గొత్తే ఆ బడుగు జీవులన 
గుర్రాలకు, ఆ వెట్టిమనుషులకు ముక్కు రం(ధాల నుండి పడే నురుగు. 
చూస్తూ, మధ్యయుగం నాటి అమానుషత్వం ఆటంకం లేకుం, 
సాగిపోతున్నందుకు ఆశ్చర్యపోతాడు (పేబి-10 సంగం) 


ఆఫీసరు రాంగానే మంచం మీద సాగిలపడంగానే మంగ 
నారాయణ ఆఫీసరు కాళ్లకున్న బూటు విప్పి, వాటిని తనపై పంచె 
తుడిచి మంచంకిందపెడ్తాడు. కాళ్ళు చాచి మంచంమీద పవళించగ 
ముక్కంటి, నారాయణ వంగి చెరోకాలు వత్తుతూ వున్నారు. ఇవ! 
వింతలుగా రామారావుకి కనిపించినా ప్రతిపల్లైలో (ప్రతిగ్రామ అధికార్త కిం 
జరిగే తంతు ఇదే! అందుకే వింత అని రామారావు చెప్పినా తల్రి శాంతవ 
మామూలే, అనుకుంటూ వెళ్లిపోతుంది. 


శిస్తులు కట్టలేదని ఆఫీసరు ముందర  అబద్దాలాడల 
పటాారీలకి పరిపాటి. రైతులు ఎన్ని (ప్రమాణాలు చేసినా ఆఫీస 
విన్సించుకోరు. రసీదులు చూపమని బెదిరిస్తుంటారు. కాని పట్వారీ 
ఎపుడూ రసీదులు ఇయ్యరు. ఆ నిజం ఒక్క భగవంతుడికే తెలుస 
ఆడదాని మెళ్ళా నల్లపూసల బిళ్త్రలమ్మి శిస్తు గట్టనదొరా, అని దిడ్డ 
(ప్రమాణాలు చేసిన ఆ రైతుబిడ్లని నమ్మకుండా వానిపై వీపున బండ 
పెట్టమంటాడు ఆ ఆఫీసరు (పేజి-11-సంగం) ఆ రైతుపై వెట్టి వా 


43 


కూరోోముంటాడు. జాగిర్దారు వేటకు వచ్చిండని తెలిసి వారి పటాలం 
దిగకముందే ఏర్పాట్లు చేసారు వెట్టివాళ్ళు! గౌండ్లు తాటాకుకొలట్టుటుం, 
కోయలు వాసాలుకొట్టి తేవటం కాక బండ్లు వెట్టికి కట్టారు రైతులు. 
వ్యాపారస్తులందరూ బిర్యానికీ పులావుకు అయిన సామా(గ్రి ఇవ్వాలి. 
మంగళ్లు మసాలాలు నూరాలి. చాకళ్లు మేనాలు మోయాలి, డేగిచాలు 
తోమాలి. అధికారు తప్పు ఊరంతా వెట్టి చాకిరి చేయాల్సిందే. పెద్దదొర 
చేలో మిరప చెట్తెయ్యటానికి పోవాలే అని జనమంతా హడావుడిగా 
వెళ్తుంటారు. పైసలిస్తరా అని రామారావు అడిగిన (ప్రశ్నకు కూలా! 
దానింట పీనిగెల్ల ఎవరిత్తరు దొరా కూలీ అంత ఎట్టి అంటూ అతన్ని 
ఎగాదిగా చూసిసాగిపోతారు. 


దళితులను వెట్టి మాల మాదిగలను కట్టుదిల్టంలో 
ఉంచుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు గ్రామాధికారులు. వారు 
(గ్రామాల్లో వస్తుంటే శరీరాన్నంతా వంచి నిలబడాలి. చెప్పులు కూడా 
వేసుకోనివ్వరు. పారపాటున అరుగులమీద కూర్చుంటారని అసలు 
ఇళ్లముందు అరుగులే తీసివేయించేవారు. ఏ పండుగ పబ్బాలకి, కాస్త 
తెల్లబట్టులు తొడుక్కున్నా భయంగానే వుండేవారు. ఎప్పుడైనా దొరకంటు 
బడిందా వీనికి యిత్తు ముదిరిందిరో అని కళ్లల్లో నిప్పులు 
పోసుకుంటారు. 


సంగం నవలలో తన కళ్లతో ప్రత్యక్షంగా చూస్తున్న రామారావు 

స్నేహితుడు సత్యంతో వారి జీవితాలెలా వున్నాయో చెప్పుకొస్తాడు. ఈ 

భూస్వామిక వ్యవస్థ గురించిచెప్తూ, తన్ని వెట్టిచాకిరీ చేయించటం, వీపుల 

మీద, వెట్టివాళ్ల నెక్కించటం, ఎంత అనాగరికంగా వుందో! పోళ్లుగెట్టి, 

బీళ్టు దున్ని రెక్కలు ముక్కలయ్యెలా రాత్రింపవళ్లు చాకిరీ చేసి బండల 

పొలాన్ని గూడ పంట పాలాలుగా చేసుకుంటే దానినీ పెద్దలు కావాలనీ, 
44 


ఖుషి ఖరీదని, గద్దల్లా తన్నుకుపోతున్నారు. రాబందుల్లా ఆ భూముల్స్నీ 
కబలళిస్తున్నారు. జమీందారు, జాగిర్‌దార్డు, దేశ్‌ముఖ్‌లు దేశ్‌పాండ్యాలు, 
దొరలు, సర్కారోళ్టు, ఒఖూ! ఒకరనేదేముందీ,  ఎవవికివాడే ఒక 
బకాసురుడు. (పే13) 


ఈ హింసించడంలో (స్త్రీలకు మినహాయింపేమీలేదని సంగం 
నవలలో ఒక చోటుగమనించవచ్చు. ఆకులమీదున్న యువతిని, తల్లినీ 
జుట్టు వట్టి బర బరా బజారులోనికి ఆ కంకరరాళ్ల మీద ఈడ్వుకొచ్చారని 
చెప్తూ వీళ్లలో మానవత్వం పూర్తిగా నశించిందంటాడు. నేరాన్ని మించిన 
దండన ఉండరాదని మన ప్రాచినార శా,స్త్రుజ్ఞాల ఆదేశం, కాని వీరి 
ఆశయం (ప్రజా పీడనం. 


ఆ దొరలను ఎదిరించే ధైర్యం లేక ఎవరికి వారు తమ తలరాత 
అని ఎవనికర్మ కవడుకర్త, చేసుకున్న వానికి చేసుకున్నంత అని కర్మ 
సిద్దాంతాన్ని వల్ల వేసుకుంటూ జీవితాన్ని గడుపుతారు. జనం దొరలకి 
ఇంత వెట్టిచేస్తున్నా కనీసం సానుభూతి కూడా చూపరు వారు. ఏ 
పొరపాటు జరిగినా సహించరు. ఇదే నవలలో పోలయ్య అనే వాని 
భూమిని దొర ఏరకంగా దోచుకున్నాడో చెప్పుతాడు. దొరగు(ర్రాలని 
కాసూ వుండగా ఒక సారి మెక మొచ్చి గుర్రాన్ని చంపెస్తుంది. తన గుర్రం 
చనిపోయినందుకు దానికి బదులుగా ఆరు ఎకరాలను దొర 
లాక్కుంటాడు. ఒక గుర్రం ఇర్భును ఆరు ఎకరాల పాలంతో 
ముడిపెట్టాడు ఆ దొర. అప్పటికి ఆ పాలం తిసుకుని కూడా పది 
ఏళ్త్రవుతుంది. 


ఇటువంటి స్థితులకు తలవొగ్గి వుంటున్న దళితులు కొందరైతే 
మరికొందరు హరిజనులు ఈ అమానుష చర్యలకు బలిగాకుండా 


వుండాలని మతం మార్పిడివల్ల తమ (బతుకు బాగవుతుందన్న ఆశతో 
45 


మతం మార్చుకొని ముస్రిములుగా మారిపోతారు. తురకలుగా మారిన 
హరిజనులకు నీళ్ళు పుట్టకుండా తిప్పులుపెట్రి వత్తిడి తేవాలి అన్నదే 
ప్రజలమనిషిలో రామభూపాల్‌రావు, వెంకటాద్రి ఆలోచన, మతం 
మార్చుకున్న హరిజనులకి ఎలా పొట్టు వెళ్లదీసుకోవాలో అర్ధంకాలేదు. 
మహ్మదీయులుగా మారిన హరిజనులు జీతగాండ్డుగా పనిచేయడానికి 
వెనుకాముందాడారు. పటేళ్లు పట్వారీలు మహ్మదీయులే అవుతారని, 
చెప్పిన మత(పచారకుడి గురించి వాళ్లు ఎక్కువ రోజులు ఎదురుచూడక 
(గ్రామంలో పని కోసం వెళారు. వారిని జీతాలు పెట్టుకోకపోవడం మాటు 
ఆటుంచి పాత బాకీలు వసూలు చేయడానికి వత్తిడి (ప్రారంభిస్తారు. 
వెంకటా(ద్రి వాళ్లను ఈ మాదిగోళ్లు జీతాలు నాతాలు తెగలు, కల్లాలు 
మానుకొని ఏంచేస్తరట అని ఎక్క సక్కె మాడుతాడు. దాంతో 
మొగవాళ్లకు మొహం చెల్లక ఆడవాళ్లను కూళ్తకు పంపిస్తారు. జుట్టూ 
బొట్టు మొలతాడు లేనిది మన కళ్లాల లోనికి వస్తే పాలితిరగనిస్తమా మరి 
ఆ ఆడోలళ్లను మాత్రం కూలికెందుకంటు పిలిచేది అని రాంభూపాల్‌రావు 
హరిజనులపై ఆర్హిక దిగ్భంధం చేస్తాడు. 


న్యాయస్థానంలో సర్కారు భూములు, కొలువులూ 
ఇప్రిసానంటే మా బతుకులు బాగయితాయని తురక మతంలో చేరామని 
కాని జుట్టూ, బొట్టూ, మొలతాడు లేకుంటె రైతులు కళ్లాలకాడికి 
రానివ్వడం లేదని మస్కిన్‌సాబ్‌గా మారిన మల్తిగాడు అనే హరిజనుడు 
న్యాయాధిపతితో విన్నవించుకుంటాడు. తిరిగి ఆర్య సమాజంవారి 
సహాయంతో ముస్రింలైన హరిజనులు హిందువులుగా మార్చ బడతారు. 
కాని సరిగ్గా పంటలకాలంలో ఈ మత పరివర్తనం జరగడం వల్ల వారి 
ఆర్థిక పరిస్టితి దెబ్బతిన్నది. ఈ మత పరివర్తన చిల్లరదేవుళ్లు 
నవలలోకూడా కన్పిస్తుంది. ఆ ఊరి హరిజనులతో బహదూర్‌ 

46 


యార్‌జంగ్‌ హిందువులు, హరిజనుల్ని చాలా నీచంగా చూస్తున్నారని, 
వారిని ఉద్దరించడానికి ఇస్టామ్‌ మతం వెలిసిందని తన ఉపన్యాంసలో 
చెప్పాడు. హిందూ మతంలో కులాలున్నట్టు ముస్రిమ్‌ మతంలో 
ఉండవని వారికి అందరూ సమానులే అని బోధిస్తాడు. ఈ మాలులు 
విన్న రెడ్డి కరణాల కళ్లు ఎ(ర్ర వారుతాయి. ఆయినా నోరుదాటి ఒక్క 
మాటైనా బైటికి రానీయలేదు. ఖాజీ ఆదేశం (పకారం నెత్తులు గొరగంగనే 
తమ ఆస్తి పోయినట్టు బాధపడి చిన్న బుచ్చుకున్నారు. హరిజనులు, 
మొలత్రాళ్లను తెంపి పైజమా కుర్తాలు తొడుక్కొని మహమ్మద్‌, హసన్‌, 
హుస్సేన్‌ మొ॥ పేరు మార్చుకొని ఒక పక్క_ నిలబడ్డారు. 


ఈ హరిజనులతో పాటు వారి భార్యలు కూడా మతం 
మార్చుకోవాల్సి వస్తుంది. వీళ్ల పుస్తెలు తెంపడానికి వస్తాడు ఖాజీ. దానికి 
వాళ్ళు ఒప్పుకోరు. పుస్తే తెంచితే మా పెద్దాయనకు గండమొస్తది పుస్తె 
ఉంచితురకల్ల కలుపుతే కలుపురి, లేకుంటె మాల మాదిగోల్లంగనే ఉంటం 
అంటూ వెళ్లి పోవడానికి సిద్రపడ్డారు. కాని వాళ్ల మనస్సులో అక్కడున్న 
కొత్త చీరలు రెపరెపలాడుతాయి. ఈ సంఘటన రెడ్డిని, కరణాన్ని 
సంతోషపరిచాయి. అధికారులకు కోపంవచ్చినా గత్యంతరం లేక పుస్తెలు 
తెంపకుండ బొట్టు చెరిపేసి ఇస్టామ మతంలోకి మారుస్తారు. చివరకు 
పంక్తి భోజనాలు పెడ్తున్నపుడు మేం మాదిగోండ్రతో తినమండీ 
తురకోండ్లమైతే మాత్రం కులం తగ్గుతదా, మాదిగవాండ్డు మాదెగలే అని 
ఒకడంటే మేం డక్కలోండ్లతోటి తినమండీ అని ఇంకొకడు వేర్వేరు 
పంక్తుల్లో కూర్చుంటా మంటారు. బహదూర్‌ యార్‌జంగ్‌ 
ఉపన్యాసమంతా బూడిదలో పోసినపన్నీ రవుతుంది. 


ఈ మతం మార్చుకొన్న హరిజనులను గ్రామ పెత్తందార్డు 
పనుల్లోకి రానివ్వరు. భూములిస్తామని, ఉద్యోగాలిస్తామని, విద్యచెప్పి 
47 


స్తామని, బావులు తవ్విస్తామని చెప్పిన ఆ ఇస్టామ్‌ మతస్తులు మళ్లీ ముఖం 
చూపించరు. వీళ్లిద్దరి మధ్య హరిజన జీవితమే చిన్నాభిన్నమై పోయింది. 
రెక్కాడితేగాని డొక్కాడని స్టితిలో ఉండే ఏరు ఏ పనులూ లేక అల్లల్లాడి 
పోతారు. చివరికి వీళ్లు మళ్లీ ఆ గ్రామాధికార్ని ఆ(శ్రయించకతప్పలేదు. 
వచ్చిన వాళ్లతో వెటకారంగా మీ కష్టాలన్నీ ముస్తీములతోనే చెప్పు 
కోమంటాడు దొర. అందరమొకటే నని నీతులు చెప్పిండు కాడాయన! 
తీర వచ్చెటాల్లకల్ల తురకలు రానిస్తానను కున్రా మిమ్ముల? మదర్‌ 
సాబ్‌సుత అన్నడండ్రి, హసే మీరెక్కడి తురకల్రా? ఈ కల్చెట్టుకుంటే 
నెమిలైతాద్రకాకి? ఇటు కులపోల్టు రానియ్యకుండైన్రు అటు తుర్కోల్టు 
రానియ్యకుండై (నుండి అంటూ కోముటాయన అప్పుపుట్టునియ్యక 
పోయో కుమ్మరోడు కుండలియ్యకపోయో, మంగలాయన గెరగ 
డాయో, వడ్డాయిన పన్హు చెయ్యననె, కులపోడు పిబ్షనియమునన్రి, 
చేస్కోమగన్రి, ఇగ ఊళల్రెట్టుంటం, గులాపోళ్లం, బోనాలు పడ్తమంటెౌ 
బైండోండ్లు పట్టనీయరాయె, బెడ్రాయికి ఏటను నరుకుత మంటె 
ఊళ్లోచ్చు నరకనీయరైరి. అందుకే తిరిగి హిందువులమైతామని దొరతో 
వాళ్ల గోడు వినిపిస్తారు. దానికి ప్రయత్నం చేస్తానంటూ, తాను చెప్పినట్టు 
పడి ఉండాలని ఆదేశిస్తాడు రెడ్డి, దొర సహాయంతో ఆర్య సమాజంలో 
పనిచేస్తున్న నరేందర్‌జీ గంగాజలంతో వాళ్లను శుద్ది చేసి మాంసం తినొద్దని 
కల్టు సారాయి త్రాగొదని, శుచిగా ఉండాలని చెప్పి హిందువుల్లో కలిపి 
వెళ్తాడు. ఇటువంటి సంఘటనే ప్రజలమనిషి నవల్లో కూడా కన్పిస్తుంది 
(పేజి-125) 


ఈ సంఘటనతో దొరకి హరిజనులపై జాలి ఉందనుకుంటే 
మాత్రం అది పారపాటే! ఊర్జోకి అధికార్లు వస్తున్నపుడు వెట్టి 
చెయ్యొద్రన్నా వినకుండా బండ్లు ఎత్తి పట్టే మాదిగోండ్రను తోలురి. 

48 


అడవికి వాసముతెప్పిచ్చురి, గౌండ్లోళను తాటాకు కొట్టేయమనురి 
అంటూ ఆజ్ఞాపిస్తాడు. మంచాలు ఇవ్వం అన్నవాళ్లతో ముస్కూరోచ్చును 
తోలి ఇండ్లలోంచి గుంజాకరమ్మమురి, ఇయ్యకుంచే ఇండ్ర్లల్ల మాల 
మాదిగులను జొౌరపెడ్తమని చెప్పునునురి అంటాడు. 


ఒక సారి చింతల తోటనుంచి చింతకాయలు దొంగతనంగా 
ఎవడో తెంపుతుండగా దొర చూస్తాడు. ఆది చూసిన దొర మండి పడూ, 
ఆగమంటాడు. దొరమాటను వినకుండా వాడు పరుగెత్తుతాడు. ఆది 
తనకవమానంగా భావించి దగ్గరలో జొన్నచేను కాపలా కాస్తున్న 
పెంటిగాన్ని కర్రతో బాదుతాడు. ఆ పారిపోయింది చాకలి పీరిగాడు ఆని . 
తెల్ఫుకొని ఊరు అదిరిపోయేలాగ తగిన శాస్తి చెయ్యాలని 
అనుకొంటాడు. నిజానికి ఆ చింతచెట్టు ప్రభుత్వం వాళ్లవి. ఏడాదికి 
ఒకసారి వేలం పాట పెట్టాలి న్యాయంగా అయితే! ఆ ఊర్లు దొర 
అధికారమున్నంత వరకు ఆది సాగదు. కరణానికింత, పటేలుకింత ఇచ్చి 
మిగిలింది బస్తీకిచ్చి సామ్ముచేసుకుంటాడు, (ప్రభుత్వం చింతలపై తనకెంత 
హక్కు ఉందో చాకలి పీరిగానికి అంతే హక్కు ఉంటుంది. తన 
జా గీరైనట్టు అందరినీ బెదిరించడం, తం(డ్రి తాతలసామ్ము పోతున్నట్టు 
ఆ(గ్రబాంచడం దొర మనస్తత్వాన్ని వ్యక్త పరుస్తుంది. 

ఈ దొరల అధికార చిహ్నంగా వాళ్ల ఆడవాళ్ళు బండిలో 
(ప్రయాణం చేస్తున్నప్పుడు వెట్టిమనిషి బండిముందు పరుగెత్తాలి. ఆ 
ఎద్దులకు దొరికినంత తిండి గూడ అతనికి దొరుకుతుందో, లేదో 
చెప్పడం కష్టం. మనిషి ఉరుకుతుంటే అతని వేగానికి తగ్గట్టు ఎడు 
ఉరుకుతాయని దొరలు భావిస్తారు. ఆ మనిషి శరీరంలో సత్తువ లేకున్నా, 
కడుపునొప్పిలాంటిదేమైనా వచ్చినా ఈ దొరలు వినకుండా ముల్లు 
గ(ర్రతీసుకొని బాదుతారు (పేజి-64) ముందర మనిషి లేకుంటే 

49 


ప్రయాణం మానకుంటారు కాని వాళ్ల ప్రభుత్వంలో తమ శాసనాలని 
మాత్రం మార్చడానికి (ప్రయత్నించరు. తర తరాలుగా వస్తున్న 
అధికారాన్ని పడిపోనియ్యరు. అందుకే ఆనాటి (ప్రజలు వీరి దౌర్హన్యాల్ని 
పాటలుగా. పాడుకునే వారు. ఆ పాటల్లో వెట్టి ఎట్టా ఉండేదో 
తెలుస్తుంది.” 

ఇదే నవల్లో దొరకోసం సారంగపాణి పట్నుం నుంచి గాజు 
బిందెలు తెస్తాడు. ఆ బిందెల్ని పనివాడు ఇంటూ అమర్చుతున్నప్తుడు 
చేయిజారి ఒక బిందె పగిలి ముక్కలౌతుంది. దాంతో రెడ్డి ఉగ్రుడై లాగి 
చెంప మీద కొట్టి, అరుగుమీద నుంచి కిందపడేట్టు తంతాడు. అతను 
దొరా పిల్లలుగల్లోన్ని అంటూ పరూడ్లాడు. దొరకింద పని చేసే 
మనుషులంతా రాతి మనుషులే, చేయిజారి పడిపోయిన గాజుబిందెకోసం 
ఒక మనిషిని విచక్షణారబాతంగా కొట్టడం వాళ్ల అమానుష చర్యలకు 
ఉదాహరణ. తిండికి లేక డొక్కమాడే వాడికి ఏనుగులా తిని ఏనుగంత 
బలంతో వాళ్లికొడ్తే భరించగలడా అన్న ఇంగిత జ్ఞానం ఉండదు. ఈ 
దొరలకు సరితూగే వారే (గామకరణాలు. గుడిని మింగేది ఒకడైతే గుళ్లో 
లింగాన్ని మింగేది మరొకడన్నట్టు అమాయక (ప్రజలను దోచుకోవడంలో 
వారికి వారే సాటి. దొరలు అధికారంతో (ప్రజలు దోచుకుంటే కరణాలు 
వాళ్ళ భూములను లాక్కొని మోసం చేస్తారు. ఒకే భూమిని ఇదరికి 
అమ్మి రెండు వైపులా పైకాన్ని తీసుకొని వాళ్ళలో వాళ్ళకు తగాదాలు పెడ్తు 
తమాషాలు చూస్తుంటారు. 

చిల్లరదేవుళ్తు నవల్లో లంబాడీల భూమిని నారయ్య అనే వానికి 
కరణం అమ్మడం చూస్తాం. లంబాడీలంతా కలసికట్టుగా వచ్చినప్పుడు 
ఇంటూ దాక్కుంటాడు. వాళ్లని అణచివేయడానికి పోలీసులతో వచ్చి 
లంబాడీలను బాగా కొట్టించివాళ్లు చెప్తున్న మాటలను వినిపించుకోకుండా 

50 


మొగోళ్త్లను కంబాలకు కట్టుండి, ఆడోళ్తను కమురలపడేయండని 
ఆదేశిస్తాడు. స్తంభాలకు కల్టిన అంబాజీలను సోరీసులు కరలతో 
బాదుతారు. వాళ్లా దెబ్బలకి చర్చంచిత్తి రక్తం కారుతుంది. తుడుచు 
కోవడానికి వీలులేకుండా పగ్గాలతో కలన. కట్టును. -చానసుముకలుకా 
రోషంతో కండ్లలో నిప్తులు కురికిసారు. వా౭డ్ల గాయాలతో పాటు 
గుండ వముండుతుంది. గొ a వాళ్లతో కల్దుమండలా ఆ 

తాగుతూ లంబాడీలను తడూ, ఒక లఐబాడీ భార్యను పట్టుుక౭టాడు. 
అమీన్‌ లంబాడి భార్య లత్మీని వశపర్పుకో (ప్రయత్నించి నపుడు లక్షి 
అమీన్‌ పీకనాక్కింది. అతన్ని పురుగుకన్న హీనంగాచూసి అ ఏ 
అవమాన పరుస్తుంది. నరరూపరాక్షసుల పరిపాలనలో ఉన్న అమీన్‌ 
పినోలు గుండు లత్మి గుండెలో దూసుకుపోయింది. అది గమనించి 
కోపావేశంతో భీక్యా గొంతు చించుకొని తిడుతూంచె, తక్కిన 
లంబాడీలంతా అమీన్‌ను, కరణాన్ని తిడ్తుంచారు. ఇంత గడబిడ 
జరుగుతున్నా, (గ్రామంలో ఒక్కరూ తలుపులుతియరు, బైటకిరారు. 
పోలీస్‌ ఠాణాలో సాత్యం చెప్పుడానికి లంబాడీలనడుముకు తాళ్ళు గట్టి 
బండకి కడ్లారు. వాళ్తు బండి వెంట పరుగెత్తలెక పడిపోతే బండ్లు 
లాక్కుపోతాయి. భూమి రాపిడికి చర్మం లేచి రక్తం కారుతుంది. ఆ 
ప్రితిలో ఉన్న వాళ్లని చూసి ఈ దేశంలో ఏ మన్నా సర్కారున్నదను 
కుంటున్నారా? దొరలు, కరణాలు రాజ్యమేలు తున్నారు పోలీసోళ్తు వాళ్ల 
చేతుల్లో కుక్కలు. ఎప్పుడిరగడైపోతదో ఈ దొరల రాజ్యం అంటాడు 
వాళ్లకు నీళ్లిచ్చిన కుమ్మరి. పోలీసువాళ్ళు కొట్టిన దెబ్బలకు భీక్యా ప్రాణాలు 
వదులుతాడు. చెయ్యని నేరాలు ఒప్పించడానికి, ఇస్తావ్‌ మతంలో 
కలపడానికి లంబాడీలందరినీ జనపనార నులకలతో భుజాలనుంచి పాదాల 
వరకు బిగించికట్టేస్తారు. చాకళ్యు కుండలతో తలపైనుంచి నిళ్లు పోస్తుంటే 

51 


నీళ్లకు తడిసిన జనపనార గట్టిగా _బిగుసుకొంటుంది. _ ఒళ్లంతా 
హూనమవుతున్నా లెక్క చేయకుండా చేయంది ఎట్టు ఒప్పుకుంటమండి 
అంటారు. తిరిగి వాళ్ళను చావగొట్టి జనపనార తలలకు కట్టు రెండు 
చివర్లు కలిసే చోట పుల్లలు పెట్టి తిప్పుతారు. అప్పటేకి ఒప్పుకోకుంటే 
అమీరు రాక్షసుడై క(ర్రలకు కారం పూసి ఆసనాలలో పెడ్తారు. ఈ 
బాధలు భరించలేక లంబాడీలు చివరికి ఒప్పుకుంటారు. 


ఈ రచయితే రచించిన “జనపదంలో కూడా పోలీస్‌ 
ఇన్స్‌ప్పెక్త్షరు గ్రామ (ప్రజలను హింసించి గాంధీ జయంతి నాడు మానవ 
జాతి సిగ్గుపడే విధంగా (ప్రజలను నగ్నంగా గాంధీ విగ్రహం చుట్టూ 
తిప్పిస్తాడు. మొక్కిస్తాడు, అవమానపరుస్తాడు.. ఈ నవలలో 
సంఘటనలు కల్సితంకాదు. తెలంగాణలోనే కాక ఎక్కడో ఒకచోట 
జరుగుతూనే ఉంటాయి. 1949 జులై 14 కృష్ణా జిల్లా ఎలమగ(ర్రు 
(గ్రామంలో అనుమానంపై (గ్రామంలోని పురుషులందర్నీ నిర్భంధించి 
గుడ్డలు ఊడదీయించి తమ (స్త్రీల ముందే గాంధీ విగ్రహం చుట్టూ 
తిప్పించింది భారత (ప్రభుత్వమిలటరీ. ఇలాంటిదే కాటూరు గ్రామంలో 
కూడా జరిగింది.“ 


లంబాడీలైనా, వెట్టివాడైనా మాల మాదిగలైనా సమస్యలు 
వేరైనా వాళ్ల బాధలు మాత్రం ఒకటే! చిల్లరదేవుళ్టులో అమీన్‌కు, 
మోదుగపూలులో ఉన్న అమీన్‌కు తేడా ఏమీ కన్పించదు. తాసిల్టారు 
పీరిగాని బిడ్డను పట్టుకొచ్చి ఇంట్లో పడేస్తారు. మళ్లీ పారిపోయిండని 
తెలుసుకొని పీరిగాన్ని తీసుకొచ్చి నొసలు చిట్టిపండ్డు విరిగి సృహ తప్పి 
మాటాడే స్థితిలో లేకున్నా కర్రలు విరగేట్టు కొడుతుంటారు. ఆ స్థితిలో 
మూ(తం పోసుకొంటాడు పేరయ్య, కాలితో తన్ని గొలుసులతో 
కట్టుకొయ్యకు కట్టేస్తారు. వడ్డెరోళ్లందరూ పీరయ్యను వదిలేయమని 

52 


లి 


అర్జించటానికి అతని పెళ్లాం పీరమ్మను పంపుతారు. కట్టుకొయ్యకు 
శ 
మై 


ఐతే ఆ రోజు ముస్తీవ్‌ల పవిత్రదినం కావటంవల్ల అతను వదిలి 
పట్టుబడ్డాడు. చిల్లరదేవుచ్చు నవలల్లో చింతలు దొంగతనం చేసిన పీరిగాన్ని 
బిచ్చుమెత్తు కుంటుండగా చూసి వా 
చెప్తునా వినకుండా దొర కర్రతో కొడ్తుండగా కణత మీధ దెబ్బ తగిలి 
(ప్రాణం విడుస్తాడు. ఒక్క క్షణం గుండె గుభేలుమన్నా మరుక్షణంలోనే 
రాక్షసుడిగా మారి తోటలో పాతిపెట్టమని ఆజ్ఞాపిస్తాడురెడ్డి. ఈ 
నవల్గోని పీరయ్య దొర ఆమానుష రాక్షస కృత్యాలకు బలైపోతే 
మోదుగుపూలులోని పీరయ్య తన చావుకు కారణమైన (గ్రామాధికార్త 
నాశనం తొందరలో ఉందని తెల్సుకొని మూడు రోజుల తర్వాత 
కన్నుమూస్తాడు. అతని మరణం సామాన్య మరణం కాదు. ఆరోజు 
గుడ్‌(పైడే, అంటే (క్రీస్తు శిలువ ఎక్కినరోజు. కట్టుకొయ్యనే శిలువగా 
మార్చి పీరయ్య జీసస్‌గా, కట్టుకొయ్య శిలువగా చేసి పీరయ్య సమాధి 
నిర్మిన్తారు. ఆ సమాధి దౌర్తన్యానికి చిహ్నంగా రాక్షసత్వానికి సమాధిగా 
ఉండి (ప్రజల్ని ఎప్పటికప్పుడు తన బాధ్యతల్ని గుర్తించుకునేట్టు చేస్తుంది. 
ఆ రకంగా పీరయ్య అమరుడయ్యాడు. 


bb 3% 


అయితే చిల్రరదేవుళ్చు రంగాచార్యగారి మొదటి నవల కాబట్టి 
దీన్లో కాల్పనికత చోటుచేసుకుంది. పీరిగాని మరణం, ఇతర దుష్కార్యాలు 
రెడ్డి మనసులో భయం పుట్టించాయి. అతను పళశ్వాత్తాపుడైనట్టు 
వర్ణించాడు రచయిత. నిజానికి అటువంటి పశ్చాత్తాపం జీవితంలో 
ఎవరూ పడలేదు. వడైరోళ్లు ఎట్లికి రాళ్లు కొడ్తే ఎల్ల లేదని చెప్పి కూలి 
ఇప్పించమని అడిగితే తన అధికారం అస్తమిస్తున్నట్టనిపిస్తుంది దొరకు 
మోదుగపూలులో దాని కంతటికి కారణం సంగం అని తెలుసుకుంటారు. 

53 


ప్రజల్ని అదుపులో ఉంచడానికి ఇండ్లలో దుండగుల్ని పంపిస్తూ, 
దోపిడీలు చేయిస్తూ, కట్టు గొయ్యలకుకట్టు కొొడూ, కొందరి బుద 
బండలెత్తుతూ ఊరంతా హడలగొట్టిసూ, డబ్బును వసూలు చేస్తాడు 
అమిన్‌. 


అమీన్‌ అరాచకత్వం ఈ రెండు నవలల్లో ఒకే తీరుగా 
సాగింది. చిల్లరదేవుత్తలో చేయని నేరానికి లంబాడీలు బలైపోతే 
మోదుగుపూలులో చేయని ఖూని ఒప్తుకోమని లంబాడీలను ఎలా 
హింసలు పెట్టారో అలాంటి శిక్షల్నే అనుభవెస్తాడు రఘు. నిజాం 
రాజ్యంలో పోలీసులు రక్షకభటులు కారు రాక్షస భటులు. వారికి ఏ 
కోశాన పిసరంత మనసుంటుందని నమ్మకం లేదు. ప్రజలను 
హడలుగొట్టుడంలో చేయని నేరాన్ని ఒప్పించడంలో వాళ్ళను మించిన 
వారు లోకంలో మరెక్కడా ఉండరు. 

దొర దెౌర్హన్యానికి మరో యధథార్ల దృశ్యం ఉప్పెన నవల 
(ప్రారంభంలోనే కనబడుతుంది. దొరల కండ్లలో ఏ వస్తువులు కనబడ్డా 
అది గడిలో చేరవలసిందే. నోరు ఉన్న జీవాలైనా, నోరు లేని జీవాలైన వారి 
ఆజ్ఞకు బడద్దులు కావల్సిందే. వెంకటరెడ్డి కొత్తగా కొనుక్కున్న ఎడ్రను 
చూసి పుణ్యమూార్తికి కన్ను కుట్టింది. వాటిని ఎలాగైనా తన సాంతం 
చేసుకోవాలని అనుకుంటాడు. అది గమనించి వెంకటరెడ్డి తన దగ్గర ఉన్న 
పొగాకును లంచంగా ఇస్తాడు. అది తీస్కొని, పుణ్యమూర్తి దగ్గర పని చేసే 
వాణ్ణి కొట్టడానికి వచ్చాడని అబద్దం చెప్పి ఎడ్లను బంజరులోకి 
ఈడుస్తాడు. పాగాకు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. "పైగా 
ఇనుపకడ్డతో మాత్రం దెబ్బలు తప్పలేదు. అంతటితో ఊర్కోలేదు దొర, 
ఎజ్రను తనకమ్మినాడంటూ కాగితం రాయించుకుని పైసలు కూడా 
ఇవ్వడు. కనీసం అమీన్‌ సాబ్‌కు చెప్పుకుందామన్నా అతనూ దొర దిక్కే 

54 


సజ తాం వా Rw ళల ఆజ 0 ఇ బాగాన 7 ళు 4 
Yo జ బి నతు వొంచి న మా న. వ A, ry ఉం ఇట 
ల్లు యుతాయుంం hg Te వ ల కా. ము నషి an 3 షల. మో చలల ఎన్‌ wa 
శ 


అంచతలిత రుగ్మిహో్మలరానా ey క ట్య భారా మ్య me స స ర... 
వ! వల ఉమ ఆ వాటి ఇద, a శ జ Tah Ths tea as har బే 
ఓ లాయ 


యు 


ఈ దొరలు తమకు ఆవులూ కలల ఇక సారా, ప్రజలకు 
అర్ప్చు చెప్పిది. మరొక న్యాయర హతిజనుడైన సెంటాయ్య, ఆగయ్య దొర 
దగ్గరికి వెళ్ళి తన భార్య పై బొెక్కలముత్తడు కన్ను వేసి తన కాపురం 
చెడగొడుతున్నాడని చెప్పుకోగా యాభై రూపాయలు జమానతు ఇవ్వాలని 
తీర్పిన్తాడు. మళ్ళాపుడైనా నీ మీద నీ మొగుడు షికాయతు చేశాడంటే 
నెత్తిగొరిగించి గాడిద మీద ఎక్కించి సున్నం బొట్టుపెళ్చి ఊళ్ళో నుండి 
వెళ్ళగ్‌"ట్రిసా అని పెంటయ్య భార్యకు భయం చెప్తాడు దొర (జి 12, 
గంగు) కాని వాళ్ళు మాత్రం పర్వస్త్రీలను చెరచవచ్చు. 


పశువులను పూజించినట్టే మనుషులను కూడా పూజిస్తే ఎంత 
బాగుంటుంది. ఆవులను బండ్లకు కటుూద్దు గానీ బండ్ల ముందర మాత్రం 
మనుషులు కుక్కల్లాగా ఉరకాలె ఇదేమిటి (పేజి-47) ఈ మాటలతో 
అక్కడ చేరిన జనం ముఖాలు వికసించాయి కాని అమీన్‌ ముఖం 
ముడుచుకుపోయింది. అమీన్‌ దౌర్హన్యానికి నిదర్శనంగా పై సంఘటన 
గంగులో చూస్తాం. పోలీసు అధికారులు (ప్రతిఫలం లేకుండా రోజు 
హరిజనులు కట్టెలు తెచ్చి యివ్వాలి; రైతులు వాళ్ళ పాలాల్టా పుల 
విరవనీరు, హరిజనుల్ని ఒకనాడు మద్దిమెట్టు (గ్రాము హరిజనుడు, 
వృద్దుడు పోశయ్య కట్టెలు ఎక్కడా దొరక్క పోవటంతో పచ్చి కట్టెలు 
తెచ్చి యిచ్చాడు. అమీన్‌ వాళ్లో పరిపంచి తిట్టాడు. రోజు కాకుండా ఏదో 
ఒక రోజు చెట్టును కొట్టించుకుంటే ఈ తిప్పలు తప్పుతాయని అంటూ 

55 


రోజు చేసే ఈ పని మాన్సించమని ప్రాధేయపడ్డాడు. పాలాల్లో కట్టైలు 
విరిస్తే దొరల చేత తన్నులు, కట్టెలు లేకపోతే అధికారుల చేత తన్నులు! 
మ్‌ తాత ముతాతల నుంచి తన్నులు తింటున్నారు, ఇప్పుడు తన్నులు 
అంటె దిగులయితున్నదిరా (పేజి-74) అని అమిన్‌ హూకరించాడు. 
మొట్టమొదటి సారిగా అన్నాలంగా తన్నులెందుకు..? అన్నాడు. 
తరాతరాల నుండి తమ గుండెల్లో మౌనంగా అన్యాయాన్ని భరిస్తున్న 
జీవితం నేర్పిన మొదటి పాఠం. వాస్తవిక జీవితాన్ని (ప్రశ్నించడం 
నేర్చుకున్నారు. వారి దుర్భర జీవితమే వాళ్ళని (ప్రశ్నించటం నేర్పింది. ఈ 
మాట తెలంగాణా (ప్రజా చైతన్యంలో ఒక ముఖ్యమైన మలుపు. చైతన్య 
(ప్రస్థానంలో మలి మజిలి. 


అట్టుడుగున పడి వున్న అధికారుల పద ఘట్టునలచే నలిగి 
పోతున్న జనం (ప్రశ్నించడం నేర్చుకున్నారు. కండ్డు నెత్తికక్కుతున్నాయిరా 
ఆన్న అమీన్‌ మాటలకు ఎందుకు “దొర? తిండికెళ్ళనోళ్ళకు 
మాకెందుకట్ల యితది అన్న సమాధానం విని అమీన్‌ మండిపడ్డాడు. తాను 
బీదోజ్ఞియినా ఆని చూడకుండా తన మేకపోతును పటేలు అక్కడి 
అధికార్రకు పంపించాడు. ఆ విషయం (పస్తావిస్తూ కాస్త దయతలచమని 
(ప్రార్థిస్తాడు. ఆ మాటలు వినిపించుకోకుండా అమీన్‌ పోశయ్యను 
బయటికి తోసెయ్యమని జవాన్ను ఆజ్ఞాపించాడు. పొత్తికడుపు మీద 
బూటు కాలితో బలంగా తన్నాడు. కణతకు దెబ్బ తగిలి 'కిందపడి స్పృహ 
తప్పి పడిపోయాడు ఆ బక్క జీవి. అతళణ్లి రోడ్డు పక్కకు ఈడద్పించి 
వేశాడు అమీన్‌. దొరల అధికార దర్వానికి అహంభావానికి మనుష్యుల 
(ప్రాణాలు బలి కావటం కూడా సాధారణం ఆ వ్యవస్థలో! సామాన్య జనం 
ఏ చిన్న తప్పు చేసినా, దొరలకు ఒక చిన్న మాట జవాబు చెప్పినా శిక్షలు 
విపరీతంగా వుండేవి. శిక్ష ముఖ్యంగా తప్పు చేసినందుకు గాదు, తమ 

56 


పెత్తనాన్ని అధికారాన్ని ధిక్క_ రించడమా తప్తు చేసి? ఆన్న దొరల 
మనస్తత్వం (ప్రధానమైంది. అక్కడ ఆ వ్యవస్థలో న్యాయాలు చట్టాలు ఏవి 
పనిచేయవు. (ప్రభుత్వం అంటే ఉప (ప్రభువుల పెత్తనమే. వీరి మాటే ఒక 
శిక్ష ఊరి పెద్దలు, పెద్దమనుషులు అనబడ్డ వాళ్ళు వూరి చిల్రరదేవుళ్ళుగా 
వెలసి న్యాయవ్యవస్థను తమ గుప్పిట్లూ బంధించి ఇష్టం వచ్చినట్లు 
ఆడించేవారు జనాన్ని. 


కింద పడి శవంలాగా వున్న పోచయ్యను నవనితం, 
నాగభూషణం ఆస్పత్రికి తరలిస్తారు. అక్కడ కూడా వారికి మంచి 
సదుపాయం లేక రోగిని ఇంటికి పంపివేశారు. హరిజనులంతా పోశయ్యను 
చూసి గొల్లు మంటారు. అధికారులందరు ఒక్క చోట వున్నారని 
తెలిసికొని హరిజను లందరూ గుంపుగా న్యాయం కోసం వెళ్ళారు. 


తహశిల్దారు వాళ్ళను చూసి ఎగతాళిచేస్తాడు. వెళ్ళిపొమ్మని 
చీదరించుకుంటాడు. ఆతనికి వారిపై ఏ మాత్రం సానుభూతి లేదు. 
పారిజనుల (స్రీలు ఉ(క్రోషం పట్టులేక అందర్ని అవ్ముఅయ్యా అంటూ 
కాళ్ళు పట్టుకొని బతుకుతున్నాం. మా మీద అందరికి పగనే, మేమేం 
పాపం చేసి పుట్టినమో మాదిగకులమే పాపపు కులం అందర్ని ఒక్కసారి 
సంపెయ్యిరి పీడ పోతది (పేజి-107) అని అంటారు. వాళ్ల మాటల్లో 
నిస్సహాయతతో కూడిన రోషం తొంగి చూస్తుంది. అంతే కాక 
బలవంతంగా వాళ్ల చేత తెల్ల కాగితాల మీద వేలిము(ద్రలు పెట్టించు 
కుంటారు అధికారులు. ఆ ఉళ్ళో వుంటున్న నవనీతం నాగభూషణంలు 
హరిజనుల్ని రెచ్చగొడ్తున్నారని, వెట్టికి వ్యతిరేకంగా (ప్రచారం చేస్తున్నారని, 
కాబట్టి వాళ్ళ మీద తగు చర్య తీసుకోవాలని ఆ కాగితాల మీద విజ్ఞప్తి 


రాసాడు. 
57 


నవనీతం, నాగభూషణం, వీరనాగయ్యాల్ని జైల్లో నానాహింసలు 
పెట్టించినా తృస్తి పడలేదు ఆ అధికారులు. వాళ్ళను పోలీసులు తీసుకెళ్ళిన 
తర్వాత వెంక(టావు దొర ఊళ్ళో వున్న హరిజనుల మీద ఇతర వ్యక్తుల 
మీద విరుచుకు పడ్డాడు. వాళ్ళను ఊపిరి ఆడనీయకుండా ఐదురోజుల 
వరకు ముప్పు తిప్పులు పెట్టి హింసించాడు. ముందు ముందు (ప్రజలు తన 
మాట వినరనీ, తన పెత్తందారికి ముప్పు వస్తుందేమోనన్న ఆలోచనలో 
ప్రజలు హద్దు మీరి పోతున్నారన్న భయంతో అందరినీ, బెదిరించి 
అదుపులో పెట్టుడానికి ప్రయత్నించాడు. 

ఇదే నవలలో దళితులపై దొర ఏరకంగా దౌర్తన్యం 
చూపించాడో రాజం తన మాటల్లో సుజాతకు ఒకటా నుండి 
చెప్పటానికి, బంటోళ్ళను పిలిపించి కంచెలో ఒక కట్టై పుల్ల 
ఇరొద్దన్నాడు, గెల్లోండ్రను పిలిపించి ఎను పొంచె జీవాలను (మేకలు) 
వదలొద్దన్నాడు, ఇక గౌండోడ్లను దమ్మిడి దమ్మిడి కక్కిందాక 
వదిలిపెట్టనని బండలెత్తుతాడు. మాదిగ జనం అప్పుడన్ని ఇప్పుడిన్ని 
గింజలు తీస్కపాయిరి. ఆండ్లను పిలిపించి ఈత బరికెలో ఇజ్జర, మజ్జర 
గొట్టించి గింజలు వసూలు చేస్తాడు, ఏందోగని సుజాతమ్మగారు దొర 
మాత్రం తాచుపాము పగ పట్టి(న్రు(ని. ఎట్ల ముందర పడ్తడో ఏమో గాని 
(గుజి-134) అని చెప్పుకొస్తాడు. 

లంబాడిలు జగ్గయ్య దొర అదీనంలో వున్న తుమ్మల కుంటు 
భూమిని తాతల కాలం నుండి కౌలుకు చెస్తున్నారు. బీడుగా వున్న ఆ 
భూమిని సాగుచేసి కుంట పోశారు. అప్పటి నుండి అదే వారికి 
జీవనాధారమైనది. అటువంటి కుంటను ఒక రోజు జగ్గయ్య దొర 
లంబాడిలను పిలిపించి ఇక పై దానికి ఎవరికి అధికారం లేదని, ఆ 
కుంటును ఎవరికి కౌలుకు ఇచ్చేదిలేదని చెప్తాడు. లంబాడిలంతా నోరు 

5్‌8 


తెరుస్తారు. తమ పాట్టులపై కొట్టే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన 
పడరు. ఆ పరా మలో “త హాళకుత్య ధర్మశాల కట్టిస్తున్నాశన చెప్తాడు. 
ఉంటున్న పాటు మా మీద గుట్టనేసినట్టు ఏం దొర ఇదీ మేం ఏం తిని 
బతుకముంటరు ఎందుకండి మా పొట్టు మీద కొడాడు. పంటు పొలంలో 
గుడేందుకు? మీకు సోటు మస్తుగుండెగద? (పేజి-181) అని ప్రశ్నల 
వర్షం కురిపిస్తారు. వాళ్ల ఆకలి (ప్రశ్నించే చైతన్యాన్నిచ్చింది. ఆ భూమి 
వాళ్ళ బతుకు తెరువు. ఆందుకే ఏ విధంగానైనా ఇవ్వటానికి వాళ్ళిష్టపడరు. 
ఆ భూమి తహాసీల్దారుకి ఇచ్చేస్తానని జగ్గయ్య దొర చెప్పడంతో సర్కారు 
మీకే కాదు మాకు వుందంటూ న్యాయం కోసం సంగ పోళ్ళ దగ్గరికి 
పోదాం పదండి అంటూ వెళ్ళాడు. సంగపోళ్ళు ఆ గ్రామంలో 
వచ్చినప్పుడు వాళ్ల సంతోషాలకు అవధులు లేవు. హరిజనులు 
వాయిద్యాలతో వచ్చి చేరారు. బండి వెనుక వస్తున్న ఆడవాండ్డు పెత్తందార్ర 
కింద అనుభవించిన కష్టాల్ని అవమానాల్ని చెప్పుకు పోతున్నారు. ఒక (స్త్రీ 
హృదయవిదారకంగా విలపిస్తూ అధ్యక్షుణి కాళ్ళు గట్టిగా పట్టుకుని మీరు 
ఇక్కడే వుండాలి కొడకా! లేకపోతే బచుకలేం. దిక్కులేని పచ్చులమైతం. 
అని (ప్రాధేయపడింది. ఆ దృశ్యం చూసిన నాయకుని కళ్లలో నిళ్ళు 
తిరిగాయి. వారి హృదయవేదన (గ్రహిస్తాడు. 


అల్లం రాజయ్య గారి కొలిమంటుకుంది నవల్టో దళితులను 
దొర ఎంత హీనంగా చూసేవాడో చిత్రింపబడింది. నరసింహ 
నిజాయితీగా దొర చేసింది తప్పుని చెప్తాడు, అన్యాయంగా తన పాలంలో 
వున్న స్తంభాలు పీక్కోవడం మంచిది కాదని గడిలోకి వెళ్ళి ధైర్యంగా 
అడుగుతాడు. ఆ (ప్రశ్నతో దిమ్మెక్కిపోతాడు దొర. కనిగట్ల ఆడిగినోల్ల 
ఇడసి పెట్టుకుంటూ బోతే రేపు గడిగోడల ఎగబాకరో, అనిచి పెట్టకుంటే 
కూలి లంజకోడుకులు ఏడాగుతారో? ఓ కెల్లీ తన్నంగా కండ్లు నెత్తికక్కె 

59 


ఎగురుతుం(డ్రు. అలుసిత్తే గడి తలుపులే పీకెత్తరు. ఇయ్యాల నర్పిమ్మడు, 
రేపు లట్టుగాడు. ఎల్టుండి పాట్టుగాడు. గిట్టు సుంకరోల్టు 
ఏమనుకున్నారో అని నర్సింహని అణిచే (ప్రయత్నం చేస్తుంటాడు. 
(పజి-40) 
అతని భూమిని స్వాధీనం చేసుకుని అతన్ని పంచాయితిలో 
అవమానపరుస్తాడు. అయితే దొర చేస్తున్న పనులకు నర్సింహ 
ఊరుకోడు. మాటకు మాట సమాధానం ఇసూనే ఉంటాడు. దొర? 
నవ్నరిసి కట్టేపిచ్చే నా నోరుమూ పిచ్చి బండలెత్తిచ్చి, బరిగెలతోని గొట్టి 
సెయ్యని నేరాలు ఒప్పితారు. నన్నాక్కనేగాదు తమరు తలుచుకుంటే 
ఈడ కూకున్నోల్లెవల నైన గట్టుసేత్తరు. గీ ఊరిన బుట్టిన కాన్నించి నా 
తలెంటికల్ని సూసిన, గీడ కూసున్నోలంత సూసి సూసి కండ్లు మూతలు 
బడ్లోల్ల, మేమంత మీ సెప్పులకింద ఫీవులోలా బతుకుతన్నామ్‌ 
అనుకుంటాం(డ్రు నిచ్చమె మా జుట్టు పోసలు ఇరుకబట్టి 
తోలుబెమ్మలాడిచ్చానట్టుగా ఆడత్తుం (డు. అప్పులు, అడ్డీలు పైపెచ్చులు 
గట్టి మా నోర్లకు తియ్యరాని తాలాలేసిం[డ్రు. ఇగో... నేను తమరి ఉప్పు 
పప్పు సిన్నప్పుడెప్పుడో తినచ్చు.............--. గీ ఊరికి దొరవు 
కావచ్చు ఏలకురాలమాలుకు దొరవు గావచ్చు. మంది సేరట్ల కంబాలు 
అద్దనా(త్రి పీకిచ్చి, గిదేందంటే సెప్పుతో గెట్టటం దొరతనం గాదు.అని 
జవాబిచ్చి పంచాయితీలో లేచి ముందు జరిమానా కట్టనని తెగేసి చెప్పాడు. 
సంగం వారు ఊళ్ళాకి వచ్చినప్పుడు దొర దౌర్హన్యాన్ని ఏకరువు పెట్టారు 
ఒక్కొక్కరూ! 
ees దున్నంగ సాతకాక నాగలాపి ఒడ్డున గౌరచ్చా పన్న, 
ఏన్నుంచ్చచ్చిండో? మడికట్టు- మీన ముల్టు గట్టిరిగె దనుక గొడ్డును 
గొట్టినట్టు కొట్తిండు. నీ కాల్‌ మొక్కుత దొర ఆరంరోజుల పట్టి జెరం 
60 


గోడంది. కాల్‌ సేతులు సులుకు సులకున బెడుచనయ్‌; ననూ 

ఆాజజ్‌కే అ ముక a 
సంపకం(డి దొర్క గివుడే గేరచ్చా ఒడ్డు మీన ఒరుగిపోయిన దొర, అని 
కాల్లకంగి మొక్కిన ఊకున్నాడా? తోలు పికుల గొట్టిండు అని తన చిరిగిన 
బనీను విడిచి వీపును వాళ్ళకు చూపిస్తాడు. వీపంతా జారిపోతులంత 
వాతలతో చర్మం పికిలిపోయుంటుంది. 


ఇదే నవల్లో దొరకు నర్పింహకు చాలా చోట్ల మాటా మాజా 
పెరుగుతుంది. అన్యాయాన్ని సహించని నర్సింహ దొరకు ఎదురుతిరిగి 
నప్పుడల్లా దొర తన చెప్పుతో నర్పింహను కొడ్తుంటాడు. నర్సింహ 
ఎదురు మాట్ట్లాడుతునే వుంటాడు. సంగంతో కల్సిన నర్సింహాన్ని 
బాదుతూ; నీ దిక్కున్న కాడ సెప్పుకపో. సంగాలు పెడుతారు[ర్ర, మూతి 
మీసాలు మొలసినాయిరా! అప్పుడే కండ్లు నెత్తికెక్కినయ్‌, పాటలు 
పాడుతారు, లెల్లై పాటలు గడుతార్హు ఎవడన్న నోరు దెరిసిండో 
సెప్పుతోని నాలుకె తెగోత్తా అంటూ దొర కుడికాలు మొలల చెపు నూడ 
బీకి ఫెడిఫెడిన కొడ్తాడు. ఎంత కొట్టిన నర్పింహలో మార్చు లేదు. సంగం 
సహయంతో దొరను ఎదుర్కొంటూనే ఉంటాడు. ఊరి ప్రజల్ని దొర 
బతుకనివ్వడు. ఏ ఊర్జో అయినా కూలోడు బతకద్దు, భూమి ఉంటే ఒక 
పూటన్నంతింటాడు; తింటే బతుకుతాడు, బతుకుతే ఎదురు 
తిరుగుతాడు. బానిస వాడు బద్మాష్న అయితాడు; అందుకే భూమిని 
లేకుండా చేయాలని అనుకుంటారు దొరలు. అటువంటి వాళ్ళని ఆ 
దొరతనాన్ని పాతర పెడ్డానని (ప్రతిజ్ఞ చేస్తాడు నర్సింహ. 

బొత్తయ్య కడుపులో ఆకలి భరించలేక కల్లంలో వడ్డు పాత 
బట్టలో తోడుకుంటున్నప్పుడు దొర కళ్లలో పడతాడు, మరుసటి రోజు 
ఊరి పెద్దల సమతక్షంలో పంచాయితీ జరుగుతుంది. బొత్తని తరుపున 
పిర్రల లింగడు క్షమాపణ చెప్పుకుంటాడు. తన్నినా గుద్దినా మీరేనని చేసిన 

61 


తప్పుకు ముల్లుగుచ్చ సందులేకుంట తన్నులు తిననే తిన్నాడని అతని పై 
దయ తలచి వదలి పెట్టండని (ప్రాధేయపడ్డాడు. పెద్ద మనుషులందరు 
కూడ పదుర్కొని ఐదునూర్ర రూపాయల దండుగేసిండ్రు. ఆ దండుగ 
కిందుగ గుడిసెకున్న పది గుంటల పెరడు భీమయ్య తీసుకున్నాడు. 
మిగిలింది కోమటి రామలింగం తీసుకున్నాడు. నూ(ర్రుపాయలు అప్పు 
కూడా తెచ్చాడు. పెద్దోడు వడ్డీ కిందకి పాసింది, పులిసింది తిని బర్ల 
కాయటానికి కుదురాడు. అప్పు తీర్చేదాక పోరగాన్మి జీతం లేదు, 
రూపాయలకు వడ్డీ లేదు. ఈ రకంగా దండగ రూపాయలన్నీ చేరాల్సిన 
చోటుకే చేరాయి. నాలుగువందలు దొరకు అందితే మిగిలినవన్ని పెద్ద 
మనుషులు పంచుకున్నారు. 

ఇవన్ని జరిగినా బొతోడు మెడకు ఉరి బిగించుకోలేదు. 
మాడ్డుకున్న ముఖంతోటి చచ్చిన వాడి లాగ దొరకు పనులు చేస్తునే 
ఉన్నాడు, వెట్టిని నిలబెడ్తునే ఉన్నాడు. ఫ్యూడల్‌ వ్యవస్థ మనుష్యులందర్నీ 
వ్యక్తులుగా గుర్తించదు. వారి దృష్టిలో వ్యక్తులంటే దొరలు, 
భూస్వాములు, వారికే అధికారాలుంచాయి, హక్కులుంటాయి. 
వారితోనే ప్రభుత్వం నడుస్తుంది. వారి శక్తి దాన్ని నడిపిస్తుంది. మిగితా 
వారంతా('ప్రాణం ఉన్న జనం, అంతే వారికి వ్యక్తిత్వం ఉండకూడదు. ఉన్నా 
దాన్ని ఈ వ్యవస్థ గుర్తించటానిక ఇష్ట పడదు. దొరకు సేవ చేయటానికి 
వీళ్ళు జీవిస్తారు. ఈ జనం ఆ దొరలకు సకల భోగాలు సమకూరుస్తారు. 
జనానికి ప్రాణం వుంటుందని మాత్రం గుర్తించింది ఆ వ్యవప్ట ఎందుకంటే 
ప్రాణం ఉంటేనే సేవలు చేయగలుగుతారు. కుక్కలకు గు(ర్రాలకూ ప్రాణం 
వుంది. అరకు కట్టిన ఎద్దు కంటే కడుహీనుడు అరకకు తోలేవాడు; 
ఎందుకంటే ఎద్దులను కొన్నాడు దొర. సేవకుడు అలా కాదు అతడు 
జన్మాంతం సేవకుడు. అతణ్ణి కొట్టడానికి చంపడానికి అతనికి అధికారం 

62 


ఉంది స్వామికి పాలకులు దైవాంశ సంభూతులనే భూస్తాామ్యు సిద్దాంతాన్ని 


పాలకులే కాక పాలితులు కూడా త్రికరణ శుద్దిగా నమ్మడం ఈ 
రు 


వ్యవస్ట్రలోని దౌర్భాగ్యం అని రంగాచార్యగారు వీరికి పరిచయం చేసా 


సమాజంలో ఎన్నో వర్త్లాలున్నాయి. ఆ వర్తాలన్నింటిని 
అట్టుడుగున మరో వర్షం వుంది. ఈ వర్గంలో పుత్తిన వాడు జన్మించడు; 
భూమ్మిదపడతాడు, పుట్టగానే అందరూ ఏడుస్తారు గాని వీడు విలపిస్తూ 
పుడుతాడు. జీవితం అంతా అలాగే ఏడుస్తాడు అన్పిస్తుంది. వాడు 
పుచ్హాడన్న ఆనందం చుట్టు పక్కల వారెవరికీ వుండదు. మగపిల్లవాడు 
పుడితే కష్టం చేసేందుకు మరో చెయ్యి వచ్చిందని సంతోషపడ్డారు. 
ఆడపిల్ల పుడితే చాకిరి చేసేందుకు మరో జీవి వచ్చిందని నిట్టూరుస్తారు. 
విరు (పకృతి మాత ఒడిలో పెరిగి పెద్దవారవుతారు. రెక్కలు ముక్కలు 
చేసుకునే మనుష్యులు, నిట్టూర్పులు, బానిసతనం, కన్నీళ్ళు, సమస్యలు 
ఎప్పుడూ, ఎక్కడో ఒక చోట ఆర్తనాదాలు ........ ఏడుపులు, చావులు, 
సంబరాలు ఇలా వుంటుంది వారి జీవితం. పట్నాల్లొ, పత్తాలో వీరి జీవితం 
ఒక్కలాగే ఉండక పోయినా మొత్తానికి కన్నీళ్ళకు ఒకటే రూపం, ఒకే 


రకం వేదన. ఆశలేమి; రేపటిని గురించిన దిగులు, భయం....... దోపిడికి 
గురువతూ, రక్తం స్వేదం ఇతరులకు ధారపోస్తూ..............-.. 
సుఖశాంతులు లేని జీవితం.......... చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న 


అలజడులు వేదనలు, రిక్షా తొక్కినా, రాళ్లను కొట్టినా; పొలాల్లో, 

నా Cc 

కార్దానాలో పనిచేసినా ఒకే రకమైన జీవితం. తమది కాని జీవితం 
ఇతురులకైన జీవితం. 

బానిస(శ్రమ ముసుగు లేని బలత్మార[శ్రమ. ఉత్పత్తి సాధనలు 

మాత్రమే కాక, [శ్రామికుడు కూడా దోపిడి వర్షపు ఆస్తిగా వుండినాడు. 

బానిసలను పశువుల లాగా కొనడం, అమ్మడం జరిగేవి. యజమాని 

63 


బానిసలను చంపవచ్చు. బానిసల (శ్రమ సృష్టించిన ప్రతిదీ యజమానికి 
చెందేది. యజమానులు బానిసల మీద దోపిడిని తీవ్రతరం చేస్తూ వాళ్ల 
అదనపు (శ్రమే కాక, వాళ్ళ అవసర (శ్రమలో గణనీయమైన భాగాన్ని 
గూడా సొంత పరుచుకున్నారు.” ఇటువంటి స్టితిలో వున్న దళితుల వెట్టి 
మాల మాదిగల జీవితాన్ని సంఘం మార్చేసింది. సంఘం రాకతో వాళ్ల 
జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి. చదువుకున్న యువకులు 
కొందరు, కమ్యూనిష్టు పార్టీకి చెందిన యువకులు మొ॥ వారందరూ 
సంఘం యొక్క ఆశయాల్ని (ప్రజలలో వ్యాపింప జేయడం దాదాపు అన్ని 
నవలల్లో కన్పిస్తుంది. 

(ప్రజలను ఒక్కచోట కూర్చడం వారికి సమస్య! వాళ్ల 
మాటలతోనే వాళ్ల కళ్లు తెరిపిస్తారు. ఈ యువకులు (ప్రతి రోజు రాత్రి 
సమయం చిన్న చిన్న సభలను జరిపి వాళ్ళ మనస్సు మళ్లించే (ప్రయత్నాలు 
చేస్తుంచారు. ఎలా దోచుకోబడుతున్నారో ఉదా॥ పూర్వకంగా చూపి 
స్తుంచారు. మీ నెత్తిన ఒక మోయలేని బరువు పెట్టబోతున్నాడు. మీ 
దేశ్‌ముఖ్‌! నజరానాల కింద మీరు నిలువుదోపిడి యివ్వాలి. నాలుగు 
రోజులు బళ్ళ మీద మేత గూడ వేసుకొని దొరసానిని దింపి నడిచి 
రావలటు! ఎందుకు కట్టాలి బండ్లు! ఎవ్వరికి యివ్యాలే నజరానాలు. 
బాడుగిస్తేనే బండ్లు కట్టండి, కూలి పైసలు, గొడ్తకు మేత యిస్తేనే 
వస్తామవంది. మీరంతా సంఘంలో చేరండి......... వెట్టేగా అరకలు 
గట్టుటం, స్వంత చెలకలు లేకుండా, వట్టగా ఎరుమట్టై తోలటుం, 
పండకున్నా లెవీలివ్వటం. పైసలిచ్చి తఖాలు రాయించడం, రశీదు 
లేకుండా పన్ను గట్టడం దొర పట్టైలనగానే దండం బెట్టి జాబితాలు 
కట్టడం, సావుకారు సరుకులు, కుమ్మర్దు కుండలు, సాకళ్ట సల్వ 
దుప్పుట్టు, మంగళ్టు వారి దున్నపోతులకు కారాలు చేయటం గొల్లలు గె(ర్ర 
జీవాలన్నియ్యటుం. పూర్తిగా బందు చేయండి............ అడ్డమైన 


బరువులు, ఆఫిసర్టు గు(రాల వెంట నడ్డి విరగేలా ఎందుకు మోయాలి? 
64 


దానికి మైలుకింతని కూలి కూడా ఇవ్వమని ఖానూన్‌ వుంది. ఆ వెలి 
చాకిరిని బందు చేయండి......... అంటా తక. జతనా్యాణ్న 


కట్టించారు సంగం యువకులు. 


వరిలో మార్పులు పటేళ్ళు పచ్యారీలు పసిగట్టారు. ఎత్తోళ్లు 
కట్టెల మోపు బందు చేసారు. గుర్రాలకు మాలిష్‌ చేసేందుకు మంగటి 
నారాయణ రావటం లేదని సంగం నవల్లో కన్పిస్తుంది. అట్టాగే దాశరధి 
రంగాచార్య మోదుగుపూలు నవలలో తాసిల్లారింటికి మంగళ్లు వారం 
రోజులు రాకుండా సమ్మె చేస్తారు. సంగం వాళ్లు సమ్మెను చేయిస్తారు. 
అక్కడి నుండే మొదలవుతుంది ప్రజల వైతన్యం ఆ నవల్లో. గ్రామంలో 
మంగళ్ళు అచ్చం క్షారాలు చేసేవారు మా(త్రమే కారు. పల్లెల్లో వాళ్లు 
వైద్యుల్తాగా పనిచేస్తారు. బెణుకులుసరిచేసి గాయాలకు శస్త్రచికిత్సలు 
చేస్తారు. వాయిద్యాలు వాయించేదికూడా వాళ్లే కావటం మూలాన 
(గగ్రామమంతటికీ వారు (ప్రధానంగా వుంటారు. గ్రామాల్లో మంగలి 
వాళ్ల్రతోపాటు అతిముఖ్యమైన వారు, చాకళ్టు, కమ్మర్దు, కుమ్మర్జు, విరు 
గ్రామానికి స్తంభాల్దాంటి వాళ్ళు. అందుకే ఏ గ్రామనిర్మాతలయినా వీరికి 
భూములిచ్చి వీళ్లను ఊళ్లలో తెచ్చి ఇండ్లను పంచుకుంటారు. ఒకరు చేసే 
ఇంటికి వేరొకరు చస్తే వెళ్లరు. అది అనాదిగా వస్తున్న కులపు కట్టుబాటు. 


అటువంటి మంగళ్లు వారం రోజులు సమ్మెచేసారు. తాసిల్హారు 
అధికారము గిర్హావరూ (ప్రయత్నం వారి ముందు ఫలించలేక పోయాయి. 
ఆరకంగా మంగళ్లు (ప్రభుత్వాన్ని వారంరోజులు స్తంభింపచేసారు. 
లాక్కున్న భూమిని ఇచ్చేయాలని, తాముచేసి (ప్రతిపనికి డబ్బుముట్టు 
జొప్రాలన్న “షరతులతో తాసిల్హారు గడిలోకి (ప్రవేశిస్తారు. -మొట్టు 
మొదటిసారిగా తాసిల్లారు వారికి 5 రూ॥ ఇస్తాడు. వారి చూపుల్లో విజయ 
గర్వం తొణికిసలాడింది. ఆనాడు ఆరకంగా వెట్టిచాకిరి సాగింది, చరిత 
దానికి తగిన గుణపాఠం చెప్పింది. 

65 


రతు ఇత [036౮౮830 


దున్నేవానికే భూమి కావాలన్న దొక సైద్దాంతిక భావన, దాన్ని 
సాధించు కొనడానికి ఒక సంఘటిత శక్తిగా ఆచరణ రూపమైన 
కార్య(క్రమంలో దున్నే వాళ్లు ముందుకు వచ్చినపుడు, వాళ్ల కార్యక్రమాలకు 
భూస్వాములెటూ అడ్డు పడతారు. ఆ విధంగా మొదలయిన ఘర్షణ 
బలపడే (క్రమంలో ఆది అనేక ముఖాల  పోరాటు రూపాన్ని 
సంతరించుకొంటుంది. విజయందాకా ఎగురుతూనే ఉంటుంది. అన్న 
డా॥ కాత్యాయని విద్మహేగారి మాటలు అక్షర సత్యాలనిపిస్తాయి. ఈ 
నవలల్లో రైతు పోరాటాలని పరిశీలించినపుడు, గులాపువాళ్త్లమనుకుంటూ 
(బతికే బానిస వర్గం ఒక్క సారి తిరగబడి, వారి ఆశయాలని 
సాధించుకోవడానికి చేసిన పోరాటాలే ఈ రైతుపోరాటాలు! 


తెలంగాణలో పోరాటసాహిత్యం అటుపోరాటాన్ని ఇటు (ప్రజా 
జీవితాన్ని అనివార్యంగా ఏర్పడ్డ గత తార్కిక సంబంధాన్ని (ప్రతిఫలిస్తూ 
(ప్రజా జీవితంలో నూతన (ప్రజాస్వామిక'వైతన్యాన్ని మల్కాల్పడంతో తన 
(పభావము(ద్రను, గాఢంగా వేయగల్లింది. తెలంగాణాలో రైతాంగ పోరాటుం 
మొదటినుండీ (ప్రజావిప్త్రవ జీవన సాంస్కృతిక అవసరాలను తీర్చడం 
కోసం (ప్రజలను రచయితలను చేసింది.. చాలమంది వాళ్ల వాళ్ల అనుభవాల 
ద్వారా సాబాత్యాన్ని స్పస్షంచారు. 

ఆనాటి తెలంగాణరైతాగానికి నీబాంచనుకాల్నొక్త అన్న ఊత 
పదం నుంచి గ్రామ చిల్లరదేవుళ్లకు గోరీలు కడ్తామనే శక్తి వచ్చిందంటే 
దానికి కారణం సంఘం. జమిందార్లకు దేశ్‌ముఖ్‌లకు తరతరాలుగో 
వెట్టిచేస్తూ తలరాతలో అంతే భగవంతుడు రాసిపెచాడని వేదాంతం 
వల్రిస్తూన్న జీవితాలకు సంఘం ఒక ఆశాజ్యోతిగా నిలిచి అంధకారంలో 


ఉన్నప్పుడు చిరు దీపమైనా చీకటిని పోగొడ్తుంది. అజ్ఞానంగా ఉంటూ, 
66 


రైతులు జమీందార్తకు, డేళముఖ్‌లకు వ్యతిరేకంగా, వెట్టి 
చాకిరికి, అ(క్రమ నిర్హంధాలకు వ్యతిరేకంగా పోరాటాలను సాగించారు. 
గ్రామాలల్లో మెల్ల మెల్లగా సంఘం [ప్రవేశించి వారిజీవితంలోని 
వారిజీవితంలోని లోటుపాట్లను చూపిస్తూ, వారికి కనువిప్పు కలిగించే 
(ప్రయత్నం చేసింది. ఎదురులేకుండా (గ్రామ (ప్రజలని దోచుకుంటున్న 
దేశ్‌ముఖ్‌లు, దొరలు, పెత్తందార్లు మేం సంఘంలో చేరినాం అన్న 
మాటలు వినంగానే వెనక్కుతగ్గేవాళ్లు. 


(పజల్గొ చైతన్యం (క్రమ (క్రమంగా ఎట్టా పెరిగిందో చెప్పే నవల 
ఆళ్వార్‌ స్వామిగారి ప్రజల మనిషి. ఈ నవలలో భూమి సమస్య వల్లనే 
(ప్రజలలో చైతన్యం ఆరంభమవుతుంది. రాంభూపాల్‌ రావుదొర ఒక నాడు 
కొమరయ్యను పిలిచి అతనప్పుటివరకూ కౌలుకు చేస్తున్న భూమిని ఇక 
మీదట చేయటానికి వీలు లేదని చెపాడు. ఆ భూమి దొరది కూడా 
కాదు. ఎపుడో ఊరు వదిలి వెళ్లిన ఒక (బ్రాహ్మణ కుటుంబానిది. 
మొట్టమొదటి సారిగా ఆ మాటే కొమరయ్య దొరను అడుగుతాడు. 
దొరను (ప్రశ్నించే ధైర్యాన్ని ఇతనిలో చూస్తాం. ఆ ఊళ్ళో తన వంటి రైతే 
కనకయ్య, తగిన శిస్తు కట్టు లేక తన భూమిలో తన జీతగానిగా మారి 
పోతాడు. ఆ ఊళ్లో పెత్తందార్తే తపు మిగిలిన కష్టం చేసుకునే వాళ్లంతా 
కష్టాలపాలైపోయే రోజులొచ్చాయని తెలుసుకుంటారు. (ప్రజలు. 
రాంభూపాల్‌ రావు దొంగ వాజ్యూలంతో తప్పుడు సాక్ష్యాలతో కొమురయ్య 
భూమిని తన పేర రాయించుకొని రెండేళ్లవుతుంది. ఒకనాడు 
కొమురయ్య పాలానికి వచ్చేసరికి దొర మనుష్యులు తన పాలాన్ని 
దున్నుతూ కన్పిస్తారు. అన్నమ్మ కొమురయ్య తన్లి అరకలకడ్డంగా నిలిచి 

67 


తన [1ప్రాణంపోయిన తరాషతే ఆ భూమిని దున్నువుంటుంది. ఆ రకంగా 
దొర మనుషులను పాలం దున్నకుండా ఆపలుగుతుంది. తెలినాదిగా 
దొరకు ఎదురు తిరగడం ఇక్కడ కనిపిస్తుంది. ఆ సంగతి తెలిసి దొర 
కొమరయ్యను కట్టేసి కొట్టడంతో కాపు కులస్తులందరిలో ఐక్యత 
నెలకొంది. న్యాయం చేస్తాడని నమ్మిన హైదరలీ కూడా న్యాయం చేయడని 
కొమురయ్య అనుభవం ద్యారా తెలుసుకొంటాడు. కొమురయ్య భూమి 
సమస్య పరిష్కరించమని ఆర్యసమాజం (ప్రచారకుడు విజయదేవుని 
కోరుతాడు. విజయదేవు చాలా అమాయకంగా మతవిషయంలో తాను 
ప్పినట్టల్లా వింటున్న దొర, భూమి సమస్య విషయంలో కూడా అట్లాగే 
వింటాడనే అపోహతో చెపి అపజయం పొందుతాడు. 
అధికారులు ఊర్గోకి వచ్చినపుడు కొమరయ్య, చంద్రయ్యలు 
దొర పెత్తందారీ దురాక్రమణ స్వభావాన్ని గురించి (ప్రశ్నిస్తారు. వీళ్ల 
మాటల్లో వర్షచైతన్యం ధ్వనిస్తుంది. (ప్రజలకిప్పుడు సంఘటిత చైతన్యం 
ఉంది. (ప్రభుత్వం తమ కర్తవ్యం మర్చిపోతే ప్రజలే తమ కర్తవ్యాన్ని 
తెలుసుకుంటారని హెచ్చరిస్తారు (156-157 (ఏజీలు) తర్వాత 
రాంభూపాల్‌రావు చెరువు హ(ర్రాజను ఆపటం. 25 ఏళ్లకింద ఊరు 
తవదిలిపెట్టిన (బ్రాహ్మణ కుటుంబపు వాడే వెంకటేళ్ళర్దు అని, 
కొమరయ్య తం(డ్రి కోటయ్య కౌలుకు చేసిన భూమి, కొమరయ్య నుంచి 
దొరలాక్కున్న భూమి ఆ ఇరవై ఎకరాల భూమేనని ఆరాలు తీస్తే 
తెలుస్తుంది. అయితే వెంకటేళశ్వర్ణు ఆ భూమిని ఇరవై ఏళ్ళుగా కౌలుచేసి 
అనుభవిస్తున్న కొమరయ్యకు ఇచ్చేసాడు. 

ఈ విధంగా ప్రజలవైతన్యం దిమ్మగూడెంలోని భూమి సమస్య 
ఇరుసుగా తెలంగాణ వాతావరణంతో చి(త్రించబడింది. ఈ నవల్లో దొర 
స్వాధీనంలొంచి ఒక కొమరయ్య భూమి మాత్రమే తిరిగి సాధించు 

68 


యాట 
క వడం ఆరెగిందె.. త వోకాటుం కల ఓఒకొ_రక లాబం జరిగంది తప్పూ, 
మాలా 4 4 =] 
ఇ స్స వా ము ము 
తకి_న వాడి భూముల ల్లు అ అల ఎత్త2వాడై MV GETTIN 


ఫై me 
కాని ఈ చిన్న విజయమే దారి ఎరృడటాశికి దోహద పడొచ్చు అః 
తెలియజేసింది. ప్రజల మనిషిలో వలనే గంగులో కూడా భూ సమస్య 
(పధానమైంది. భూమి కొరకు, భుక్తి కొరకు పో 
తెలంగాణా విమోచనోద్యమ మని చెప్పొచ్చు. ప్రజలు స్వేచ్చ పొందడ 


మంటే భూమి చెరను విడిపించడమన్న మాటు! 


గంగులో ఇదరు భూస్వాముల పెత్తందారీ విధానం కనిపిస్తుంది. 
నాగభూషణం భార్య అంతమ్మ తన నుంచి తప్పించుకున్నదన్న కోపం 
జగ్గయ్య చొర అతని భూమిని, తక్తారాయించ లేదన్న నెపంతో 
కాజాయ్యాాలని చూశాడు. అప్పు ఉన్నాడని దాని కిందికి వడ్డు 
తీసుకుందామనుకున్నాడు. ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఆ ఊరికి 
ఆం(ధ్రమహాసభ అధ్యక్షుడు వస్తున్నాడని తెలియగానే లంబాడి వాళ్ళు 
కౌలుకు చేసుకుంటున్న భూమి వారికే చెందుతున్నదన్న భయంతో 
వాళ్ళని బేదఖల్‌ చేయించాలని దొర చూశాడు. దేవాలయ నిర్మాణాన్ని 
దీనికి. సాకు పెట్టుకున్నాడు. అయితే లంబాడి వాళ్ళు దాన్ని 
ప్రతిఘటించారు. కొందరు భయపడి మెత్తగా మాట్టాడినా కొందరు 
దురుసుగా మాట్లాడినా మొత్తానికి అందరు కల్సి భూమిని వదిలేది లేదని 
స్పష్టం చేశారు. ఆ భూమిని లంబాడి వాళ్లు సంగం ద్వారా నిలబెట్టు 
కోవడానికి సిద్దమయ్యారు. సర్కారు దాకా పోదామను కున్నారు. 
లంబాడీల తరుపున నాగభూషణం ఉంటాడు. లంబాడీలు (ప్రాణాలు 
పోయినా తుమ్ములకుంట పాలాలు వదలమని నిశ్చయించు కున్నారు. ఈ 
సమస్య (ప్రజలది కాకుండా పెత్తందార్ల అందరి సమస్యగా మారిపోయింది. 

69 


పోలీసులు కాల్పులు జరపడం మొ॥ జరిగాయి. ఆంధ్ర మహాసభ కృషి వల్ల 
తుమ్మల పాలం భూమి లంబాడీ వాళ్ల సేద్యానికి వదలి పెట్టాలని 
ప్రభుత్వం తీర్మానించింది. ఈ రకంగా వీరు విజయం సాధించారు. 
సరిపల్లి కృష్ణారెడ్డి రచించిన ఉప్పెన నవలలో ముఖ్యంగా పల్లె 
బీవితం, రైతుల పోరాటం కన్పిస్తుంది. ఆ (గ్రామంలో దొర చేస్తున్న 
అత్యాచారాలు, శిస్తులు కట్టలేదని, సంఘంలో జేరుతున్నారన్న కోపంతో 
ఏదో ఒక సాకుతో వాళ్లను చిత్రవధలు చేయడం వంటి సంఘటనలు 
చాలా వున్నాయి. దొర కండ్లు ఏ మంచివస్తువు పైన పడిన అవి తన 
ఆధీనంలోకి రావల్సిందే. వెంకటరెడ్డి అనే అతని ఎడ్ల జతను బలవంతంగా 
తన బంజరులొక తోలాడు. అతనితో మాటకు మాట సమాధానం 
ఇచ్చినందుకు పంచాయితీ పెట్టించి జరిమానా కూడా ఇప్పిస్తాడు. దొర 
పెట్టే బాధలు భరించలేక అతను ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ దొర 
జులుంను చూస్తూ అదే ఊళ్లో ఉంటున్న ఓబుల్‌ రెడ్డి రక్తం 
ఉడుకుతుంది. ఇతడు కొంత భూమి ఉన్నవాడు, వెంకటురెడ్డ 
చనిపోవడంతో వారి కుటుంబాన్ని ఆదుకుంటాడు. ఓబుల్‌రెడ్డి తన 
ధాన్యాన్ని పట్నంలో అమ్ముదావుని వెళ్తున్నప్పుడు సంగం వాళ్లు 
ఉపన్యాసాన్నిస్తుంటారు. ఆ ఉపన్యాసం వింటున్నంతలోనే పోలీసులు వచ్చి 
వారిని బాదుతారు. ఏ పాపము తెలియని ఓబుల్‌ రెడ్డి వడ్ల సంచులను 
అమీన్‌ ఇంటికి తరిలించి లాకప్‌లో వేసి గోనె సంచుల్లో కట్టి వేసి 
బాదుతుంటారు. అక్కడే (ప్రతాప తో పరిచయం అవుతుంది. (ప్రతాప్‌ 
ద్యారా సంగం అంటే ఏమిటో తెలుసుకుంటాడు. దొరలు, నిజాం 
(ప్రభుత్వం ప్రజల్ని ఎట్లా దోచుకు తింటున్నారో వివరిస్తాడు. దొరల 
అన్యాయాలన్ని ఇక పై సాగనివ్వవద్దని అందరికి సంగం అండ వుంటుందని 
చెప్పుకుంటాడు. వెంకటరెడ్డి చావుకు కారణం దొర కొట్టిన దెబ్బలు. ఆ 


70 


దెబ్బలతో చనిపోయాడు కాబట్టి అతనిది హత్యా? ఆత్మహత్యా? అతని 
మరణంతో ఊరంతా మండిపోతుంది. (ప్రతాప్‌ మాటులు ఓబుల్‌ రెడ్డి 
మస్తిష్కంలో మెదలుతాయి. శవయా(త్రలో సంఘం వరైలాల్రి అన్న 
నినాదాలు చేస్తారు. ఊళ్లో యువకులంతా ఏకమై దొరను ఎదిరించటానికి 
సిద్ధపడతారు. (ప్రతాప ఊర్జూకి వచ్చినప్పుడు అందరు దొర దౌర్తన్యాలు 
చెప్పుకుని కన్నీరు కారుస్తారు. తన ఊర్జోనే కాకుండా ఇతర ఊళ్లలో 
కూడా దోచుకొచ్చింది వేసికోవడం చూసి అతని తత్త్వాన్ని అర్హం 
చేసుకుంటారు. ఊర్లో ఓబుల్‌రెడ్డి సంగం కార్యకలాపాల్లో 
పాల్గొంటున్నాడన్న కసి కొద్ది దొర అతని తండ్రిని శిస్తు కట్టలేదని _ 
బంధించి తల మీద పెద్ద బండ పెట్టు కింద పడకుండా కట్టినాడు. 
('ప్రతాప్‌తో కలిసి ఓబుల్‌ రెడ్డి తుపాకి గురి పెట్టటం నేర్చుకుంటాడు. 
ఊర్జో రాత్రిపూట సంగం సమావేశాలు జరుగుతుంటాయి. విషయం 
తెలిసి ఓబుల్‌రెడ్డి దొరతో వాదనకు దిగి అతని జీతగాళ్తను కర్రలతో బాది 
ఇకనైన జులుం ఆపకపోతే నీకు గోరి కడ్తాను అని చెప్పి తండ్రిని 
విడిపించుకుపోతాడు. 


ఊళ్లో సంఘం ఏర్పడి దానికి దళ నాయకుడుగా ఓబుల్‌రెడ్డి 
నియమింపబడాడు, వీరిలో (స్త్రీలు కూడా పాల్గొంటున్నారు. రజాకర్లకు 
వ్యతిరేకంగా పోరాడటానికి గెరిల్లా దళాలను నిర్మిస్తున్నారు. వెంకటరెడ్డి 
కూతురు కల్యాణి ఓబుల్‌రెడ్డి కి చేరువతుంది. కల్యాణి కూడా దళంలో 
చేరుతుంది. పుణ్యమూర్తి ఓబులరెడ్డిపైపగ సాధించాలని (ప్రతిజ్ఞ బూనాడు; 
పుణ్యమూర్తి రజాకర్ల సహాయంతో ఊర్జా వారందర్ని శిస్తుల లెక్కకు 
రమ్మని చాటింపువేస్తాడు. బడేమియా, అహమద్‌ హుస్పున్‌లు తమ 
ముఠాని ఊరవతల ఉంచి గంట తర్వాత ఊరి మీద దాడి చేయమని 
ఆజ్ఞాపించాడు. వారంతా ఒక దిక్కు నిప్పు పట్టారు, కాలిపోతున్న ఇండ్ల 


71 


లోంచి ప్రజలందరి దేవిడీలోకి లాక్కొచ్చారు. దాంట్‌ కళ్యాణి, ఓబుల్‌ 
రెడ్డి తండ్రి కూడా ఉంటారు. వారు చేసిన పైశాచిక కృత్యాలను రచయిత 
హృదయ విదారకంగా వర్ణించాలతు. (107,108,109) ,స్తీలందర్ని 
వివస్త్రులను చేసి చెరిచారు. కళ్యాణి వారి బారి పడకుండా తప్పించు 
కొంటుంది. ఓబుల్‌లెడికీ విషయం తెలుస్తుంది. గడీలోకి వెళ్లి 
ఖైధీలందర్ని విడిపిస్తాడు; తిరిగి మూడు నెలల తర్వాత బడేమీయా మళ్లీ 
రజాకర్ల తో ఊరిపై బడ్లాడు.ఈ సారి కళ్యాణి, ఓబుల్‌ రెడ్డి తండ్రి 
చనిపోతారు. 


ఓబుల్‌లెడ్డి తన దళంతో ఊరికి వస్తాడు. హోరాహోరిగా 
వారితో పోరాటం జరుగుతుంది. హైదరాబాదు సంస్థానం స్వతం(త్ర 
భారత్‌ యూనియన్‌లో కలిసి పోతుందని, రజ్వీని అరెస్టు చేసారనే వార్త 
వస్తుంది. భారతసైన్యాలు వచ్చి గెరిల్లాని చుట్టుముట్టే ఆయుధాలని 
అప్ప జాపమని చెప్పటంతో నవల ముగుస్తుంది. 


ఈ నవలలో సామాన్య రైతుగా ఉన్న ఓబుల్‌రెడ్డి సంగం ద్వారా 
స్పూర్తి పొందడం లోకగమనాన్ని గుర్తించటం. పార్టీకి అంకితం కావడం. 
స్వయంగా పోరాటానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదగడం 
గమనించవచ్చు. 


ఏ తెలంగాణా నవలను తీసుకున్నా దానిలో (ప్రధాన కథా 
వస్తువుగా భూమి ఉండటం కన్పిస్తుంది. అట్లాగే మహీధరరామ్మెహన్‌ 
రావు గారి ఓనమాలు నవల; దీన్లో బోళ్ల పాలం చరిత్ర వుంది. ఈ బోళ్ల 
పాలం రంగయ్యది, ఈ పాలం చుట్టే నవల నడుస్తుంది. రంగయ్య తాతల 
నాటి నుండి ఆ భూమిని సాగు చేసుకుంటు బతుకుతున్నారు. వారి తాత 
నుండి తన తరం వరకు ఒక 50 ఏళ్ల పాటుతండి కొడుకులు కడుపు 
కట్టు కొంటేనే గాని అది భూమిగా మారలేదు. రంగయ్య అక్క, 

72 


సై 


రంగయ్య తం|(డ్రి చనిపోయిన నాటి నుండి భూమిని తన చేతుల్లో 
తీసుకుంది సత్తెమ్మ. సత్తెమ్మ చిన్నతనంలోనే భర్తను ser నె 
పుట్టింటికి వచ్చి తన జీవితానికి ఈ భూమిని కొత్త ఆలంబనగా 
చేసుకుంది. 150రూ॥ పెత్తికొన్న ఈ 50 ఎకరాల అడివిని ప 
భూమిగా మార్చాక ఆ భూమిని తిరిగి ఇవ్వమంటాడు దొర. ఆ ఇ 
అందరికి ఆ భూమితో సన్నిహితం ఉంది. వారికి ఆ భూమే సర్వస్వం 
ఆ భూమిని కబ్దా చేయడమే కాదు, దానిలో వీళ్ల శ్రమ వుంది. దాన్ని 
విలువ కట్టాడానికి ఏ వ్యవసాయ లెక్కలు సాయపడవు. దున్నేవాని 
భూమి అన్న నినాదం దొర పాలిట వరమైంది. అదే నినాదంతో (బ్రాక్షర్ర 
ద్వారా ఆభూమిని స్వాధీనంలోకి తెచ్చుకొనే నే ఉంటాడు. 
కాని సత్తెమ్మకు ఆ భూమికి విడదీయరాని సంబంధముంది. శివరామరె 
దొర కన్ను ఆ భూమి మీద పడింది. ఎట్టాగైనా స్వాధీనం చేసుకోవాలను 
కున్నాడు. ఇప్పుడు సమయం కల్సి వచ్చింది. వితంతువైన సత్తెమ్యతో 
వెంకటయ్య వివాహం సాంప్రదాయ(భష్టం అని దొర హూంకరించాడు. 
అందుకు (ప్రతిగా భూమిని తిరిగి తిసుకొంటున్నట్టు చెప్పాడు. ఆ 
భూమిని కాపాడుకోవటానికి తల్లి, రంగయ్య, సత్తెమ్మ ముగ్గురూ 
(ప్రయత్నాలు చేశారు. తల్లి గామకరణానికి ౨రూ॥ లు ముడుపు చెక్తీంచి 
అపరాధం మన్నించమని వేడుకుంది. రంగయ్య కోర్టుకు వెళ్లటానికి 
సిద్దమవుతాడు. తన దగ్గర కావల్సిన దాఖలాలు లేకపోయినా వీరిద్దరూ 
ఈ రకంగా దొరతో కలియబడడానికి సిద్దం అవుతుండగానే సత్తెమ్మ 
దొరగడిలోకి వెళ్లింది. తానువివాహం చేసుకోవాలన్న నిరయానికి, భూమి 
పోవటానికి కారణం ఏంటని పెద్దిరెడ్డి తోటే అడిగి తెల్ఫుకోవాలని 
గడీలోకి అడుగు పెట్టింది. అక్కడ అది కారణం కాదని తేలిపోయింది. 
దాంతో తమ హక్కు గుర్తుకు వచ్చింది సత్తెమ్మకు, తమ జీవితంలో 


FY; 


క లే! 


| 


bbe 


73 


భాగమైన ఆ భూమిని అడిగే హక్కు దొరకవరిచ్చారు? అన్న (ప్రళ్న 
వింటాడు దొర. తమ (శ్రమకు విలువేమిటి? అని (ప్రశ్నించగానే 
శివరామిరెడ్డి బల(ప్రయెగం ద్వారా భూమిని లాక్కునే (ప్రయత్నం 
చేయాలని నిర్ణయించుకుంటాడు; దొర మనుషులు పొలాన్ని ఆక్రమించు 
కుంటారు. ఆ వార్త సత్తెమ్మను కదిలించింది. దృఢంగా అడుగులేస్తూ వెళ్లి 
బారెడు పొడవు జువ్వి క(ర్ర లాగింది. జువ్వి కర్ర పట్టుకొని తన భూమి 
మీదకు వచ్చిన వాళ్లను ఎదుర్కొనటానికి బయలుదేరింది. ఆ 
సమయంలో సత్తెమ్మ నడిచిన నడకలో తరతరాలుగా అణచివేతకు 
గురియైన బానిసలు తిరుగుబాటు చేస్తే ఎలా వుంటుందో గమనించవచ్చు. 
ఆ దూరం నుంచే ఆమె బలం కొద్ది చాచి కొట్టిన జువ్వి కర్ర దెబ్బలకు 
వీపు పొడువునా చర్మం లేచి వచ్చేది. దొర మనుషులు క్షమాపణ 
చెప్పుకున్నారు సత్తెమ్మకు. తమ బలాన్ని గుర్తించిన జనం ఉత్సాహంతో 
పాలమంతా తిరుగుతారు. 

ఒక్క సత్తెమ్మ పాలమేకాక ఒక్క వారం రోజుల్టినే మంగలి 
వెంకన్న పాలం కూడా విడిపించారు. ఆ విషయంలో దొర (ప్రమేయం 
లేకుండానే చాలా సులువుగా జరిగిపోతుంది. 


ఈ రెండు పాలాలు విడిపించడంలో సత్తెమ్మ సహజ 
స్వభావమైన చెరవ వల్ల జరిగింది. దాంట్లో ఒకరి నాయకత్వం లేదు. 
అయితే సంగంతో ఆమెకు పరిచయం ఉంది. వెంకటయ్య ద్వారా ఆమెపై 
సంగం (ప్రభావం ఉంది. తాను ఒంటరిగా సాహసించి తన భూమిని 
కాపాడుకున్నా, దాని తర్వాత రాగల పరిణామాలను ఊహించుకుని 
సంగంతో సంబంధాలు పెట్టుకుంది. 


బోళ్ల పాలం సంఘటనతో దొర భయపడ్డాడు. దానికి కారణం 
తెలంగాణా అంతటా అటువంటి పరిస్థితులే నెలకొని ఉండటుం, అయితే 
74 


అంత తొందర్శొ తన ఊళ్లో కూడా అటువంటి సంఘటన వస్తుందని 
ఊహించలేదు. బోళ్ల పాలంను ఆక్రమించుకోవడంలో సత్తెమ్మ ఒంటరి 
సాహసమే చూపింది కాని జన సహాయం కోరలేదు. తల్లి కోటమ్మ 
మొదలుకొని (ప్రజల వరకు స్వయంగానే సత్తెమ్మకు సాయంగా వచ్చారు. 


జన సహాయం తాను కోరలేదు. కాని జనం వెనుక ఉంటేనే పని 
సానుకూలమైంది. రైతులు చేసుకుంటున్న భూమిని దొర దురాక్రమణ 
చేసిన పద్దతిని ప్రయత్నించడానికి ఒక్కరు పూనుకున్నా సరే సహకరించ 
డానికి ప్రజలంతా కదిలి వచ్చారు. 


ఇలాంటి భూమి సమస్యే ఈ నవలలో అనసూయమ్మది. 
400 ఎకరాలకు ఈమె యజమాని. ఈ భూమిని కాపాడుకోవటానికి 
ఆమె పట్వారి లత్మీనారాయణతో సంబంధం పట్టుకుంది. ఇతని ఆసరా 
చూసుకుని ఆమె ఎంతో మంది పేద రైతుల భూమిని తన భూమిలో 
కలిపేసుకుంది. అల్టుడికి, వియ్యంకునికి ఈమె సంబంధం తెలిసి కూడా 
ఆ భూమిని కాజేసే ఉద్దేశ్యంతో లక్ష్మినారాయణనే వియ్యంకుడుగా 
భావించారు. ఆమె పేదరైతుల భూమిని కలిపేసుకున్న భూమిలో 
పూర్ణయ్య భూమి కూడా ఉంది. వాళ్లు తరతరాల నుంచి సాగు 
చేసుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకుంది. కాని బోళ్ల పాలాన్ని 
ఆనుకొని వున్న భూమిని తన భూమిలో కలుపుకోవడానికి 
విశ్వప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ఆ భూమి కోసం ఆమె 
నైతికంగా ఎంత దిగజారినా దాన్ని అనుభవించటానికి వాది కుటుంబ 
సభ్యులే లేరు. అయినా ఆ భూమిని రైతులకు దానంగా కాక హక్కుగా 
ఇవ్వడానికి కూడా ఆమె ఇష్టపడలేదు. 


భూమి సమస్యను పరిష్కరించుకోవడం అంటే రైతాంగం 
భూమిని కాపాడుకోవడమే కాదు. దాన్ని కాపాడుకునే క్రమంలో ఆ 
75 


భూమిపై దాడి చేయటానికి వచ్చే దొరలను, వారుతెచ్చే చట్టాలను, 
పోలీసులను, రాజ్యాంగ యంత్రాగాన్ని ఎదుర్కొని తమ (ప్రాణాల్ని 
కాపాడుకోవర్సిన అవసరం ఉంది. ఆత్మ రక్షణ చేసుకోవాలి, ఆ 
భూమిలోనే బలం, [పాణం ఉన్నాయి, దాని కోసం అవసరమైతే (ణాలు 
ఇవ్వటానికి కూడా సిద్రపడాలి. కోర్టు పై విశ్వాసంతో వెళ్లిన రంగయ్య 
కూడా ఈ విషయాల్ని అనుభవపూర్వకంగా తెలుసుకొన్నాడు. 


1946లో ప్రారంభమైన సాయుధపోరాటం, 1967లో 
మొదలైన నక్సలైట్‌ ఉద్యమం, ఆ మధ్యకాలంలో వచ్చిన భూదానోద్యమం 
(ప్రధానంగా రెండు దశాబ్దాల తెలంగాణా (ప్రజా జీవితానికి అద్దం పట్టిన 
నవల దాళర థిరంగాచార్య జనపదం. 

తెలంగాణా సమస్యలో భూసమస్య అతి కీలక సమస్య దున్నే 
వాని దే భూమి అనే నినాదంతో కమ్యూనిస్టు పార్టీ (ప్రజలను ఉత్తేజ 
పరుస్తుంటే ఈ నవలలో బలరామయ్య పట్టుణం నుంచి తిరిగి వచ్చి 
దున్నినవాని దుంపతెంచాలని అనుకుంటాడు; (ప్రజలు ఒక ఉప్పునలా వచ్చి 
గడీమీద పడినపుడు గత్యంతరంలేక బస్తీలో తలదాచుకొన్నాడు. అల్రర్జు 
అణిగాక పోలీసుచర్య తర్వాత (ప్రభుత్వరక్షణతో తిరిగి (గ్రామంలోకి 
(ప్రవేశిస్తాడు, అతడు పట్నానికి పారిపోయినప్పుడు పార్టి సహాయంతో 
బలరామయ్య భూముల్ని (గ్రామంలోని పేద (ప్రజలు పంచుకొని 
సాగుచేస్తున్నారు. అది తెలిసి భరించలేక అక్కసుతో వాళ్ల దుంపతెంచాలను 
కుంటాడు. అందువల్లనే (ప్రజలు పండించుకొన్న పంటను కుప్పలుగా పోసి 
కాల్సేస్తాడు. అమాయకుడైన హరిజన జంగయ్యను ఆ విషయంలో 
అనుమానిస్తున్నాననే నేరం మోపి కొట్టి కాన్సెం(డ్రేషన్‌ క్యాంపుకు పంపించి 
అక్కడ చంపిస్తాడ ఆ సంఘటనల్ని దొర ఉంచుకున్న ఆడ బాప 
అమృతవాణోచేత పలికిస్తాడు రచయిత. ఉప్పెనొచ్చిందనుకోరి. మాలోడు, 

76 


మాదిగోడు వముంగలోడు, చాకలోడు కూడా తుపాకులు పటి(న్రా, 
ఇరుచుకుపడ్డారనుకోరి. వేలకు వేల జనం, ఆల్లకాల్ల మీదపడ్డ, 
బతిమిలాడిన ఎవడన్న ఇన్నాడా? అన్ని వస్తువులు దోచుకుపోయిన్రు అని 
గడీ విషయాలు చెబ్లూ అక్కడ వెల్టువలా వచ్చిన (ప్రజానీకాన్ని, ఆ 
వెల్లువలో కొట్టుకు పోయిన అహంకారం, అధికార భూములు, పెత్తనం 
గురించి వివరంగా చెబుతుంది. 


బలరామయ్య రాక్షసత్వానికి అన్యాయంగా జంగయ్య, జగ్గయ్య 
బలైపోతారు. ఇటువంటి చావులు ఆనాటి తెలంగాణలో కోకొల్లలు. 
తెలంగాణా (ప్రజల జీవన పోరాటాల కన్నింటికీ (ప్రధానకారణం భూమి. 
అన్ని ఉద్యమాలు భూమిసమస్య చుట్టుతిరిగినవే. భూమికోసం 
తెలంగాణలో ఒక గొప్పు ఉద్యమం జరిగింది. వినోభా భావే స్థాపించిన 
భూదానోద్యమానికి మొదటి రంగం తెలంగాణాయే. భూదానోద్యమం 
వల్ల భూసమస్య పరివ్షరం కాగలదని పెద్దలు భావించడం జరిగింది. ఈ 
ఉద్యమ ముఖ్యోద్దేశ్యం భూస్వాముల వద్ద నుంచి భూమిని దానంగా 
[గ్రహించి బీదలకు పంచిపెట్టడం, ఉద్దేశ్యం సరియ్టైనదైనా ఆచరణలో 
మాత్రం ఉద్యమం ఘోరంగా విఫలమైంది. భూసమస్య అంచులను 
కూడా అందుకోలేకపోయింది. 


ఈ నవలలోకూడా ఒక ముఖ్య సంఘటనగా భూ 
దానోద్యమాన్ని వివరించారు. భూస్వాముల నుంచి భూమి దానం చేసి 
బదలకు పంచిపెట్టడం కాకుండా ఈ నవల్లో బీదల భూమినే పేదలకు 
దానం చేస్తారు. చాలా ఆశ్చర్యకరమైన సంగతి మల్లయ భూమి 
నారయ్య పేర, మంగమ్మ భూమి యలమంద పేర అయిందని చాటింపు 
డప్పులవాళ్ళు వేస్తారు. అక్రమంగా అందరి భూముల్నీ గుంజుకున్న 
రామయ్య భూముల్ని ఎవరూ దానం చేయరు కాని బీదల భూముల్ని 

77 


దానం చేస్తుంటే మల్లయ్య భార్య పిచ్చమ్మలాంటి ప్రీలకు ఈ విషయం 
ఆశ్చర్యాన్ని, కోపాన్ని తెప్పిస్తుంది. అందుకే కరుణపోరి భూములన్ని 
రామయ్య దున్నుకుంటాండ్రు అవి ఎందుకు గుంజరు? అని పడుగుల 
వర్షం కురిపిస్తుంది. ఉన్న వాళ్ల భూమి జోలికి ఎవరూ పోకుండా బీదవాళ్ల 
భూముల్ని లేని వాళ్లకి పంచారు. ఒక వేళ్ల ఉన్నవాళ్లు భూదానం చేసినా ఆ 
భూమి ఎందుకూ కొరగాదు. పిచ్చిగడ్డి కూడా మొలవని బీడు, ఈ 
రకమైన అన్యాయాలతో భూముల పంపకం జరుగుతుంది. అన్యాయం 
జరిగిందని తెలిసికొని బలరామయ్య భార్య సరస్వతి మబయ్యకు డబ్బు 
సహాయం చేద్దామనుకుంటుంది. కాని దానికి మల్లయ్య ఒప్పుకోక 
పోవటం అతని ఉదాత్తతను తెలియజేస్తుంది. ఈ భూదానోద్యమం వల్ల 
దరిద్రులు మరింత దరిద్రులై ధనవంతులు మరింత కుబేరులయ్యారు. 
ఈ భూదానోద్యమం, ధర్మ కర్తృత్వ సిద్దాంతాలు ఘోరంగా విఫల 
మయ్యాయి. ఇది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పరిస్థితి, భూదానోద్యమం 
పేర జరిగిన అన్యాయం. 

పల్లెల్లో నివసించే నిరుపేదలకు తమకు మోసం జరుగుతుందని 
తెలిసినా నోరు మెదపని ప్టితిలో జీవిస్తుంటారు. ఆనాటి ప్రజల్లో 
దొరలంటే వణుకు, వారికి ఎదురుచెప్పే శక్తి లేదు. ఇక స్త్రీల 
విషయానికొస్తి తమకే అపాయం జరిగినా నోరు మూసుకుని కర్మ 
సిద్దాంతాన్ని వల్తిస్తారే తప్పు నోరుతెరిచి అడిగే శక్తి ఎంతమందికుంది? 


ఈ నవలలో రజాకార్లచే చంపబడిన వరవరరావు భార్య 
ఎమలమ్మను మోసగించి, ఆవిడ భూముల్ని రామయ్య తీసుకుంటాడు. 
వషయం తెలిసి విమలమ్మ (పతిఘటేంచకుండా తన పూర్వజన్మ కర్మ 
అనుకుంటుంది. ఈ కర్మ సిద్దాంతం వల్ల తామెంత నష్టపోతున్నామో 
ఆలోచించరు. ఈ కర్మసిద్దాంతం అన్యాయాన్ని న్యాయంగా అధర్మాన్ని 

78 


ధర్మంగా చూపటానికి, సమర్జించటానికి ఎంతగానో ఉపకరిస్తుంది. 
అందుకే విరభ(్రంలాంటి యువకులు విమలమ్మ వంటి వాళ్లను చూసి 
బాధపడి తర్కించుకొంటాడు. బలరామయ్య విదిలేసే మెతుకులకు 
ఆశపడే యాదగిరి చాలా తొందరగా సారాదుకాణాలు, భూములు 
దొంగతనంగా ఆ(క్రమించుకోవడం కుటీర పరిశ్రమల పేర డబ్బు తీసుకొని 
(పజలకు అందనీయకుండా ఆంతా తానే మింగడం, ఊర్లో (స్రులను 
భయపెట్టి శీలం అపహరించటం మొ॥ వాటిలో ఆరితేరుతారు. 


జనపదంలో యలమంద భూముల్ని యాదగిరి లాక్కొని, 
అతని కూతుర్ని చెరుస్తాడు. నారయ్య పంట భూముల్ని రామయ్య తగుల 
బెట్టిస్తాడు. కూలి పెంచమంటే వినిపించుకోకుండా మరనాగళ్లచే పంటను 
కోయిసాౌడు. 


కాముని పండుగ సందర్భంగా మల్లయ్య కొడుకు కొిటయ్యను 
యాదగిరి కిరసనాయులు పోసి చంపిస్తాడు. కోటయ్య వీధిలో 
ఉరుకుతున్నాడు, మంటలు ఉరుకు తున్నట్టుంది. జ్వాలలు ఉరుకు 
తన్నట్ట్రుంది. ఆర్తనాదాలు ఉరుకుతున్నాయి. ఇది కిరాతక యాదగిరి 
రాక్షస కృత్యానికి తార్కాణం. మానవుడు తోటి మానవుణ్ణి యింత 
కంటే రాక్షసంగా చంపగలడా? యాదగిరి దుర్మార్గానికి ఇది చివరి ఘట్టం. 
అంతరిస్తున్న దేశముఖ్‌ వ్యవప్రకు (ప్రతీకగా బలరామయ్య, స్వాతం(త్రం' 
వచ్చింతర్వాత దేశంలో ప్రబలిన కలుషిత రాజకీయాలకు (ప్రతీకగా 
రామయ్య పాత్రను చెప్పుకోవచ్చు, రామయ్యకు వ్యతిరేకంగా నితికి, 
న్యాయానికి, ధర్మానికి, పోరాటం సాగించాలనుకున్న తుపాకుల వాళ్లలాగా 
వీరభద్రం మన ముందుంటాడు. (ప్రకాశం, గాంధీ పాత్రలు నేటి 
యువతరానికి దృష్టాంతాలు. -ఈ పా(తలు సమాజాన్ని ఎలా (ప్రభావితం 
చేసాయో చూపిసూ దేశంలో రాజకీయాల పేరిట జరిగే కు(టలు, 

79 


కుతంత్రాలు బలరామయ్య, రామయ్య, శేషయ్య, యాదగిరి పాత్రల 
రూపంలో రచయిత (పదర్శించగలారు. ఏ మాత్రం మానవత్వం లేని 
నరరూప రాక్షసుడైన యాదగిరిని అరెస్టు చేస్తారు. వెంటనే శేషయ్య 
జామీను మీద విడిపించుకుంటాడు; ప్రకాశం వీత్త్లను అణచాలె అన్నప్పుడు 
వీరభద్రం సరిగ్గా ఇట్లానే చెప్పెటోడు. తుపాకీలు పట్టినం; దొరల 
వెళ్లగొళ్రనం. భూములు పంచినం. ఏమైందె? మల్ల యూనియన్‌ మిలటురి 
వచ్చంది. పంచిన భూములు గుంజుకున్నారు. నాకు వున్న నేల చెక్క 
గుంజుకునిరి. వీరణ్ణి చంపిరి అంటాడు మల్లయ్య. 


ఈ నవలలో (ప్రకాశం పాత్ర ద్వారా చిగురిస్తున్న సాయుధ 
పోరాటాన్ని తెలిపారు రచయిత. ఈ సాయుధపోరాటం 1967లో పశ్చిమ 
బెంగాల్‌లో, నగ్రల్‌బరీ (ప్రాంతంలో ఆ తర్వాత ఆం(ధ(ప్రదేశ్‌ (శీకాకుళం 
జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో జరిగిన రైతాంగ గిరిజన పోరాటంగా 
రూపుదిద్దుకొంది. దేశంలో భూసమస్య పరిష్కారం కానంత వరకు 
దున్నవానికి భూమి దక్కనంత వరకు ఉద్యమాలు తప్పవు. నిర్బంధాలు 
తప్పవు. అందుకే రంగాచార్య గారు మార్గం సుదీర్హం, భూమి గుండ్రం 
అని అన్నారు. 


సామాన్య (ప్రజల జీవన పోరాటాల నుంచి ఉద్భవించే సజీవ 
సాహిత్యాన్ని శోధించి ప్రజలకు అందిస్తున్న రచయితలలో అల్లం రాజయ్య 
ఒకరు. వీరు రచించిన నవల కొలిమంటుకున్నది. ఈ నవల ఆ నాటి 
ఆదిలాబాద్‌, కరీంనగర్‌ రైతాంగ పోరాటానికి ముందున్న పరిస్థితులు అని 
రచయిత చెప్పుకున్నారు. (పేజి 158) 


ఈ నవల్గో ఆనాటి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ రైతాంగ 
పోరాటానికి ముందు పరిస్థితులు కన్పిస్తాయి. ఈ నవల్లో మనక్క_న్సించిన 
నర్సింహం, గుడ్డి గట్టయ్య,  బత్తయ్యలు సజీవంగా ఉన్నారని 

80 


తెలియజుసారు. (పేజి 158) ఈ నవల చివర ఇది చివర మాటు కాదు 
అని (వ్రాసిన రచయిత తన జీవితానుభవాలు నవల య. ఏ రకంగా 
(పరణ నిచ్చాయో తెలిపాయి. ఈ నవల్లో వచ్చిన సమస్యలన్నీ భూమి, 
భూమిని సాగుచేయడం, ఫలిత9 లేని చాకిరి. ఏదో ఒక సన భూమికి 
సంబంధించి ఉన్నది. భూములను దొర పుట్టుక తోనే భుజూనేసుకు 
రాలేదు, తమ మనుగడ కోసం రైతులు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని సాగు 
యోగ్యం కాని భూములు సాగు లోకి తెస్తారు. దొరలు వాటిని 
ఆ(క్రమించుకుంటారు, కాలానుగతంగా దొరల ఆ(క్రమణ పరిష్టచులు 
మారుతూ ఉంటాయి కాని ఆక్రమించుకోవడం మాత్రం తప్పనిసరి, 
ఎంతవరకు; కొలిమంటుకోనంత వరకే?” నర్సింహం తెగింపుకు, 
తిరుగుబాటుకు అదే కారణం. పల్లె ప్రజల జీవితాలు భూమితోనే ఎటూ 

జటా వున్నాయో ఈ నవల తెలుపుతుంది. స్తంభాలు పీక్కు_పోవడం, 
నల ఆర్దికంగా దెబ్బ తీయడం కాక, అందరిలో చెప్పు తో కొట్టి 
తనకసినంతా తీర్చుకున్నాడు. ఈ అన్యాయాన్ని, అవమాన్ని చవి చూసిన 
తరువాత నర్సింహం అనే బొగ్గుముక్క అంటుకోవడం (ప్రారంభించింది. 
ఆ బొగ్గు ముక్కే కొలిమంటుకునేందుకు దోహదమైంది. 


అల్లం రాజయ్యదే మరో నవల అయిన ఆగ్నికణంలో 
(ప్రధానంగా (స్త్రీ సమస్య కన్పించినా ఆ సమస్యకు కీలకం భూమి. 
బయ్యక్క, నర్పిమ్మలు అన్నాచెల్లెలు. నర్సిమ్మకి దొర లంటే తగని కోపం, 
తన కోపం పెదవికి చేటని తెలుసు, తన కుటుంబం కులం లేంది. ఆ 
కులాన్ని తెచ్చుకోవాలంటే 2,000 రూ॥ కావాలి, వాళ్ల తల్లెప్తుడో 
చెడిపోయింది. అప్పట్నుంచి కులం లోంచి వెలేస్తారు. ఓ వెయ్యి 
రూపాయిలతో ఇంత నేల చెక్క కొనుక్కున్నారు. 200రూ॥ అప్పు 
తీంందుకు ఏడాదికి నాలుగు బస్తాల జ్‌"న్నలు పడ కింద ఇసూనే 


81 


ఉన్నారు. నరృయ్య మధ్య మధ్యన చావు దెబ్బలు కొడ్తునే ఉంటాడు. ఓ 
రోజు బయ్యక్క_ కోమటివాడితో రాలేదని నేల చెక్కను గుంజుకున్నారు; 
పంటు ఆంతా వారి వశమైంది. పచ్చి చూపులతో తన పాలంచుటూ గట్టు 
చుట్టూ. తిరుగుతాడు. తాను పండించిన పంటనంతా తన ముందరే 
తీసుకుంటుంటే చూడలేకపోతాడు. బండ్లలో పండిన పంట గౌరయ్య 
తరలించుకుపోతుంటే దారి కడ్డంగా పడుకుంటాడు. నెత్తి కొట్టుకుంటూ 
నా బొందిల పొనముండగా నేను గీ బండ్ల కదులనియ్య, గారయ్య నన్ను 
సంపు, నా మీనికెల్లి బండ్ల గొట్టుకొని నానెత్తురు, సెమట నా పంట 
గొంటబో అనంగానే పాలెరోళ్లు నర్హయ్యను పట్టుకున్నారు. గౌరయ్య 
చేతిలో వున్న ఛత్రితో నర్శ్భయ్య డొక్కల పాడుస్తాడు. నర్శయ్యకు 
అమాంతంగా బలం కట్టలు తెంచుకుంది. గౌరయ్య గొంతు పసుకుతాడు. 
ఒక్క క్షణంలో కళ్ళు తేలేశాడు. మరో నిముషంలో చనిపోయేవాడు. 
వెనక నుంచి కొడుకు మొగులయ్య ముల్లు గ(ర్రతో నర్హయ్య తలపై దెబ్బ 
వేస్తాడు. పు(రై పగిలి సాడ సాడ నెత్తు కారింది. ఆ రోజే పెద్ద దొర 
మనుషులు వచ్చి నర్హ్భయ్య దండ చేతులకు తాళ్ళు గట్టి తీసుకువెళ్లి నుగ్గు 
నుగ్గుగా బోసి ఇంటికి పంపిస్తారు. ఆ రకంగా భూమి రుణం తీరిపోయింది 
ఆ కుటుంబానికి; నేల చెక్క లేకపోయిం తర్వాత నర్శయ్య ఎక్కువ 
రోజులు ఊళ్ళో ఉండలేక వెల్లి పోతాడు. ఈ రకంగానే మరొక కుటుంబం 
కూడా దొర దౌర్రన్యానికి బలైంది. బయ్యక్కకు అండగా వున్న పికిలి 
కుటుంబం పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు అవుతుంది. పికిలి తం(డి 
ఎంకటితో బయ్యక్క_కు అక్రమసంబంధం అంటగట్టి జుర్మానా వేస్తారు. 
ఆ పంచాయితీ జరిగిన నాటి నుండి ఎంకటి పిల్లి కొరికిన కోడిపిల్ల తీరుగా 
ముడుచుకు పడుకుంటాడు. ఒక రోజు తాగి వచ్చి మనసులో ఉన్నదంతా 
కక్కుతాడు. ఈ ఊళ్లో పీతిరిగద్దలున్నాయని, అవి చావక ముందే 
82 


చంపుకు తించాయని, జరిమాన పేరుతో తన చేనుకు ఉడి 
తెచ్చారంటాడు అని వాపోతాడు. ఊర్జో ఒక్కరికి ధైర్యంలేదు. ఆదరూ 
పుట్టు బానిసలు అందరితోపాటు ఈ ఎంకటి! 


ఆ రోజునుంచి ఎంకటి కట్టైలమోపులమ్ముకుంటున్నాడు. దొర 
అడవిలో వున్న నూరు ఎకరాల్ని కొట్టి సాగు జేసుకొమ్మని చెపాడు. 
దాంతో ఎంకటికి ఎక్కడలేని ఉత్సాహమొస్తుంది. అడవిలో కొట్టోన కట్లై 
దొరకు, సాగుచేసుకున్న భూమి పేదవాళ్లకు; భూమి లేని ఎంకటికి 
భూమి వస్తుందని ఆళతో అందర్నీ కూడదీసుకుని వారం రోజుల్లో 
అడవిని నరుకుతారు. ఆ సమయంలోనే "సిరీదార్డు వచ్చి ఆందర్ని 
తంతారు. దొరనే మాకీపని చెప్పిండని ఎంత మొత్తుకున్నా ఆ మాటు 
ఎవరూ వినలేదు. దొర గడీలోకి కట్టె మాత్రం ఏ కష్టం లేకుండా వెళ్లింది. 
అడవిని కొట్టినందుకు అందర్నీ వ్యానులో ఎక్కించుకొని పోలీస్‌ స్టేషన్‌లో 
పడేసారు. వాళ్లని విడిపించటానికి తల (ప్రైాణంతోకకు వస్తుంది. ఒక్కౌాక్క 
కుటుంబం 100రూ॥ వసూలు చేసి విడిపిస్తారు. భర్తకోసం మెళ్లోని 
పుస్తె అమ్మింది ఎంకటి భార్య. పల్లెలో జరుగుతున్న దౌర్హన్యాలు రైతాంగ 
జీవితం పడుతున్న కష్టాలు, భూమికొరకు పడేపాట్టు ఈ సంఘటనల వల్ల 


తెలుస్తాయి. 


బయ్యక్క దళంలో చేరింతర్వాత ఆ ఊర్జొకి మళ్లీ వచ్చింది. 
అయితే ఊర్లో పెద్ద మార్పులేమీ జరగలేదు. గౌరిగాడు చచ్చి కోమటోడు 
ఊరు విడిచి వెళ్లి నంత మాత్రాన ఊరు మారలేదు. దొర పోలీసుల 
అండ చూసుకుంటూ టక్కు టమారాలు చేస్తూనే ఉన్నాడు. ఒక్క 
దొరను వెలివేసినంత మార్పురాదు. వీళ్ళు ఉన్నంతకాలం ఏదో ఒక 
ఉపాయంతో (ప్రజలను లొంగదీయాలనే చూస్తుంటారు. ఆందుకే 
సంగాన్ని తోడుగా అంటిపెట్టుకున్నారు (ప్రజలు. సంగం అండతో (ప్రజల 

83 


రెక్కల్ని దొరల బలగానికి ఎదురు నిల్భి పోరాడటానికి సద్రపడ్డారు. వాత్త 
కష్టాలన్నీ పోవాలంటే దొరల భూములువోయి దున్నేవారికి భూమి 
కావాలి. కష్టమైనా ఈ పోరాటం చెయ్యాలని ఎంకటయ్య సహాయంతో 
(ప్రజలకి బోధిస్తుంది బయ్యక్క-. 

ఎంకటుయ్య, బయ్యక్కను ఆదుకున్నందుకు కష్టపడ్డాడు. 
అయితే ఆరు నెలల్లోనే తన బాధను మర్చిపోయాడు. పదోళ్లందరూ 
సంఘటితమై తమను దోచుకున్న దొరను అంతం చేయాలని నిర్ణయించు 
కుంటారు. సంగం వల్ల ఎన్నో విషయాలు అర్ధం చేసుకుంటాడు. అందుకే 
పికిలి చనిపోయినాడని వార్త వినంగానే ఆ తల్లిదండ్రులకు ఈ విషయం 
ఎటూ చెప్పాలా అని బయ్యక్క మధన పడుతుంది. కాని విషయం మొదటే 
తెలుస్తుంది. అందుకే ఏడ్వకుండా మనం బతుకచ్చినామా? నాకొడుకు 
సీమ తీర దోమ తీర్గసావలేదు. మందిని ముంచి పాపపు సావుసావలే, 
ఈరుని తీర్గ బతికిండు, ఈరుని తీర్గ్లనే బోయిండు, బిడ్డా బయ్యవ్వ; నా 
కొడుకును మీ సేతుల బెట్టిన ........... ఎందుకోసమంటు; ...... గ్‌ 
బద్దుమవూసి బతుకులు బాంచె బతుకులు; లంగ రాజ్టేం, లపంగ రాజ్లేం 
ఉండద్దని నేను బతికుండగా మీరెడైతే తెత్తనన్నరో గది నాకండ్ల జూపాలె 
అంటాడు. బయ్యక్క_ గంగతీరుగ పారే ఆ బతుకు పోరాటంలో పికిలి 
తరుపున, అటువంటి ఎందరో తమ్ముల తరుపున పోరాడ్డానికి 
నిశ్ళయించుకుంటుంది. విప్తనం వర్చిల్లాలె అన రాతలుగీస్తుంటుంది. 


ఈ నవల్లో పోరాటానికి ముందున్న పరిస్థితులు, పోరాట 
పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. రాజారాం మాటల్లొ 
కార్మికులంతా ఏకమై పోరాడాలనే కాంక్షవ్యక్తమౌతుంది. కార్మికుల పరిబ్బతి 
వర్ణిస్తూ ఇవ్వాళ మనం మనుషులుగా బతకడం కోసం ఏకమైతున్నం... 
మనం మట్టి తొలిసి బొగ్గు దీసి మన యజమానులకు బంగారం ఇత్తన్నం. 

84 


కాని మనకు ముడుతున్న దేమిటి పిడికెడు బూడిడ.. అన్న మాటల్లో 
యథార్హ్రమైన జీవితం కన్పిస్తుంది. పోరాటంలో పోలీసులను చెడుగా 
ఊహించుకుంచాం సామాన్యంగా! అయితే రచయిత ఒక పాత్రచేత 
దురదృష్టవశాత్తు ఈ పోలీసులంతామనోల్లై. ఏ ముఖ్యమం 'తి కొడుకూ 
పోలీసుకాడు, మన వేలుతీసి మనకనుగుడ్డు పాడవడమే ఆడు చేసేపని అని 
అన్సిస్తాడు. ఈ. వాక్యం చదవంగానే చెరబండరాజు మాపల్లా నవల్లో పోలీస్‌ 
రంగనాయకులు గురొస్తాడు. ఊరంటే (ప్రజలు; ఊరంటే భూమి, ఆ 
భూమికోసం ఊరు, భూమి, దేశం వీటి మీద ఏ అధికారం లేని 
వాళ్ళుకూడా వాటిని స్వాధీన పరుచుకునే (ప్రయత్నంలో ఉన్నారు. ఊళ్లల్లొో 
భూమికొరకు వచ్చే కొట్లాటలు భూమి పుట్టినపుటినుండీ లేవు. ఊళ్లు 
పుట్టినప్పటినుండి, భూమిని మనిషి మచ్చిక జేసుకున్నప్పటి నుండి 
ఉన్నవి. సూది మొనంత భూమికోసమే కురుక్షేత్ర యుద్దం చేయవలసి 
వచ్చినపుడు, దున్నేవానిదే భూమి కావాలనుకున్నవాడు అటువంటి 
కురుక్షేత్రాలెన్నో చేయవలసి ఉంటుంది. నగ్రల్‌బరీ పోరాటంలో 
దున్నేవానికే రాజ్యం మీద అధికారం రావాలని చెప్తూనే ఉన్నారు. 
తెలంగాణరైతాంగపోరాటం వలన వచ్చిన భూమి పోయింది. తెచ్చిన 
పోరాటంలో మార్పు వచ్చి ఊళ్లోకి పంచాయితిలను పెట్టి కొత్త 
దళారీలను, కొత్త దొరలను తెచ్చింది. ఆ రకంగా ఊర్టు మారాయి ఈ 
మార్పులో భూమి ముఖం చూడని వాళ్ళు కూడా తమపెర్త పట్టాల పైన 
వేల ఎకరాలున్న దొరల స్టానాల్లో ఊరి మీద భూమి మీద 
అజమాయిషీచేసే కొత్తదొరలు దిగారు. వీళ్ళు భూమి ఒక్కటే కొల్ల 
గొట్టబడే సాధనంగా ఉందని తలవక భూమి నుంచి పెట్టుబడులు, 
వ్యాపారాలు నేర్చుకువ్నారు. ఎళ్ల పుణ్యమా అని చిన్న చిన్న 
పట్టారైతులందరూ తమ భూములమ్ముకొని ఆ  భూముల్గొనే 
85 


నో 


జీతగాశ్ల్రయ్యారు. మరికొందరు వ్యవసాయకూలీలుగా పని వాళ్లుగా 
కన్పిస్తారు. ఇటువంటి ప్రజలకు భూస్వాములతో, వడ్డి వ్యాపారస్టులతో 
వ్యతిరేకంగా పోరాటం ఎలాచేయాలోనేర్చింది నల్‌ బరీ!" 


ఆ పోరాటం ఉపునలాగా లేచిరైతు కూలీసంఘం జొండా అయి 
ఎగిరింది. ఎ[ర్ర జాండా పెట్టుకొని భూమిని దున్నుకొని (ప్రజాకోర్టును 
నిర్వబాసూ చెరల తప్పుల్ని ఎంచినారు. కొంతమంది ద్‌'రర్ని 
సాంఘికంగా బహిష్కరించారు. ఊరంటే అర్హముమిటో ఇన్నాళ్లకి 
ఊరందరికి తెలిసొచ్చింది. అందుకే “ఊరు మనది వాడ మనది దొర 
ఏందిరా, దొర సపెత్తనమేందిరా” అని (ప్రశ్నించ గలిగారు. రైతుకూలీ 
సంఘం నిర్వహించిన పోరాటాల తర్వాత కూడ వెట్టిచేయక తప్పలేదు. 
బానిసత్వం తెంచుకోవాలన్న స్పృహ (ప్రజల్లో కల్గింది. మనుషులు 
మారుతున్న సమాజంలో కొత్త దోపిడీలు, కొత్త మోసాలు, కొత్త 
బానిసత్వాలకు (ప్రజలు గురిఅవుతూనే ఉన్నారు. భూమిపై దొరల పెత్తనం 
ఆత్యాచారాలతో తప్పు నిలువని స్థితికి వచ్చింది. కనుక తామూ 
సాయుధంగానే దున్నేవానిదే భూమి చేయగలమని రైతాంగం (గ్రహించింది. 


కరీంనగర్‌ రైతాంగం ఆ రైతాంగ పోరాట ఆచరణను ఊళ్లలో 
ఎట్టా నిర్వహిస్తున్నదో, ఇంటి సంగతి గోడలు చెప్పినట్టుగా, అల్లం 
రాజయ్య ఊరు నవల చెప్తుంది.” ఈ నవల్లో దొర మల్టీ ఊర్గొోకి 
(ప్రవేశించడంతో (ప్రజలంతా అయోమయములో పడ్డారు. దొర 
రాజీకొచ్చాడని ఆనోటా, ఈనోటా విని ఎన్నో దౌర్ట్ణన్యాలు చేసి ఇపుడు 
రాజీకి వస్తానంటే ఎట్టా కుదురుతుందని అనుకుంటారు. దొరపట్ల 
(ప్రజల్గొ విముఖత కన్పిస్తోంది. చేసిన కష్టం, తీసుకున్న దండుగలు, 
గుంజుకున్న భూములు ఇవన్నీ లెక్కలోకి తీసుకోకపోయినా -ఇండ్లు 
కాలబెట్టిచ్చినాడు. అడ్డం వచ్చిన వారిని గుండాగాళశ్లతోని పెడబొబ్బలు 

86 


పెట్టిచ్చి, పోలిసుల సహాయంతో wa ఇపుడు రాజీ అంటే కుదరదని 
స్పష్టంగా తమలో తామే చెప్పుకుంటారు. నవల (పారంభింలోనే సంగ 
ప్రసక్తి వస్తుంది. 

అడి pa = 


దొరకి సహాయంగా త్మన రుతు మురారి వ్యాలీ సరూ 
(ప్రయత్నం చేస్తారు. కాని వారి పాచికలు సాగవు. మన కళ్లముందే ఎంత 
దుర్దెట్టకాలమచ్చె. పూటకు గతిలేని......... నవాబుసాబు సిరచ్తాంది 
అని తిట్టుకుంటూ వెళ్లిపోతారు. 


తాటికమ్మల గుడిసెలో సమావేశం జరుగుతుంది. దాంట్లో 
కొందరు రాజీకిమొగ్గు చూపుతారు. మళ్లీ అంతలోనే దొర దౌర్తన్యాలు 
గుర్తుకు వస్తాయి. రాజీకి తొందరగా లొంగుతారని దొరలు 
(భమపడ్తున్నారు. ఈ రోజు అందరం కూడి మాట్లాడుతున్నామంటే 
దీనివెనక ఎంత చరిత్ర జరిగి ఉండాల్సి ఎండు డొక్కలోళ్ళు, 
గుడ్డపేల్కలోళ్లు బాంచె గాళ్ళు ఎన్నడన్న ఒకని హృదయంలోని మాట 
ఇంకోనికి చెప్ప్తుకోటాన్కి నోచుకున్నాడా ఎప్పుడైనా? ఎన్నోకష్టాలకోర్చి 
సంఘటితిస్తై తిట్టు, కొట్టు పోయినవి కాని భూమి జాగల మాత్రం 
భూమే ఉంది. ఈ సమస్య ఇప్పుడప్పుడే తెగేదికాదు. అందుకే మనమేం 
జౌయ్యాలను కున్నమో ఆ దొరకి తెలియనియ్యకుండా చేయాల్వె* అన్న 
నిర్ణయానికి వస్తారు. ఆ దొరతో రాజీ పడాలనుకున్నా కొన్ని షరతులు 
పెట్టాలనుకుంటారు. దాంట్లో పోలిసులు ఊళ్లంచి వెళ్లిపోవాలి. ఏ 
కేసులూ అడ్డంకులు లేకుండా ఎత్తి వేయాలి. బంజరు, పోరంబోకు 
భూములు వాళ్లకి విడిచిపెట్టాలి. పాళ్లకివ్వాల్సిన పైకం పదివేలు 
వాపసివ్వాలి అని అడుగుదామని న్థిర్ణయించుకుంటారు. ఈ షరతులు 
విన్న నారాయణరావు నింపాదిగా అన్నీ విని తనకు అప్పు ఉన్న వాళ్లందరి 
ఆ నిమిషంలో తీర్చమంటాడు; దాంతో అందరూ మూగవాైపోతారు. 

87 


దొర మారలేదని పులిచారలు మాస్తే గడ్డితినదని అర్హం చేసుకున్నారు. 
విషయం ఎటూ తేలక పోయేసరికి ఓదెలు అనే మోతుబరి రైతు సంధి 
కుదుర్చ్భచాన్మి. సిద్ద పడ్డాడు; ఓదెలు అంతకుముందు రాత్రే దొరతో 
మంతనాలాడాడు; ఓదెలు చెప్పిన మాటలు అందరికీ నచ్చుతాయి. 
అంతలోనే వీరయ్యవచ్చి తన బ(రైను దొర తీసుకున్నాడని దీన్ని తిరిగి 
ఇవ్వమని (ప్రాధేయపడ్డాడు. ఇది పది ఏండ్ర కిందట జరిగిన సంఘటన. 
ఆ రోజు ధైర్యం చేసి వీరిగాడు దొర ఎటువంటివాడ్‌ చెప్తాడు. అదంతా 
విన్న నారాయణరావుకు పిచ్చి ఆవేశంవచ్చి తుపాకితో చంపుతానని 
బెదిరిస్తుంటాడు. మధ్యలో సర్కిల్‌ ఇన్స్‌షెక్షర్‌ కలగజేసుకొని అతన్ని 
శాంతింపచేసి వీరిగానితో సంధికుదురిస్తాడు. దొరతో మీ పునాదులు 
కదుల్తున్నాయి. అరుస్తూ చేతులడ్డం పెట్టడంద్వారా కూలే బంగళా 
నాపలేము కూలగొట్టి గడ్డపారనాపాలె అంటూ దొరకు తన 
అండదండలున్నాయని చెప్పి వెళ్తాడు. ఊర్జా జరిగిన విషయాలు, పెట్టిన 
షరతులు బొంద్యాలు, వడ్ల శంభయ్య కలిసి కొండయ్యకు చెప్పారు. అన్నీ 
విన్న కొండయ్య ఇదిపరీక్షా కాలమని, ఆ షరతులు తప్పితే మళ్ల ప్రజల్ని 
కదిలించగలనని చెప్తాడు. అంతట్లోకి పోలీసులు వస్తారు. శంభయ్య 
పారిపోతాడుకాని బొంద్యాలు పోలీసులకి పట్టుపడ్త్డాడు. ఊర్గొ జనానికి 
విషయం తెలుస్తుంది. నారాయణరావు ముఖంలో వెలుగొస్తుంది. దాంతో 
ఓదెలుకు కోపం వస్తుంది. ఒక రోజంతా చం (ద్రయ్యను ఇంట్లూదాస్తాడు. 
పోలీసులు రాగానే భయం లేదని ఇంటికి పంపిస్తాడు. చం(ద్రయ్యకు 
భయం. ఓదెలు పైనమ్మకం పోయింది. నిలువునా మునిగానని తెలిసి 
ఓదెలును తన్ని తన తప్పు సంగం ముందు ఒప్పుకుంటాడు. అందరూ 
ఒక న్నిర్ణయానికి వచ్చి చం(ద్రయ్యను క్షమిస్తారు. కాని సంగంలోంచి 
వెలేస్తారు. అతని నడవడి బాగుందని అనిపించినపుడే తిరిగి సంగంలో 


తీసుకుంటా మంటారు. 
88 


బొంద్యాలు, కొడుకుతో దొరకున్న బాకీ గురించి చెప్పున్నప్తుడే 
కొండయ్య వస్తాడు. ఇద్దరూ దొరల్ని ఎదిరించే పథకాలు వేసుకుంటారు. 
కూల్దు పెరిగి నంతమా[తాన, ఒకటి అరా పరం పోగులు మనం 
దున్నుకున్నంత మాత్రాన మన దరిద్రంపోదు. ఈ దేశంలో ఉన్న భూమంత 
దున్నెటోనికి సెందాలె. కార్జానాలు మాలుకదార్ల సేతులనుంచి కార్మికుల 
పరంగావాలె. ఒక్క మాటలోచెప్రాలంటె కష్టపడ్డోనిది రాజ్యంగావాలా. 
అందుకోసం మనం ఎంతకృషవ్చునా లడాయి జయ్యాలె.......... అని 
చెప్పుకొస్తాడు. మరురోజే అందర్ని సమావేశపెడారు. పాండవుల తీరు 
భూమికోసం పోరాటం చెయ్యాలని చెప్తూ, అనాడు ఆ పోరాటాన్ని 
(శ్రీకృష్ణుడు అండగా ఎట్టా వున్నాడో అట్టాగే ఈ రైతులకు పార్టీ అండగా 
నిల్బిందని, ఆ పార్తీలోచేరి అందరూ తుపాకి బట్టి దొరల్ని ఎదిరిస్తామని 
(ప్రతిజ్ఞలు చేసి పార్టీలో చేర్తారు. కొన్నిదినాలకే ఊర్జూంచి కొందరు 
మాయమయ్యారని తెలుస్తుంది. వాళ్లందరూ పార్టీలోచేరిన వాళ్లే. 
దొరలకు భయంపుట్టుకొస్తుంది. ఊర్గో ఉన్న పట్వారి భూమిని 
దున్నుకుంటారు సంగం వాళ్లు. ఎడ్జ్డోడు, బొంద్యాలు కొడుకు చంటోడు, 
పుల్లిగాడు అందరూ తుపాకులు నేరుస్తున్నారని విని సర్పంచ్‌ దశరథరెడ్డి 
వణుకుతుంటాడు. 


దొర బొంద్యాలు ఇంటికి పరామర్శించటాన్మి వెళ్తాడు. అతన్ని 
చూడంగానే అందరూ మొఖాలు మాడ్డుకుంటారు. నారాయణరావు 
వాళ్ళతో ఎప్పుడూ వినని మాటలు, అయోమయంలో పడేసే మాటలు 
చెప్తాడు. దొరనోటినుండి అంత మంచి మాటలు వింటున్న జనం 
కలోనిజమో తేల్చుకోలేకపోతారు. ఎవరో ఊరిగానివాడు, పల్రెగానివాడొచ్చి 
తియ్యమాటలు చెప్పి మిమ్మల్ని ముంచెసాడంటాడు. అన్యాయాన్ని 
ఎదిరించటానికి మనకు ఓట్టు ఉన్నాయంటాడు. దొర మాటల్ని 
కొందరు నమ్ముతారు. కొందరు ఎటూ తేల్బుకోలేకపోతారు. శంభయ్య 
తిరిగి ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి కొండయ్యను, బొంద్యాలును 


విడిపించే ప్రయత్నంలో ఉంటాడు. నారాయణరావు ఓదెలు సహాయంతో 
చం[ద్రయ్యకు భూమి ఆశ జూపించి తనవైపు లాక్కుంటాడు. సంగంలో 
ముఖ్యులైన ఇద్దరూ లేక పోవటంలో (ప్రజలందరికి తోచని పరిష్టితి 
ఏర్పడింది. చివరకు ఒకరోజు దొరను పైకం అడగటానికి నిర్ణయించు 
కుంటాడు. ఆ సంగతి చంద్రయ్య  ఓదెలుకు చెప్తాడు. ఓదెలు 
జనంరాకముందే గడీలోకి వెళ్లివార్త అందిస్తాడు. జనం గడీదగ్గర 
సమయానికి జ్వరంతో నున్నానని చెప్పి ఆ రోజుపైకం ఇచ్చెదిలేదని వెళ్తూ 
శంభయ్యను తన వాళ్లతో కొట్టిస్తాడు. శంభయ్యగాయాలు నయం 
అయ్యేసరికి బొంద్యాలు జ్రాల్ణోంచి వస్తాడు. నారాయణరావు వెనకటి 
దొరకాదు. అప్పుడు దొర నెత్తురంటిన కత్తి, ఇప్పటిదొర విషంపూసిన 
కత్తి. శంభయ్యను పరామర్శిస్తూనే అతనికి వడ్డ పని చేతకాదని వేరొకళ్లో 
పెట్టుకున్నాడు. ఇది అన్యాయం అనంగానే పనులయిపోయే వరకే 
అన్నాడు. పాతవసూళ్లు దొర ఇయ్యమంటే ఈ ఏడు కూడా సరిగా 
పండలేదు. ఎట్టనన్న నాకు బాకీ తప్పీయండి అని అడుగుతాడు గంగులు. 
దొరకు వసూలు ఇవ్వకుండా గంగులు పొలంనుంచి పంట ఇంటికి తెద్దాం 
అంటారు అందరూ! ఇంతలోనే చంద్రయ్య భార్య రాధమ్మకు చంద్రయ్య 
సంగంకు నమ్మకద్రోహం చేసి, దొరతో చాటుమాటుగా ఉంటున్నాడని 
తెలుస్తుంది. ఆ విషయమంతా బొంద్యాలుతో చెప్పింది. గంగులు పంట 
ఆ రాత్రికే కారిబూడిదయింది. ఆ విషయం వినంగానే జనం 
రెచ్చిపోయారు. దొర మేకతోలు గప్పుకున్న వ్యవహారం అందరికీ 
కళ్లముందే (ప్రత్యక్షమైంది. అయితే రా(త్రికి మాట్లాడుకుని విషయం 
దొరకు ఎవరు చెప్పినారోతెల్సింది. వాళ్ళు మూటూడుతుండగానే 
చం(ద్రయ్య వెనక్కి జరిగి పరుగుబెడ్దాడు. అందరూ కొంతదూరం 
వెంబడించి అతన్ని తిడూ రైతుకూలి సంగానికి జై అని నినాదాలిసూ 
దొర గడలోకి (ప్రవేశిస్తారు. నారాయణరావు పిసప్టల్‌తోనర్పింహుల్ని 
కాలుస్తాడు. కాల్పులాగవు. జనం వెనక్కి పరగెత్తుతారు. 
90 


తముంరయుటలటలం - 


"ఈ నవలల్లో రాజకీయాలు, కు(ట్రులు, మోసాలు 
అడుగడుగునా కన్పించినా ప్రజల బీవితాలో  పెనవేసుకుపోయే 
సాంప్రదాయాలు, అలవాట్టు అడుగడుగునా ద్యోతక మవుతుంటాయి. 
పల్లె సౌందర్యాలతో పాటు వాళ్లు భుజించే ఆహారంకూడా హృద్యంగా 
ఉంటుంది. పంచ భక్య పరమాన్నాలు లేకపోయినా ఉన్నదాంట్లోనే 
మొక్కజొన్న కంకులను కాల్ఫి వెన్న మీగడ, మిరియంతో కలిపి తిని 
కుద్భాధను తీర్చుకుంటారు. 


ఈ నవలల్లో పండుగ (ప్రస్తావన వచ్చినపుడు చాలామంది 
రచయితలు బతుకమ్మ పండుగని పేర్కొన్నారు. తెలంగాణాలో బతుకమ్మ 
పండుగ అతిముఖ్యమైనది. దీన్ని అన్ని వర్గాల వారు ఉత్సాహంగా 
చేసుకుంటారు. దసరా నవరాత్రులలో ఆశ్వయుజ శుద్రపాడ్యమి నుంచి 
దశమిదాకా తొమ్మిది రోజులు ఈ పండుగను చేస్తారు. ఇది (స్త్రీల పండగ. 
గౌరమ్మను రకరకాల పూలతో అలంకరించి ఆ దేవిని కొలుస్తారు. 
తొమ్మిదవ రోజున బతుకమ్ములన్నింటినీ ఒక చోట పెట్టి చుట్టూ 
వలయాకారంగా తిరుగుతూ పాటలువాడుతూ బతుకమ్మను కొలిచి ఊరి 
చెరువులో వదిలేస్తారు. 


ముఖ్యంగా దాశరథి రంగాచార్య రచించిన ప్రతీనవలలో 
తెలంగాణా (ప్రజలు జరుపుకునే పండుగల్ని చక్కగా అభివర్ణించారు. 
పోరంకి దక్షిణా మూర్తి రచించిన ముత్యాల పందిరి నవలలో కూడా 
బతుకమ్మ పండగ (ప్రస్తావన వస్తుంది (పెబి 112). 
చిల్లర దేవుళ్ళు నవలలో ఇద్దరు పనివాళ్లు గంపలనిండా 
తామరపూలు, అల్రిపూలు, చేమంతిపూలు, తంగేడు, పైడితంగేడు, 
91 


గునుగు, నువ్వు, రుద్రాక్ష కట్టూ గట్టు కొరిమిడి, బీర, గన్నేరు, పాట్ల, 
కట్టాయి గుమ్మడపూలు ఇలా వివధ రకాల పూలను తెచ్చి గుమ్మరిన్తారు. 
వనజ వచ్చి ఆ పూలను చూసి సారంగపాణితో పూలు ఏ వరుసక్రమంలో 
సేర్చితే బావుంటుందని అడుగుతూ ఈ ఏడాది దొరోరి బతుకమ్మను 
చూస్తే ఊళ్లోళ్లందరి కండ్లు మండాలె అంటుంది. సారంగపాణి 
పూలవరుసను సూచిసూ మంజరి అన్న పేరును బతుకమ్మలో పేర్చమని 
అక్షరాలు రాసిసాడు. పేర్చిన బతుకమ్మలకు పసుపు కుంకుమలతో 
గౌరమ్మను అర్చించి, పెసర, గోధుమ, బియ్యం, కొబ్బరి, నువ్వులతో 
చేయబడిన చద్దులు గౌరమ్మకు నైవేద్యం పెడ్తారు. 


బతకమ్మల్ని ఒక్కొక్క ఇంటినుంచి తీసుకువస్తూ వెంట 
సన్నాయి వాళ్లతో కరణం ఇంటికి వచ్చి, తర్వాత గడీ ముందర ఆగాయి. 
అదొక ఆనవాయితీ. అందరి బతకమ్మల్ని గడీముందర పెట్టి అక్కడ 
కొంచెం సేపు పాటలుపాడి గడీలో ఉన్న దొర బతుకమ్మను తీసుకొని 
ఏటికి వెళారు. 


రంగాచార్యులదే మరో నవలలో దసరా పండగను కూడా 
చక్కగా వర్ణించారు. చావడిలో కత్తులు, తుపాకులు పెట్టి వాటికి 
కంకణాలు కడ్లారు. వాటికి ఆయుధపూజ చేస్తారు. ఆ ఊరి పెద్ద 
ముత్రాసు మేకను ఒక దాన్ని తెచ్చి ఒక గంపలో పడుకోబెట్టి కాళ్ళ, 
చేతులూ కట్టేస్తారు. ఆ ఊరి పెద్ద చేతిలో కత్తితో జై మహాకాళీకి జై అని 
ఒక వేటు తో దాన్ని నరకడమూ, గారిలో తుపాకులు పేలడం ఒక్కసారి 
జరుగుతుంది. అదే రోజు సాయంత్రం డప్పుల వాళ్లు ఊరు తిరిగి 
వాయుస్తూ గడీ ముందరికి వస్తారు. పెద్ద ఊరేగింపుతో దొర శమీ వృక్షం 
దగ్గరికి గుర్రం ఎక్కి వెళ్తాడు. వెంట జనం డప్పులతో కొమ్మలతో 
అనుసరిస్తూంటారు. దొర వృక్షానికి పూజ చేసి కాగితాలలో శమే 

92 


శమేయతే పాపం........ రామస్య (ప్రియదర్శిని అని రాసి ఆ కాగితంలో 
రానున్న సంవత్సరంలో శుభ లాభాలు రాసి జమ్మి కొమ్మలకు 
గుచ్చుతారు. తుపాకి మోతతో సీమోల్లంఘనం ముగుస్తుంది. 
అంతస్ట్థులను బట్టి అందరికి డబ్బు, వస్ర్తాలు బహుకరిస్తారు. 


రంగాచార్య గారి మాయ జలతారు నవల్లో మహంకాళి 
జాతరను వర్ణించారు. ఇది జంటనగరానికి సంబంధించిన పండ్లైనా పల్లా 
(ప్రజలందరూ భక్తితో కొలిచే పండగ. జంటనగరాల (ప్రజలకు మహాకాళి 
ఆధిష్టాన దేవత. సికింద్రాబాదులో మహాంకాళీ పూర్వం రక్తం బలినే 
కోరేది. ఆ రోజు రక్తం ఏరులుగా (ప్రవహించేది. ఆర్య సమాజ (పభావం 
వల్ల (క్రమంగా రక్తపుటేరుల స్థానంలో కొబ్బరికాయలు గుట్టలుగా పడ్డాయి. 
జంటనగరాలకే అదే (ప్రధాన పర్వదినం. 


(పతి ఇల్లూ శు[భపరిచి అలికి ముగ్గులు పెడ్తారు. గడపలను 
పసుపు కుంకుమలతో అలంకరిస్తారు.వేపమండల తోరణాలు కడారు. 
అందరూ మాంసం వండుకొని తింటారు. సాయంత్రం వేళ అందరూ 
అలంకరించు కొంటారు. బిందెలను తళా తళా తోమి వాటికి పసుపు 
కుంకుమలు పెట్టి అలంకరిస్తారు వేపాకు మండలు కట్టు ఆ బిందెలో 
నిళ్లు నింపుతారు. ఆలా బిందెల మీధ బిందెలు పెట్టు, చెంబు మీద చెంబు 
పెడారు. అదే బోనం. ఆడవాళ్లంతా బోనాలు ఎత్తుకొని వెళ్తుండగా 
మొగవాళ్ల్తు డప్పులు వాయిస్తుంచారు. పోత రాజు కొరడాతో ఊరేగింపు 
మధ్యలో వుంటాడు. వేపాకు మొలకు కట్టుక్‌ "ని ఆడుతుంటే శివం 
వస్తుంది. ఊరేగింపులోనే కర్రసాము సాగిస్తారు. మహాకాళీ జాతరలో శక్తి 
బొమ్మను నెత్తిన పెట్టుకొని ఆటలాడే బైండోండ్లు, దొమ్మరివాండ్లూ, 
బొంగుపేలాలు, బత్తిసాలు, చిలకలు అమ్ముకునే వాళ్లు కూడా బాటకు 


93 


ఇరువైపులా దర్శన మిస్తుంటారు. గుడిదగ్గరకు రాగానే (స్త్రీలు బిందెల్లోని 
నీరు గుడిముందు పోస్తారు. వేపమండలు తిసుకొని కొబ్బరికాయలు 
కొడ్డారు. తల్లి దర్శనం చేసుకుంటారు. పూజారి ఇచ్చిన కుంకుమ 
తీసుకొని తిరుగుముఖంపడారు. కల్టు కుండలు, సారాయితో ఆ రోజు 
ముగుస్తుంది. 

ఒక్కొక్కసారి ఈ పండుగనాడు తల్లి రంగం ఎక్కుతుంది. 
అంటే పచ్చి కుండ తెచ్చి బోర్లిస్తాడు కుమ్మరివాడు. ఒక్నస్త్రీకి పూనకం 
వస్తుంది. ఆమె జాట్టు విరియపోసుకుంటుంది. పసుపు పచ్చనిరవిక 
జాకెట్టు తొడుగుతుంది. ముఖంనిండా కుంకుమ ఉంటుంది. మెడలో 
_గవ్వలదండలూ, బంతిపూలదండలు వేసుకుంటుంది. ఒకే కాలిగజ్జ గల్టు 
మనేట్టు నడుస్తుంది. జనం అందరూ మొక్కుతుండగా పచ్చికుండపై 
కుడికాలు పెట్టి నిల్చుంటుంది. అంటే దానర్లం మహంకాళి 
ఆవేశించిందని! ఆందుకే కుండ పగలదు. (ప్రజలందరూ పూనకంలో 
వున్న (స్త్రీని ఆ సంవత్సరంలో రానున్నవి వినిపించమంటారు. ఆమెకు 
ఆగ్రహం రానీయకుండా ఐదు గుమ్మడికాయలు, నూరు 
కొబ్బరికాయలతో తృప్తిగావిస్తారు. (పేజి 114). 


రచయితలు హిందువుల పండగలకే (ప్రాధాన్యమివ్యకుండా 
మహ్మదీయుల పండుగలను కూడ వర్గించాడు. రంగాచార్య 
మోదుగుపూలు (పేజి 111-112) నవలలో పీర్ల పండగ (ప్రాశస్తాన్ని 
కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. ఈ నవల్లో పీర్ల పండగను మాదిగ వాడైన 
పీరయ్యతో పోలుస్తూ రచయిత కథకు నిండు దనాన్ని చేకూర్చారు. పల్లె 
జీవితంలోని సొగసును, అందాన్ని రచయితలు వర్ణిస్తూ, పేద (ప్రజ 
జనజీవనాన్ని ఈ నవలల్లో పౌందుపర్వారు. 


94 


(గ 


౧౦౨౩ oOo 


10. 
11. 


12: 
13. 


ala సుం 
=a ఆఅరార్యాయయుం 
halal ఆలాారుసామి- ప్రజల మనిషి-పేజి-14 
వష్త్టత వ వ ఆ పో RNC 1980-32-11. 
జయధీర్‌ తిరుమలరావూ- తెలంగాణ కతాంగసోరాటు=- 
(పజాసాహాత్యం 


దాశరథిరంగాచార్య - జనపదం- పేజి- 130 


rt 


(పజాసాహితి-సాహిత్యోద్యమ మాస పాతిక జులై, ఆగస్టు, 
1987-పజి-53. 

ముళ్ల పొదలు- ముస్హాబాట- పేజి- 1 

ఎల్‌. లియోస్‌త్సెప్‌- అర్ధశాస్త్రం సంక్షిప్త పాఠం- పేజి-28. 
తెలంగాణ పోరాటుం- తెలుగు కథ, నవల 

వరవరరావు- తెలంగాణ విమోచనోద్యమం- పేజి- 164 

ఆర్‌. రామచం(దారెడ్డి- తెలంగాణ పోరాట స్క్రుతులు-పెబి- 108 


వరవరరావు- కొ లిమంటుకున్నది-పాఠకులుతగి (శ్రోతలు 


పెరిగిన్రు 


అల్లం రాజయ్య- ఇది చివరిమాటకాదు- పెజి 156 


వరవరరావు- ఊరు (నవల) ముందుమాటలు. 


95 


ఇతె లుటంు నతలులుకత్త తెలంగాణ నగల ఇకణితం 
రాజక ంరు సంబజందాణలా 


a) కఆంల,క ఇకణజతం - వెకరాంతూలా 





జరిగిన రాజకీయ సంర. ద “తాతా బంక 

వ ల 
చి(తెంచారు.. మదలు ఎర వకు. తలని. లహుకుణలు. ఈ చవల 
193040 వాంతావెకి' సింటర ధించిన. కథావసైమవుల్‌ మతదజడెందై. 
దిన్‌ ఆంధ్రమహా "సఖాంకే. మందును. వశత రంత. ఇలహాటంల్‌ 
ముసల్మిన్‌ శాఖకు చెందిన అధికారులు తలుగు వౌళ్త్రావు బలవంతంగ” 


తురకలుగా మారుస్తున్న వైనం చితింపబడ్డాయి. చిల్లరదేవుళ్సలో 
సారంగపాణి అనే పాత్ర హాదరాబాద్‌ నగరంలోకి ఆడుగు పెట్టగానే అక్కడి 
వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తెలుగు అక్షరం ముక్క 
వినపడదు, కనబడదు. భాష లోనే కాక వేషంలో కూడా మార్వు | 
అందరూ షేర్యాణీలు రూమీ టోపీలు ధరించే ఉంటారు. తెలుగు 
దేశానికి తలమానికం లాంటి మహానగరంలో తెలుగు వాడు కాని, తెలుగు 
దనం కాని తెలుగు అక్షరం కాని కన్పించట్హేదు. తెలుగు తల్లిని సగానికి 
చీల్చి, బొట్టు తాళి తిసివేసి ముసుగువేసి ఉర్దూ మాట్లాడమని 
హింసింసూన్నట్లనిపించిది పాణికి. తెలుగు వాళ్లు కూడా తెలుగు 
మాట్లాడకపోవటుం ఆశ్లోర్యమున్సించి కారణం అడిగితే తురకవేషంలో 
వుంటేనే కొంత గౌరవం ఇస్తారని సమాధానం విని ఎంత దౌర్తన్యం 
అనుకుంటాడు. 


సారంగపాణి హైదరాబాదులో మాడపాటి హనుమంతరావుని 
కలుసుకుంటాడు. వీరిద్దరి సంభాషణల్లో ఆ నాటి హైదరాబాదు 
పరిస్టితి, తెలుగు భాషకు పట్టిన అధోగతి, పోలీసుల దౌద్దన్యాలు, జనాభా, 
ఆం(ధమహాసభలు ఉద్యమించటుం అవి ఏ రకంగా (ప్రజల్ని జాగృతం 
చేయటానికి పాటుపడుతుందో, తెల్పుతూ చాలా సుదీర్హమైన 
సంభాషణల ద్యారా ఆనాటి నగర జీవితాన్ని మన ముందుంచారు 
రచయిత. హైదరాబాదు స్తితిని తెలియజాప్పుటానికే, మాడపాటి 
హనుమంతరావు గారి పాత్రను (ప్రవేశపెట్తారు రచయిత. 

96 


వట్టి కోట ఆళ్వారుస్వామిగారు. (ప్రజల మనిషి నవలలో 
కంఠీరవం పాత్ర దార 1940 నుంచి హైదరాబాదు నగరంలో కన్పిస్తున్న 
(ప్రజా జీవనాన్ని, ప్రజల్లో కలిగిన మార్పును చిత్రించారు. ప్రైట్‌ కాంగ్రేస్‌ 
పుట్టుకకు పూర్వం తెలంగాణా వాతావరణాన్ని ఆధారం చేసుకుని దాని 
ప్రభావం నుండి బయలుదేరి ఒకరిని కథానాయకునిగా తీసుకొని రాసిన 
నవల అని రచయిత సాయంగా చెప్పుకున్నారు. కంఠీరవం మొదట 
కాంగ్రేస్‌ పార్రీచే ఆకర్షింపబడ్డాడు. ఈ నవల్గొ మతపరివర్తనం ఒక ముఖ్య 
సమస్య. హైదరాబాదు, వరంగల్‌ లాంటి పట్టణాలలో, అంజామన్‌ 
రసల కూడా ప్రబలంగానే కన్పిస్తుంది. ప్రజల మనిషిలో తన ఆధిక్యం 
కోసం హైదరలీ ఆర్రిక ప్రలోభావాలు చూపి మాల మాదిగల్ని తురకల్లో 
చేర్చాడు. చిల్రరదేవుళ్లు నవలలో కూడా మతం మార్పిడి. ఉంది. 
బహద్దూర్‌ యార్‌జంగ్‌ ఆ ఊరి (ప్రజలకు హిందువులు, హరిజనుల్ని, 
వెలివేస్తున్నారని, ఇస్టాంలో అందరూ సమానమే అని చెప్పి మత 
మార్పిడి ప్రయత్నాలు చేస్తాడు. హైదరలీ (ప్రజల్ని తురకల్లో కలర్పితే తిరిగి 
తన (ప్రాబల్యం కోసం వాళ్లకు అన్ని రకాల ఆర్థిక దిగ్భందాలు కల్లించి, 
అవస్థల పాలు చేసి ఆర్యసమాజ్‌ (ప్రతినిధి విజయ్‌దేవ్‌ ద్వారా 
హిందువులుగా మారుస్తాడు రామభూపాల్‌రావు. 


ఆళ్యార్‌ స్వామి గంగు నవలలో ('ప్రజలమధ్య వైరుధ్యాలను 
స్నజ్షంచడానికి మతాన్ని బలమైన పనిముట్టుగా (ప్రభుత్వం వాడుకున్న 
తీరుబాగా చితితమైంది. హైదరాబాద్‌లో కమ్యూనిస్టు పార్టీ శాఖ 
ఏర్పడడానికి పూర్వం ముఖంమొహియొద్దిన్‌, రాజ్‌బహదూర్‌గౌడ్‌, 
విహెచ్‌. దేళొండేల నాయకత్వంలో కా(మైేడ్స్‌ అసోసియేషన్‌ 
పనిచేస్తుండేదే ఈ సంఘంలో రహీమ్‌ ఒకడు. ఈ రహీమ్‌ స్వయంగా 
ముస్తిం బీద (ప్రజలకు హిందూ బీద (ప్రజలతో మతబేధాలు మరచి 
పనిచేయవలసిందిగా విజ్ఞప్తి చెస్తాడు. ఆం(ధ్రమహాసభ అధ్యక్షుడు 


రమణారెడ్డి అదే చెబుతాడు. ఈ అవగాహనతో ఈ నవల్లో ఒక చోట, 
97 


హిందువులకు ముస్రింలకు మధ్యన వచ్చిన తగాదాను నవనీతం 
పరిష్కరించాడు. 


గంగు నవలలో దాదాపు నవల అంతా వ్యాపించి ఉన్న జగ్గయ్య, 
వెంకట్రావు, ఇతర భూస్వాములు ఒక వైపున, ఆం(ధమహాసభలోని 
రమణారెడ్డి, నవనీతం, నాగభూషణం, లంబాడీలు, (ప్రజలు మరొకవైపున 
కన్పిస్తారు. ఆం[(ధమహాసభలు, కమ్యూూనిక్తు పార్రల మధ్య ఈ పాత్రలు 
నడుస్తాయి. తెలంగాణ (ప్రజాబీవిత చైతన్యస్థాయికి, ఉద్యమగతిశీలానికి 
సమంగా ఈ నవలలోని కథానాయకుని చైతన్యం ఉద్యమ నిమగ్నతలో 
అభివృద్ది చెందుతూ ఉంటుంది. (పజలమనిషిలో స్రేట్‌ కాంగ్రేస్‌ 
సత్యాగ్రహంలో పాల్గొని ఆరెస్ట్‌ అయిన కంఠీరవం స్టానంలో గంగు 
నవలలో నవనీతం కమ్యూనిస్టుగా ఆంధ్రమహాసభ నాయకత్వ స్థాయికి 
ఎదిగి గ్రామాల్లో భూమి సమస్య పరిష్మా_రానికి కృషిచేస్తూ నిజాం 
(పభుత్వ వ్యతిరేక పోరాటంలో రాటు డేలాడో. 

ఈ నవలలో ఫ్యూడల్‌ భూస్వామ్య వర్గాల ప్రయోజనాలు 
కాపాడడానికి రాజ్యాంగయం[త్రం ఎట్లా జోక్యం కర్గించుకుందో మనం 
చూడొచ్చు. భూ సంబంధాలు, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ 
జీవితాల పై ఏ రకమైన (ప్రభావాలు పడ్డాయో కూడ దీన్లో చూడొచ్చు. 
“నీ బాంచను కాల్ళొక్తి” అనే బడుగుజీవులే “నీ గొప్పింటి” అని ఎదురు 
తిరిగి (ప్రశ్నింసూ “ఇంకానా? ఇకపైసాగదు" అని హెచ్చరించే స్థాయికి 
ఎదగడం గంగు లో చూస్తాం. 


తెలంగాణ విమోచనోద్యమంపై వచ్చిన నవలల్లో మృత్యుంజ 
యులు తొలి నవల. ఈ నవల కార్మికుల సమస్యలను, కార్మికుల 
పోరాటాన్ని (ప్రధాన వస్తువుగా స్వీకరించింది. ఈ నవలలో కూడ సంగం 
(ప్రస్తావన ఉంది. తెలంగాణలోని తెలుగు (ప్రజలు ఆం(ధమహాసభినే 
సంగంగా పిలుచుకున్నారు. కోస్తా జిల్లాల్లో సైతం తెలంగాణ సహాయక 


98 


సంఘాలు ఏర్పడిన సంగతి ఈ నవల ద్వారా తెలుస్తుంది. నర్సిరెడ్డిలో 
కార్మిక వర్ష చైతన్యాన్ని కల్గించిన రాంబాబు తాత రాయల సీమవాడు. ఈ 
నవళల్టోని (ప్రముఖ పాత్రలు, సంఘటనలు వీరి సంభాషణల ద్వారా తెలుగు 
(ప్రజలు విశాలాం(ధకు ప్రాతినిథ్యం ఇస్తున్నట్టు రచయిత సూచిస్తాడు. 
ముఖ్యంగా నవల చివర్లో దళాలకు శిక్షణ ఇచ్చే సందర్భంలో రః 
విశాలాం(ధ్ర భావాన్ని స్పష్టంగా ఎల్లారెడ్డి తన సందేశంలో ధ్వనింపచేస్తాడు. 

పట్టణంలో పట్టణ కార్మిక సంఘం నాయకుడు రాంబాబు 
తాత, మొదట పోలీసు ఉద్యోగంచేసేవాడు. కొడుకు కమ్యూనిస్టు 
రాజకీయాల్లో పాల్గొంటున్నాడనే నేరంపై ఉద్యోగాన్ని తొలగిస్తే వచ్చి 
హైదరాబాద్‌లో కార్మికుడిగా చేరి కార్మిక సంఘం అధ్యక్షుడుగా ఎదిగాడు. 
అతడు నిర్వహించిన సమ్మెలు, ఆందోళనలు, పోరాటాల వల్ల ఆనాటి 
కార్మికుల్ని ఎంతగా చైతన్యవంతం చేసాయన్నది ఈ నవల్లో ప్రధానాంశం. 
ఈ నవల్లో పేర్కొనబడ్డ ఒక (ప్రత్యేకమైన సమ్మె కూడా హిందూ ముస్తింల 
సామరస్యానికి సంబంధించిందే. (శ్రీరామనవమికి సెలవుకావాలని 
హిందూ కార్మికులు కోరారు. (ప్రభుత్వం ఇవ్వలేదు. కార్మిక సంఘం 
సమ్మెపెలుపునిచ్చింది. ముస్తిం కార్మికులుకూడా అందులో పాల్గొన్నారు. 
పరస్పర మత విశ్వాసాలను గౌరవించుకోడానికి నిదర్శనం ఇది. 


ఈ నవలలో ముఖ్యంగా కన్సించే విషయం ఏంటంటే నిజాం 
వ్యతిరేక పోరాటం. ఇది ఫ్యూడల్‌ నిరంకుశత్వానికి వ్యతిరేక 
పోరాటమేగాని పరమత వ్యతిరేక పోరాటంకాదు. తెలంగాణలో చాలా 
మంది ముస్తింలు వ్యవసాయకూలీలుగా, వృత్తిపనులు చేసుకునే వారుగా 
జీవించారు. ఆకలి, బాధ, అవమానం, గాయం, పేద ముస్రింకైనా, 
హెందువుకైనా ఒకటే. పాలక వర్గాలు పని గట్టుకొని రెచ్చగొట్టేదాకా అందు 
కొరకు (ప్రత్యేకించి రజాకార్లవంటి స్వచ్చంద రౌడీ సంస్థలను ప్రోత్సహించే 
దాక, బాందూ ముప్రంలు చాలా సామరస్యంతో జీవించారు. రాజు ముం 


99 


కనుక ముబ్తంలంతా (ప్రభువులన భావాన్ని పనిగట్టుకొని పాలకవర్గాలు 
ప్రచారం చేసినంత మాతాత ముసల ఆద్ధిక పరిక్జుతి మెరుగు కాలేదు. 
దేశ్‌ముఖ్‌ కామదృష్టి సాతిమాబి మీదపడినపుడుగాని ప్‌డీ 
వర్షస్వభావానికి, దోపిడీ కామక్రోధాలకు, మతం సరిహద్దు కాదనే 
విషయం స్పష్టమవుతుంది. ఫాతిమాడీని తప్పించింది ఎల్లారెడ్డి, 
హెందువైన రాములమ్మను హిందువైన పటేలు సిగపట్హి ఈడిస్తే కాపాడింది 
ముస్తిం సుభాన్‌. దీని వల్ల మతం పేదవాళ్ల మానాలకూ, (ప్రాణాలకూ 
అడ్డుపడలేదన్నది ఇక్కడ మనం అర్హం చేసుకోవాల్సిన అంశం. 


ఇటువంటి వాతావరణంలో రచయిత ఒక రైతును 
('ప్రవేశపెడ్తాడు. ఆ రైతే నర్సిరెడ్డి. మొదట రిషాతొ క్కి 
బతికేవాడు,.తర్వాత తాత ఇతన్ని మంచి నాయకుడిగా మలుస్తాడు. 
కార్మికుడిగా చేరి, కార్మిక సంఘాల్లో చురుగ్గాపని చేస్తాడు. సమ్మెలో 
పాల్గొన్నాడు. అతడు కార్మిక వర్ల చైతన్యం పొందిన నాయకుడే కాకుండా 
పల్తెల్లు రగుల్తున్న విప్తవాగ్నిని సరియైన పద్దతిలో నడిపించడానికి తన 
గ్రామానికి తిరిగి వచ్చిన వాడు. సుభాన్‌పై జరుగుతున్న హింసాకాండకు 
వ్యతిరేకంగా (ప్రజలను ఎదురుతిరగడానికి పురికొల్సి తానుకూడా ఆ 
(పతిఘటనలోనే [ప్రాణాలర్సించాడు. కార్మికోద్యమంలో పాల్గొనడం ద్వారా 
ఒకటికి ఒకటి కలిస 60డై ఆ రెండు మరినై ఒక సంఘటిత శక్తి 
ఏర్పడుతుందని, ఆ శక్తి ఒక వ్యవప్రలో, నిర్మాణంలో పనిచేసినపుడు ఒక 
(క్రమంలో సాగుతుందని అర్హం చేసుకున్నాడు. నర్సిరెడ్డి పాత్రద్వారా 
రచయిత కార్మిక కర్షక ఐక్యత రైతాంగపోరాటానికి ఎంత అవసరమో 
చెపుదలుకున్నాడు. 

మహీధరవారి ఓనమాలు నవలలోకూడ, ఆర్యసమాజం 
(ప్రస్తావన కొద్దిగా కన్పిస్తుంది. మొదట వెంకటయ్య సత్తెమ్మతో వివాహం 
గురించి మాటాడుతూ వితంతు వివాహాలు తప్పుకావని ఈ రోజాల్లొ 
వాటికి (ప్రోత్సాహం లభిస్తుందని చెప్తాడు. ఇటువంటి పెళ్లిళ్లను 

100 


చేయించడంలో ఆర్యసమాజంవారు  (శ్రద్దతీసుకుంటున్నారని, తాను 
సంగంతో సంబంధం పెట్టుకోగానే తెల్సింది. ఈ సందర్భంలో తప్ప 
మరెక్కడా ఆర్యసమాజ్‌ (ప్రస్తావన కన్పించదు. తెలంగాణ గ్రామాల్సొని 
రైతాంగానికి, ఆర్యసమాజ్‌ అర్దం కాని విషయమని రచయిత తెలియ 
చేసాడు. ఈ నవల్లో ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌ (ప్రస్తావన చాలాసార్జు వస్తుంది. 
బుడన్‌ అనే పాత్ర ఒక హత్యచేసి అది తన మీదకి రాకుండా 
చూసుకోవడానికి ఆ సంప్ర నాయకుడు రసూల్‌ పంచన చేరిన సన్నివేళం 
ఒకటి చి(తితమైంది. 


హైదరాబాద్‌ సంస్థానములో ముస్రింలు, హిందువులు 
సామరస్యం తో ఉంటారని రచయిత తెలియజేస్తాడు. పట్టణాలలో డబ్బు 
గల వారు, రౌడీలు మాత్రమే తాము (ప్రభువులమనే భావంతో ఉంటారు 
కాని గ్రామాలల్లో ముస్తింలు, రైతులతో, సేదవారితో కలిసిమెలిసి 
జీవిస్తారు. వీళ్లు చాలా అన్యోన్యంగా కలిసి వుంటారనే విషయం చెప్పడానికే 
శిలార్‌, ముంతాజ్‌ పాత్రల్ని చిత్రించాడు. 


రజాకార్లను ఆజాద్‌ హైదరాబాదు రక్షణ కొరకు ఒక వైపు 
సాయుధం చేస్తూనే హైదరాబాదు సంస్థానానికి ఉన్న ప్రత్యేక సంస్ప్కతిని 
(ప్రచారం చెయడానికి కూడా నిజాం చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. ఈ 
విషయాన్ని గోపాల్‌రావు, రంగయ్యలు, హైదరాబాదుకు బస్సులో వచ్చే 
సందర్భంలోను, హైదరాబాదులో ఒక ముషాయిరాలో పాల్గొన్న 
సందర్భంలోను రచయిత (ప్రస్తావించాడు. ఈ నవల్లో కూడా మత 
మార్పిడి కన్పిస్తుంది. మతం మార్చుకున్న వాళ్ల మీద పెద్ద కులాల వాళ్లు 
ఆర్ధిక ఆంక్షలు ఉపయోగించి లొంగదీసుకునే (ప్రయత్నాలు చేశారు. 
మతానికి విరుగుడుగా మతాన్నే వాడాలని ఆర్యసమాజం ద్యారా శుద్ది 
కార్యక్రమాలు చేపట్టారు. 


దొర మిలిటరీ పోలీసుల్ని తెస్తాడనుకుంటే లారీనిండా 
రజాకార్డు వస్తారు. కర్రలు, జాంబియాలు, బర్మర్జు, పట్టుకొని దిగారు. 
ఎని (op) చ్చు 
101 


బుడన్‌ చేతిలో ముసలివాడు చస్తాడు. నిజాం రాజు బాహాటంగా రజాకార్ర 
సైన్యాన్ని ఎలా పెంచి పోషించాడో, రజాకార్తకు పట్టపగలే సాయుధులై 


చై 


విచ్చులవిడగా కత! అరాచకాన్ని, స్వేచును అమా ఇచ్చాడో ఈ సంఘటన 
వల్ల తెలుస్తుంది. ఇక్కడ ఇత్తెహాదుల్‌ ముసర్మీన్‌లు ఆలంగా౯ణ టో 
జరుపుతున్న దురంతాలను రచయిత (ప్రస్తావించాడు. రజాకార్లు చేస్తు 
దురంతాలను నిజామే స యాత కనుక ఈ న 
పోలీసుల నుంచి, (ప్రభుత్వం నుంచి న్యాయం ఆశించి ప్రయోజనం లేదని, 
(పతి సేటలోని వాలంటీర్‌ దళాలను కూ ర్ఫూక్‌ి”ని దౌర్తన్యం చేస్తు స్తున్న 
వాళ్లను అదుపులో పెట్టాలని సంగం నాయకత్వంలో జనంగ్రహెంచారు. 


అజాద్‌ హా(దాబాద్‌ నినాదంలోని కు[టను భగ్నంచేసి "నిజాం 
భారత యూనియన్‌లో చేరాలి అనే ఆకాంక్ష వెనుక (ప్రజలను 
సమీకరించి ఉద్యమించాలని కూడ సంగం (ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని, 
రాజకీయ కార్య(క్రమాన్ని కూడా ఇచ్చింది. నిజాం విషయంలో అతివాద 
విషయంలో అతివాద కాంగ్రోసికు, కమ్యూనిస్టులకు ఎలాంటి తేడాల్లేవు. 


సట్‌ కాంగైస్‌లోని రెండు వర్గాలకు కూడ నిజాం 
(ప్రభుత్వంలో ఉద్యోగులల్లో పలుకుబడి ఉంది. ఈ విషయం ఈ నవలలో 
రంగయ్యకు బలాల గోపాల్‌రావు నిజాం (పభుత్వంలో (ప్రచార శాఖలో 
పబ్దిసిటీ ఆఫీసర్‌ ఉద్యోగమిప్పించాలని ప్రయత్నించిన సందర్భంలో 
(ప్రస్తావనకు వస్తుంది. ఈ నవల్లో స్టేట్‌ కాంగ్రెస్‌లోని అతివాద, మిత వాద 
రాజకీయాలను ఆ ధోరణులకు (ప్రాతినిధ్యం వహించే సంగారెడ్డ, 
గోపాల్‌రావు వంటి పాత్రల ద్యారా (ప్రవేశ పెట్టే రానున్న రాజకీయ 
స్వభావం ఎలా ఉంటుందో రచయిత విశ్లేషణాత్మకంగా సూచించాడు. 
ఈ  నవలల్లూని ర్‌ _జద్యమంపై (ప్రపంచ యుద్ద (ప్రభావం, 
సగ ఉం నాథ మహాసభ సంఘ సంస్కరణ 

DEE, ఆద్ధిక, రాజకీయస్టాయి 







పోరాటాల వరకు దాని (క్రమ పరిణామ రూవాన్ని ఈ నవలలు (పతి 
లించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బానిసలుగా బతుకుతున్న 
పజలు తమ బతుకులకు తామే నిర్హేశకులు నిర్మాతలు కాదలుచుకున్న 
చశవరకు, అందుకొరకు వాళ్లు సాగించిన విప్రవ పోరాటస్పాయి వరకు 


ప్రతిఫలించిన నవల లివి. 


tf 


“tt 


పెత్తందార్రకు పెత్తందార్త (ప్రతినిధిగా ఉన్న నిజాం నిరంకుళ 
(పభుత్వానికి, అతని పోలీసులకు, రజాకార్తకు వారుసాగించిన ఆర్థిక 
దోపిడీపై వ్యతిరేకంగా (ప్రజల విజయం నమ్మకంగా కన్పించే దశలో 
ఆం(ధ్రమహాసభలో చేరి కొత్త ముసుగుల్లొ తమ వర్గ ప్రయోజనాలు 
కాపాడు కోవాలని చూసిన పెత్తందార్ల రంగు బయట పెట్టడానికి కూడా 
పోరాడారు. 


స్టేట్‌ కాంగ్రేస్‌ ఏర్పాటుకు ముందు తెలంగాణలో (గ్రంథాల 
యోద్యమం, ఆంధ్ర మహాసభ కల్షించిన సంఘీభావం, ఆర్యసమాజ్‌ 
ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌ మత పరివర్తన విషయంలో పోటీపడి తప్తుదోవలు 
పట్టించినప్పుటి విశేషాలు, వీటన్నిటి వెనుకదాగి తల నిక్కిస్తున్న భూమి 
సమస్య ఆళ్వారున్వామి తెలినవల (పజల మనిషిలో అద్దంలో లాగా 
కన్సిస్తాయీ రామ్‌భూపాల్‌రావు వంటి వాళ్ళు ఆంధ్రమహా సభనూ, 
ఆర్య సమాజ్‌ను మాత్రమేగాక అంజుమన్‌ ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌ను 
సైతం స్వప్రయోజ నాలకు తెలివిగా ఎలా వాడుకుంటూ వచ్చారో, ఎత్తులు 
పారనపుడు తమ పెత్తనం నిలుపు కోవాలని ఎలా బల ప్రయోగానికి 
పూనుకున్నారో వర్గించింది. ఈ నవల అలాగే ఆం(ధుల మహాసభద్వారా 
కమ్యూనిస్టు ఉద్యమం నగరంలోనే కాక (గ్రామ జీవితంలోనూ చారబడి 
భూస్వాముల కుటుంబాలకు చెందిన విద్యావంతులైన 
యువతీయువకులను ఎలా ఆకర్షిస్తూ వచ్చిందో వట్టికోట వారి రెండవ 
నవల గంగు చెప్తుంది. సాయుధ పోరాటానికి (ప్రజా ఉద్యమం 


103 


సన్నిద్రమౌతూ ఉండిన దశ మహీధర రామ్మాహనరావుగారి ఓనమాలులో 

కన్సిస్తుంది. సాయుధ పోరాట: పిలుపు వచాక ఆయుధ సఎకరణ శితణు 
మిలిటరీ దళాల నిర్మాణం వగైరా కొత అంశాలు మ్లాత్యూవునీడలో 
(ప్రస్తావింపబడ్డాయి. యుగసంధి నవలకూడా హై(దాబాద్‌లో జరిగిన 
రజాకార్తఘర్షణల్ని, నిజాం రాజ్యంలోని పరిప్టితుల్న వివరించింది. 
జా(రాటాది:  "సఠన్షాన౭లోక. ఇయూూనీతుర్‌ వాల్‌ మళజడరి 
ప్రవేశించటంతో పారిపోయిన జాగిర్హార్లు తదితరులు కాఐగైస్‌ జొండా 
నీడకింద తమస్థానాల్లోకి వచ్చి తమ అధికారాన్ని తిరిగి ఎలా 
సంపాదించుకున్నారో రంగాచార్యగారి జనపదం నవల చెప్పుంది. ఈ నవల 
నగరంలో మతసమస్యల్ని సాకుగా సుకొని నాయకుల 
రాజకీయపుటెత్తుల్ని చూపిస్తుంది. ఎం.వి. తిరుపతయ్యగారి బతుకు 
నవల నగరంలో బడుగువర్గాల (బ్రతుకును, ఆ (బతుక్కి, రాజకీయ 
పరమైన ఆంక్షల్ని ఏ రకంగా విధించారో చెప్తుంది. రంగాచార్యగార 
మాయజలతారు నవలలో నగరంలో జరుగుతున్న మోసాలు, కు(టలు 
కళ్లకు కట్టినట్టు చూపిస్తూ, కార్మికుల జీవితాల్లో పెట్టుబడి దారులు ఏ 
రకంగా ఆడుకుంటున్నారో, పాట్టుకూటికి వచ్చిన విళ్షను తమ 
చాకచక్యంతో అ(క్రమాల్గో ఇరికించి, వాళ్ల జీవితాల్ని పావులుగా చేసి 
ఆడుకోవటం చూస్తాం. కం(్రాక్టుల్లో జరుగుతున్న మోసాలు కూడా ఈ 
నవళ్టో చోటు చేసుకున్నాయి. 


నవిన్‌గారి ముళ్లపొాదలు నవల 1969-79లో జరిగిన (ప్రత్యేక 
తెలంగాణ ఉద్యమాన్ని శక్తివంతంగా చిత్రించింది. నగరంలో యువకుల 
సమస్యలు, సమ్మెలు, నిరుద్యోగ సమస్య, నిరాశా, నిస్పుహలు ఈ నవళ్త్టో 
చోటు చేసుకుంటాయి. భాస్కర భట్ల కృష్ణారావు రచించిన యుగసంధి 
నవలలో హైదరాబాద్‌ సంస్థానంలోని నగర జీవితాన్ని మన కళ్లముందు 
ఉంచుతారు. సంస్థానంలో అపుటి రాజభాష ఉరూ. రాజభాషను 
నేర్చుకున్న వాళ్లే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరి సంస్థానంలో మంచి పలుకుబడి 

104 


సంపాదించేవారు. రవణ తం([డ్రి నారాయణ్‌రావు కూడ ఉరూ, ఫార్సీ 
భాషలు నేర్చుకొని డిప్యూటి తహసీల్‌దారుగా పని చేస్తుంటాడు. 
నిజాంప్రభుత్వం నిజాం కళాశాలను నిర్మించి ఇంగ్రీషుల్‌ ఉన్నత విద్యను 
(ప్రారంభించింది. అప్పుటి విద్యావిధానంలో ఫోర్త్‌స్థాండర్ట్డ్‌ తర్వాత ఒక పబ్లిక్‌ 
పరీక్ష ఉండేది. దాన్నే స్పెషల్‌ అనేవాళ్లు. స్పెషల్‌ పోని అయినవాళ్లు గొప్ప 
నిధి దొరికినట్టు భావించేవాళ్లు. థర్షిఫారమ పరీక్షని మిడిల్‌ అనేవారు. 
మిడిల్‌ పాసయిన వారికి పట్టపగ్గాలు ఉండేవికావు. మె(ట్రిక్యులేషన్‌ 
కర్మకాలి ఎవరైనా పాసయితే అతన్ని మించిన విద్వాంసుడు చుట్టుపక్కల 
తుపాకివేసినా కనిపంచేవాడుకాదని రచయిత ఆనాటి అనుభవాలను 
పేర్కొంటాడు. 

ఏడో నిజాం హయాంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 
స్టాపించారు. ఇంగ్రీషు బోధనాభాషగా ఉంటే విద్యార్దులు విషయాలను 
గ్రహించడం కష్టమవుతుందని అందువల్ల (ప్రాంతీయ భాషల్లో 
విశ్వవిద్యాలయాల్ని స్థాపించాలని (బ్రిటీష్‌ ఇండియాలో ఒక ఉద్యమం 
బయలుదేరింది. దానికితోడు ఉరూ, హిందుస్తాన్‌ జాతీయభాషగా 
ఆమోదించాలని గాంధీజీ గొప్ప ఆందోళనని లేవదీసాడు. అదిసాకుగా 
తీసుకొని నిజాం ఉస్మానియా విశ్ళవిద్యాయంలో ఉర్దూూబోధనాభాషగా 
(ప్రవేశపెట్టాడు. సంస్థానంలో నూటికి తొంభైమంది తెలుగు, మహరాష్ట్ర 
కన్నడులు ఉండటంవల్ల ఉర్దూ బోధనాభాషగా (ప్రవేశపెట్టడంచేత ఈ 
మూడు ప్రాంతీయ భాషలు చాలా దెబ్బతిన్నాయి. చివరికి విద్యార్దినులు 
కూడ ఉరూ బోధనా భాషగా విద్యను అభ్యసించే వారు. ఈ నవల్లో 
రమణకూడ ఇలాగే ఉర్దూ భాషను అభ్యసిస్తుంది. 


భాస్కరభట్ల కృష్ణారావుగారు సంస్థాన విశేషాలే కాకుండా 

(బిటిషి ఇండియా ఉద్యమాన్ని కూడ చర్చిస్తారు. గాంధీజీ నాయకత్వం 

కింద (ప్రజలు ఉత్సాహంతో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొంటున్నారని, 
105 


విదేశీ వస్తువులని బహిష్కరిస్తున్నారని, ఖద్దరు వస్త్రాలు మాత్రమే 
ధరిస్తున్నారని పేర్కొన్నారు. న్యాయవాదులు తమ వృత్తిని వదిలి 
దేశస్వాతంత్ర్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. విద్యార్దులు పాఠశాలలు, 
కళాశాలల్ని బహిష్కరిస్తున్నారు. (బ్రిటీష్‌ ఇండియాలో స్వాతంత్ర్యం 
కోసం ఇంత గ్‌పు ఉద్యమాన్ని జరుపుతుంటే హైదరాబాద్‌ సంస్థానంలో 
మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. స్వాతంత్రోద్యమం, వ్యక్తి 
సత్యాగ్రహం దేశం నలుమూలల దావానలంలా వ్యాపిస్తుంటే హ్లైద్రాబాద్‌ 
సంస్థానంలో ఈ స్వాతంత్ర్యసమరం నిర్దాక్షిణ్యంగా అణిచివేయబడింది. 


రచయిత బహద్దూర్‌ యార్‌జంగ్‌ స్టాపించిన ఇత్తెహాదుల్‌ 
ముసర్మీన్‌ అనే సంస్థను కూడ పరిచయం చేస్తాడు. ఈ సంస 
ముస్తింలలో మతావేశాన్ని, పర మత విద్వేషాన్ని పురికొల్పుతుంది. ఈ 
నాయకులు హిందూ ముస్తింలు రెండు విభిన్న జాతులని చెప్తూ ఇవి ఒక 
చోటు మనలేవని దేశాన్ని విభజించి ముస్తింలకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్‌ 
ఏర్పరుస్తేనేతపు ముస్రింలు దేశంలో సురక్షితంగా ఉండలేరని 
ఉద్భొధిస్తారు. ఈ సంప్రపై ఎటువంటి నిర్భంధాలు ఉండేవికావు. అదే 
ఆం(ధమహాసభలు జరుపుకోవడానికి మాత్రం ప్రభుత్వ అనుమతిని 
పొందాలి. ఆ సభల్లో రాజకీయాలు మాట్లాడకూడదు. 


కృష్ణారావుగారు ఈ విషయాల్ని వివరిస్తూ ఆం(ధమహాసభకు 
సంబంధించిన సంఘటనలను, గప్పనిషాన్‌ గురించి, ఆర్యసమాజం గురించి 
చెప్పారు. రఘుపాత్రద్వారా ఆం(ధమహాసభ వివరాలను చెప్పుకొచ్చారు. 
ఇతనికి సత్యాగ్రహం చేయాలనే ఉంటుందిగాని ఆం(ధమహాసభలోచేరడం 
ఉత్సాహవంతంగా కనిపించదు. ఆం(ధ్రమహాసభికుు స్టేట్‌ కాంగ్రెస్‌ 
సత్యా(గ్రహానికి ఎటువంటి సంబంధం లేదని తెలుసుకుంటాడు. కొన్ని 
కరపత్రాల్ని, నివెదికల్ని చదువుతాడు. దాంట్లో వెట్టిచాకిరి అనే 


కరప[తాన్ని చదివింతరువాత ఆ దురాచారానికి వ్యతిరేకంగా మహాసభ 
106 


ఆందోళనను జరపడం ఎంతో సమంజసంగా తోస్తుంది. వర్తక 
స్వాతంత్ర్యం అనే మరో కరప(త్రంలో వర్తకులు ఎంతో నష్టపోవటం చూసిన 
ఆం(ధమహాసభ గొప్పు ఆందోళనను జరిపి వర్తకులకు మేలు చేకూర్చింది. 
అన్న వార్తలు రఘుకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ రకంగానే మగ్గం 
పన్ను మొదలైన కరపత్రాల్ని చదివి సంస్థానంలో ఉన్న పరిప్టితుర్ని 
తెలుసుకుంటాడు. 


రచయిత ఆం(ధమహాసభలని పర్కొంటూ వాటివల్ల (ప్రజలు 
మాత్పభాష పట్ల భక్తిభావాన్ని ఎలా పెంపొందించుకున్నారో చెప్పారు. 
మహాసభల ద్యారా మేము ఆం(ధ్రులం, మా భాష తెనుగు అన్న విషయం 
(ప్రజలు తెలుసుకోగలరు. సాంస్కృతికంగా విజయాన్ని సాధించాయి ఈ 
మహాసభలు; రాజకీయంగా సాధించిన మహత్కార్యమేది లేక పోవచ్చు 
కాని పెడదారులు పట్టిన జాతిని సక్రమ మార్లంలోకి తెచ్చింది. 
సాధించింది చాలా తక్కువ, సాధించవలసింది ఇంకా ఎంతో ఉంది. జాతి 
పురోగమనానికి ఒక దారి ఏర్పడింది. ఇక జాతి తనగమ్యు స్థానానికి 
చేరుకోకతప్పదు. 


రఘు విశ్ళవిద్యాలయంలో చదువుతున్నప్పుడు వందేమాతరం 
ఉద్యమం (ప్రారంభమవుతుంది. ఆప్పటివరకు నిజాం ఒక ఉరూ 
(ప్రార్థనా గీతాన్ని పాడమని ఆదేశించాడు. దానికి వ్యతిరేకంగా విద్యార్దులు 
వందేమాతరం గీతాన్ని ఆలపించారు. అది ఒక్క హై(ద్రాబాద్‌లోనే 
కాకుండా బిల్లా జిల్లాలకు వ్యాబంచింది. విద్యార్దులు శాశ్వతంగా చదువులు 
మానడానికి న్నిర్ణయించుకుంటచారు. దాని వల్ల ఒక సంవత్సరం 
నష్టమవుతుందని, కొందరు నాగపూర్‌ యూనివర్సిటీకి వెళ్తే, 
మరికొందరు ఇతర యూనివర్సిటీలకు వెళ్ళారు. హాస్టల్‌ల్లో 
జాతీయగీతాన్ని పాడితే హాస్టల్‌నుంచి విద్యార్హుల్ని తీసివేస్తామని నోటీస్‌ 
ఇవ్వబడుతుంది. విద్యార్దుల స్వెచ్చాస్వాతంత్రాన్ని అరికడితె అది 

107 


దౌర్హన్యం ఆనిపంచుకుంటుందని, తామువాటికి తల్‌గ్గేది లేదని రఘు తన 
ఉపన్యాసంలో చెప్తాడు. అధ్యక్షుడుగా ఉన్న రఘుని తదితర సంఘ 
సభ్యుల్ని అరెస్టు చెయ్యమని (ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వస్తాయి. కాని 
వీరిపై ఎట్టి చర్యలు తీసుకొనబడవు. వీరొక సంవత్సరం వృధాచేసుకొని 
తిరిగి ఎం.ఏ.లో చేరడానికి న్నిర్భయించుకుంటారు. ఉవ్వెత్తున 
(ప్రారంభమైన వందేమాతరం ఉద్యమం చివరికి చప్పగా చల్లారిపోయింది. 


రచయిత ఆనాటి స్వాతంత్ర్రపోరాటాన్ని పూర్తిగా మన 
ముందుంచారు. ఒక్క తెలంగాణా పరిస్థితులే కాకుండా 
యావద్భారతంలో జరుగుతున్న ఆందోళనల్ని వివరిస్తూ ఆ ఉద్యమాన్ని 
చూసి తెలంగాణా (ప్రజలు ఉత్తేజితులైన సన్నివేశార్ని మనముందుంచారు. 
కిట్‌ ఇండియా ఉద్యమాన్ని గురించి చాలావిపులంగా (వ్రాసారు. రెండో 
('ప్రపంచయుద్దాన్ని తెలుపుతూ స్వాతంత్రానికి తెచ్చిన ఒత్తిడి వల్ల 15 
ఆగస్టు 1947న భారతదేశం నుంచి పాకిస్తాన్‌ను చీల్చుబడి ఒక దేశంగా 
సృష్టించబడింది. అదే రోజా ఆ రెండు దేశాలకు స్వాతంత్ర్యం సిద్దించినది. 
యావద్భారతం అంతా ఇంతటి మహత్తర సంఘటనలతో ఉది౩త్తి 
పోతుంటే హైద్రాబాద్‌ సంస్థానంకు మాత్రం చీమకుట్టినట్లయినా లేదు. 
ఆ సమయంలో ఖాసీం రజ్వీ ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌ సంస్థకు 
అధ్యక్షుడైనాడు. ఇతడు హిట్లర్‌ ముస్ఫోలినిలను గుర్తుకు తెచ్చేంతగా 
ప్రజల్ని హింసించాడు. ఇతడు రజాకార్ల పేరిట చేయించిన భీభత్వాన్ని 
రకాకరాలతో రాయవచ్చు. 


రజాకార్లంటే స్వచ్చంద సేవకులు! ప్రజలను లూటీచేయడం, 

దోపిడి చేయడం, గృహాలకు నిప్పుంటించడం, మత విద్వేషాన్ని 

పురికొల్పుతూ ముస్తింల ఆధిక్యతను వేనోళ్ల చాటడం, మొదలైన పనులు 

ఈ స్వచ్చంద సేవకులు కడు సమర్లవంతంగా నిర్వహించారు. ఎందరో 

అమాయకుల్ని ఈ రజాకార్డు చిత్రవధ చేసారు. ఎంతో మంది (స్త్రీల 
108 


మానాన్ని దోచుకున్నారు. ఈ రజాకార్ర దురాగతాలను నిజాంకు తెలిసి 
పెడచెవిన పెట్టాడు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని అందరూ జరుపుతుండగా 
హైద్రాబాద్‌లో మాత్రం ఆ పతాకాన్ని ఎగురవేయవద్దని ఆజ్ఞలు 
జారీచేసారు. ఎగురువేసినవారిని అరెస్టు చేసారు. జాతీయపతాకాన్ని 
ఎగురవేయాలను కుంటే దాంతోపాటు ఆసఫిజూాహి జాండానుకూడ 
ఎగురవేయాలని ఉత్తర్వులిచ్చారు. ఆ జాండాను ఎగురవేయడం ఇష్టం లేక 
(ప్రజలు జాతీయపతాకాన్ని కూడా ఎగురవేయడం మానుకున్నారు. 
భారత దేశానికి సాతం[త్ర్యం వచ్చి మిగతా సంస్థానాలు భారత భూమిలో 
కలిసిపోయినా మూడు సంస్థానాలు మటుకు (ప్రతిఘటించి స్వయంపాలన 
కావాలని సవాలు చేశాయి. కాళ్ళీర్‌, జునాగడ్‌లు తేరిపోయినా హైద్రాబాద్‌ 
నవాబ్‌ మటుకు ఖాసిం రజ్వీని నమ్ముకొని, ఢిల్రీలోని ఎర్రకోటపై 
నవాబుల జొండా ఎగురవేస్తానని (ప్రగల్వాలుపలికి, చివరికి ఖాసింరజ్వీయే 
తాను హైద్రాబాద్‌ సుల్తాన్‌నని (ప్రకటించేటప్పుటికి నిజాం గజ, గజలాడి 
సంధిబేరానికి దిగాడు. చివరికి భారత సైన్యం ఆక్రమించుకోవడం 
అవన్నీ, చరిత్రలోని విషయాలు. 


ఈ నవల్లో ఖాసీం రజ్వీ దురాగత చర్యల్ని, ఘాతుకాల్ని 
మాత్రమే వర్షించటం జరిగింది. అతని దురాగత చర్యలలో, సాంప్రదాయ 
కుటుంబంలో నుంచి వచ్చిన; పల్తెనుంచి పట్నానికి వచ్చిన ఇద్దరు (స్త్రీలు 
నగరంలో ఏ రకంగా జీవించారో వాళ్ళ పరిస్థితుల్ని నగర జీవితం ఎటూ 
వాడుకుందో చూపించారు రచయిత. 


పల్లెల్లో దొరల దౌర్హ్లన్యాలకు బలైపోతున్నా కూడా నోరు 

మెదపకుండా వాళ్లకు ఊడిగం చేస్తూ నీ గులాపోన్ని దొరా అంటూబానిస 

(బతుకును గడిపారు. ఆనాటి (ప్రజలు ఎంతో కొంత భూమిని ఆధారం 

చేసుకొని తమ క్షుద్భాధను తీర్చుకుంటున్న సమయంలో కూడా 

పన్నులనీ, వడ్లీలనీ, తాకట్టుకింద ఖర్చులనీ ఆ ఉన్న భూవిి కూడా 
109 


దౌర్హన్యాలతో మోసాలతో చిల్లరదేవుళ్లనే (గామా ధికారులు 
గుంజుకున్నప్తుడు ఉన్న ఊర్గో కూడు, గుడ్డా కరువై, ఆ(శ్రయమిచ్చెవారు 
లేక తమ రెక్కల్నే ఆధారంగా చేసుకొని మాయజలతారు అనే నగర 
జీవితంలోకి (ప్రవేశిస్తారు. 


తమ ఊళ్లోనే దొరలు, దౌర్దన్యాలు ఉందాయనుకొనే 
అమాయక (ప్రజలు పట్టణాల్లో జరుగుతున్న మోసాలను, మాయలను, 
దౌర్హన్యాలను చేస్తున్న చీడపురుగులను చూస్తి (ప్రపంచంలో ఎక్కడైనా 
పెట్టుబడి వర్గాలు పీడిత (ప్రజలని దోచుకుంటున్నారనే విషయాన్ని తమ 
జీవితానుభవాల ద్యారా తెలుసుకుంటారు. పల్లెల్లోని (ప్రజలు తమకు 
అన్యాయం జరిగితే మాకర్మ అనీ పాపాత్య్ములం కాబట్టే కషాలు వచ్చాయని 
వూ మొఖాన దేవుడింతే రాసాడని, దేవుడి పేరుతో వేదాంతాన్ని 
జీర్ణించుకుంటారు. అదే గ్రామాల్లో నుంచి వచ్చి, పట్టణాల్లో నివసిస్తున్న 
(ప్రజలే ఈ దురాగతాల్ని చూసూ భరించలేక (ప్రశ్నించడం 
నేర్చుకుంటారు. 


ఇటువంటి సన్నివేశాలు, పాత్రలు మాయ జలతారు నవలలో 
చూడొచ్చు. బాలయ్య, పిచ్చయ్య, పోచయ్య పల్లైలను వదిలిపెట్టి నగరానికి 
వచ్చి. రికాలు లాగుతూ, వాళ్ల సంసారాన్ని ఈదుకొస్తుంటారు. 
ఇటువంటి (శ్రామిక వర్గ్షమంతా ఒక ఖాళిస్టలంలో గుడిసెలు వేసుకొని 
ఉంటారు. వీటినే ధనికులు నగరాలకు పీడలనే మురికి పేటలుగా 
వ్యవహరిస్తారు. పల్లెల్లో జవిందార్ర దౌర్లనాలు పెరగడం చిన్న చిన్న నేల 
చెక్కల వాళ్లు వ్యవసాయం చేసుకొలేక పోవడం చేతి పరిశ్రమలు 
మూలపడడం, ఊళ్లలో కక్షలు పెరగడం మూలాన జనం పల్లాలు వదిలి 
పట్టణాలకు దారి పట్టారు. అలా దారిపట్టిన సుదలు వెంట రెక్కలు తప్ప 
మరేమీ తెచ్చుకోలేదు. 

110 


ఉండటానికి స్టలం చూసుకుంటూ విడిగా ఉన్న ఫ్రలాలళ్టో 
గుడిసెలు వేసుకున్నారు. ఇవె మనం నగరాలకు పీడలనే మురికి పేటలు. 
అక్కడ లైట్టుగానీ పంపులుగానీ ఉండవు. మరుగుదొడ్తకు మైళ్ళు నడవాలి. 
(డైనేజి ఉండదు. ఏ ఇంటికి ఆ ఇంటి ముందే ఒక మురికికాలవ, దోమల 
ఉత్పత్తి పంచవర్ష (ప్రణాళిక అంచనాలను అధిగమిస్తుంది. బల్లల శెచ్యాన్ని 
శు[భంచేయడానికి మా[త్రంవస్తుండే పందులు మనుషులతో సహజీవనం 
చేస్తుంటాయి అని నగర జీవితాన్ని మనకళ్ల ముందుంచారు రచయిత 


రంగాచార్య! ॥ 


ఒక రోజు ఉస్మాన్‌ అనే అతడు వచ్చి భూమి సౌంతదారులు 
గుడిసెలు పీకేయాలని చూస్తున్నారని తెలిసి తాను గరీబోళ్తకు సాయం 
చేయాలని వచ్చానని, గరీబోళ్తకోసం ఒక సంఘం పెట్టానని చెప్పాడు. ఆ 
సంఘానికి మినిస్రరు మద్దతుందని ఎవరన్నా గుడిసెలు ఖాళి 
చేయమన్నప్తుడు తనకు కబురుచేయమని చెప్తాడు. ఆ సమయంలో 
తాను వాళ్లను ఆదుకుంటానని చెప్పు ప్రతి గుడిసకు ౨ రూ॥ల చెప్తున 
ఇవ్వమని అడుగుతాడు. ఇయ్యని వాళ్ల గుడిసె తెల్లారే సరికి 
మాయమవుతాయని బెదిరిస్తాడు. ఆ మాటలేవీ అరం కాకపోయినా 
వాళ్లకు తెలిసిందొక్కటే. 5 రూ॥లు ఇవ్వకుంటే గుడిసెలు య వ. 
దూత నీకాల్మాక్త పట్టు పట్టమంటే అయిదు రూపాయిలాబఖ్టుం 
చొస్తయుం(డ్రి. జర సబర్‌ చేయునని పైలీకి వసూలు చేసి ఇస్తం, జర 
మెహర్థానీ ఉంచుండి గరీబోల్ల మీద. ఎట్టునన్న చేసి ఇస్తం గాని గుడిసెలు 
పీకించకుండి, నీ కాలీ "కం, మేమొచ్చి నప్పుడు ఈడ ఒక్క బంగ్రనన్హు 
లేకుండె, అసలు ఇల్టున్నాదుండి. మేమే గుడిసలేస్కున్నాం. సరేనండి పైలికి 
పైలికి తెచ్చిస్తం కావాల్నంటే పేర్లు రాస్కపొండి” అని గుంపులో నుండి 
బాలయ్య సమాధానం ఇస్తాడు. 


111 


నిజానికి ఆ భూమి ఎవరిదో ఎవరికీ తెలియదు. ఆ [ప్రాంతాల్లో 
ఉన్న పెద్రమనుష్యులుగా చలామణి ఆవుతున్న కొందరు వ్యక్తులు, వారి 
తాబేదార్హు అమాయకులైన రిక్షా వాళ్లను మోసం చేసి భూమిని లాక్కునే 
(ప్రయత్నం చేస్తారు. 


బాలయ్యకు పరిస్టితి అంతా ఆగమ్యగోచరంగా కన్పిస్తుంది. 
నిజాం పరిపాలన పోయినా కూడా తమ బతుకుల్లో మార్ఫ్సేమీ రాలేదని 
అనుకొంటాడు. బాలయ్యకు తన పల్త జీవితం గుర్తుకు వచ్చింది. తన 
తం(డ్రి ఒక వెట్టి మాదిగ. దొరలకు, అధికార్లకు వెట్టి చేసుకొని (ప్రాణాలు 
వదిలాడు. బాలయ్య, అతని అన్న కొమురయ్య కూడా తండ్రినే 
అనుసరించారు. అదే సమయంలో ఊళ్లోకి సంఘం వచ్చి వెట్టిచేయొద్దని 
దొరల దౌర్లన్యాన్ని అరికట్టాలని (ప్రబోధించారు. అన్నదమ్ములిద్దరూ 
సంఘంలో కలిసి వెట్టిని మానుకున్నారు. కూలీ పని చేసి పాలు 
పోసుకుంటున్నారు. భూములు పంచుతామని కొందరువచ్చి దొరల 
పొలాలను పంచారు. అటా బాలయ్యకు కూడా నేల చెక్క వచ్చింది. 
పోలీసులు వచ్చి కొమురయ్యను కార్భి చంపి బాలయ్య పాలాన్ని 
తీసుకున్నారు. పోలీసుల సాయంతో దొరలు పల్తెల్లోకి వచ్చి తిరిగి 
దౌర్హన్యాన్ని సాగించారు. బాలయ్యను జ్ఞాల్లొ వేసారు. జ్రాల్నుంచి వచ్చి 
తల్లిని పెళ్ళాన్ని తీసుకొని పటానికి వస్తాడు. పల్లెళ్టైోని (ప్రజలు 
పట్నాలకు ఏరకంగా తరలింపబడతారో బాలయ్య కథ ద్వారా 
తెలుస్తుంది. అటువంటి కథే పుల్హయ్యది కూడా! అతనికి కొంత భూమి 
ఉండేది, ఒక సన్నాసాయన వచ్చి ఉన్నోండ్ల దగ్గరున్న భూములను 
తీసుకొని లేని వారికి దానం చేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్లింతర్వాత 
సర్క్మారోళ్ళు వచ్చి మళ్లీ ఆ భూమిని లాక్కున్నారు. దొర పుల్లయ్యను 
చావగొట్టిండు. ఆ రకంగా (బ్రతుకుతెరువు కోసం పట్నంలోకి వచ్చి 
పడ్డాడు పుల్లయ్య; నగరంలో కూడా గరీబోళ్లు (బతుకలేరని, తమ వంటి 


వాళ్ల కోసం (ప్రభుత్వం ఏ మూ(తం సహాయం చేయదని వాపోతాడు. 
142 


“గరీచోల్టు బతుకాల్నని ఎవరనుకుంటాగైే నీ పిచ్చిగాని. గిదంత ఉన్నోల్ల 
దున్వా. మోటర్‌ గాడిలోల్లకోసం సడకు లేస్తాన్రు, బిజ్ఞిగోలాలు పెడాన్రు, 
నల్లలు, మోరీ లేస్తాను, మరి గరెబోల్లకేం పెడతానో చెప్పు; గుడిసె 
లేసుకున్నంద్భ్యు రంగుపూసె, లంబర్హేసి పాయో. ముర్కిపాలిటోడు 
టెస్కులు గుంజుతుండు. ఒక నల్ల పెట్ట్లండా? ఒక బిజి గోలపెట్టిండా? 
టెస్కులేమో ఈడగుంజే! బిజ్రిగోలలాడపెట్టై” అనుకుంటూ ఈ బతుకు 
కంటె నిజాం సర్కారు బతుకె బాగుండేది అన్న నిర్ణయానికి వస్తారు. ఎత 
సంపాదించినా అప్తుల వాళ్ళు గద్దల్లాగా తన్నుకుపోతారు. గొడ్తకన్నా 
వేళకింత తిండి దొరుకు తుంది కాని గరీబోనికి కూడు దొరకడం 
కష్టమైపోయిందనే జీవితసత్యాన్ని బాలయ్య తెలియ జేస్తాడు. పంటలు 
గరీబోల్టు పండించినా, బంగ్రలు గరీబోల్టు కట్టినా, కార్జానాబ్ల గరీబులు 
పనిచేసినా వీళ్లకు తిండి దొరకదు. 


పోచయ్య భార్య లక్మి అపస్మారక స్థితిలో పడి ఉండటంలో 
పోచయ్యకు దిక్కుతోచని స్టితిలో ఉన్నప్పుడు ఒక బైరాగి అతనికి 
గంజాయిచ్చి, మాయమాటలు చెప్పి అతన్ని బొంబాయి తీసికెళాడు. 
పోచయ్య గుడిసె ఖాలీగా ఉండటంతో ఆ గుడిసెలోకి ఎవరువచ్చినా 
ఉస్మాన్‌ దానికి నూరు రూపాయలు అడ్వాన్స్‌గా ఇవ్వమంటాడు. ఆమాట 
వినంగానే రిక్షా వాళ్లందరూ ఉద్రేకంతో వణికిపోతారు. వాడికి అసలు 
పైకము ఇచ్చేది లేదంటూ ోగరీబోల్టు వుర్ర పడ్డరంటే నీ తల్తి.. 
యాడపోతడే ఉస్మాన్‌గాడు. వాడి హడ్డీ నరమ్‌ చేస్తే పాకిస్తాన్ల పడాలో” అని 
అందరూకల్సి అతన్ని ఎదుర్కోనేందుకు న్నిర్ణయించుకుంటారు. 


ఇంతలో బాలయ్యకొడుకు రాములు, పక్కింటి శాంతతో 

ఇంట్లూంచి పారిపోయి బొంబాయి రైలెక్కుతాడు. అక్కడ ఒక 

బట్టులమిల్టులో పనిచేస్తుంటాడు. తనలో ఉన్న బలహీనతల్ని జయించు 

వ. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. మిల్టు కార్మికులు అతల 
113 


నాయకునిగా గుర్తిస్తారు. ఒకసారి పత్తి కొరత సాకు మద యాజమాన్యం 
కొందరి కార్మికుల్ని పన్గ్హాంచి తీసివేసినపుడు సమ్మె చేయించాడు. సమ్మె 
విజయవంతంగా ముగిసి, యాజమాన్యం కాళ్ల బేరానికి రాక తప్పలేదు. 
ఈ సంగతులన్నీ ఉత్తరం ద్వారా తెలియజేస్తాడు రాములు. 


గుడిసెల ఉన్నోళ్ళు పైకం ఇవ్వటం నివేయగానే, ఉస్మాన్‌ 
రౌడీలను పంపిస్తాడు. రౌడీలకు, రిక్షా వాళ్లకు పోటాలు జరుగుతుంది. 
దాంట్లో కొందరు వయసుమళ్లిన వాళ్ళు పైసున్నోని తోని లడాయి 
మంచిది కాదని చెప్తారు. “పైస పైసున్నోడైతే పల్తక్‌ ఎక్కి ఊరేగమను. 
పేదోల్లమీద జలుంచేస్తడా? ఉఖ్ఞాయిస్తడు. ఉఖ్జాయిస్తుడంటా గండ మె సెల్షా 
కాదు నిన్ను కూడా ఉబఖ్లాయిస్తుడు. జాగెవనిదో ఎరికె లేదాయె నేను 
పుట్టక ముందునుంచే ఉంటాన్నరాయె. ఆడ జాగైతే ఇన్నాళ్ల సందె 
ఎందుకురాడాయె. దొంగలు! యాడికి చాలదు. బంగ్ర మీద బంగ్లా 
కడాడు. గుడిసెలున్నోణ్లీ ఎల్ల గొట్టేటందుకు చూస్తరు. ఏమన్నాకాని 
గుడిసెల్నుంచి పోయెది లేదని” తీర్మానించుకుంటారు. 


ఉస్మాన్‌ గుండాలు ఒక రాతి గుడిసెలముందరకు వచ్చి 
గలాబాచేస్తుంటారు. క(ర్రలో గుడిసెల్ని చిన్నాభిన్నం చెస్తూ “రండిబే 
మందిజాగల్ల ఉంటాగర్ర ఎళ్లండి మొగోళ్ళాతే, తడాఖా తెలుస్తుది 
ఉస్మాన్‌సాబ్‌ది”. అంటూ వారిగుడిసె తలుపుల్ని బాదెస్తుంటారు. వారిని 
ఎదుర్కొన్నారు ఒక్కసారిగా గుడిసె (ప్రజ! కారపు "నిచ్చ ఆడవాళ్లు 
కొట్టడం, క(రల్ల్తో మగాళ్లు బయటికి రావడం ఒక్కసారే జరుగుతుంది. 
వస్తాదుల కళ్లలో కారం పడి కళ్ళు మండుతాయి. చీకటిలో 
అయోమయంగా ఎటుపోవాలో తోచక వాళ్లలో వాళ్లే గుద్దుకుంటారు. 
వాతను చావబాది పంపసారు రిక్షా వాళ్ళు. ఈ సంఘటన తర్వాత కొందరు 
భయపడి ఐదు రూపాయలివ్వటానికి నిశ్చ్ళయించుకుంటారు. ఆ రకంగా 
గుడిసెల వాళ్ళు రండువర్గాలుగా చీలిపోతారు. సబ్‌ ఇన్సాప్నెక్షరుకి విషయం 

114 


తెలుస్తుంది. ఈ ఇన్ఫ్సెషెక్షరు (శ్రీనివాసరావు నగరంలో మూడు బంగ్లాలు 
కట్టిన వాడు. జవాన్లతో రాళ్లు మోయిస్తాడు. వెట్టి చేయిస్తాడు. చీరెలు 
కూడా ఉతికిస్తాడని జనం చెప్పుకుంటారు. అతడు పచ్చయ్యను పెలిచి 
లీడరీ చేస్తున్నావని మందలిస్తాడు. ఆ జాగ ఉస్మాన్‌దా అని పిచ్చయ్య 
అడిగిన (ప్రశ్నకు కాగితాలున్నా యంటూ, దాని అనుభవించెందుకు మీకు 
హక్కు లేదంటూ, మీతల్టులు ఉస్మాన్‌ దగ్గర పడుకుంటే పుట్ట[ర్రా మీరు 
అంటారు. ఆ మాటవినంగానే పిచ్చయ్య పిచ్చివాడైపోతాడు. ఏ తిట్టైనా 
భరించవచ్చుగాని తల్లికి సంబంధించిన తిట్టును విని తట్టుకోలేక 
పోయాడు. మీ అమ్మ అటువంటిదేమా మా అమ్మనే అంటవుబే అని 
చొక్కాపట్టుకులాగుతాడు. (శ్రీనివాసరావు అతన్ని గొడ్డును బాదినట్టు 
బాతాడు. వాంతిచేసుకుంటాడు. లాకపలో పడేస్తారు పిచ్చయ్యని. 


బాలయ్యపై దుర్మార్గులు తలమీద దెబ్బలు వేస్తారు. అతనికి 
ఆపరేషన్‌ అవసరమౌతుంది. గూడెంలో ఈ వార్త గుపుమంటుంది. 
అందరూ బాలయ్య జిందాబాద్‌ అంటూ కేకలు వేస్తారు. గూడెంలో 
పైకం సంగతి, భూమి సంగతి పేపర్లో పడుతుంది. విషయం తెలుసుకున్న 
రాములు యస్‌.ఐ.తో వివరంగా మాట్లాడుతాడు, ఆపరేషన్‌ చేసిన డాక్షర్‌ 
రికావాళ్లకు మద్దతునిస్తూ నగరం యావత్తు ఉడికిపోతుందని, ఈ 
విషయంలో ఏమైనా తలకిందులుగా జరుగుతే కమీషనర్‌ వరకు వెళ్తుందని 
చెప్తాడు. చివరకు పిచ్చయ్యను, బాలయ్యను జైలునుంచి వదిలేస్తారు. 
(శ్రామిక వర్గ సమస్యలు ఈరకమైనవైతే కల్తీచేసి కాం(ట్రాక్లర్లు, ఇంజనీర్లు 
డబ్బు ఎలా కూడబెట్టు కుంటున్నారో రాజారావు పాత్ర ద్వారా వెల్తడి 
వుతుంది. 

బొంబాయి నగరంలో జరుగుతున్న మోసాలు, దొంగ 
వ్యాపారాలు, స్మగ్రింగ్‌ మొదలైన వన్నీ బైరాగిద్వారా, పోచయ్య ద్వారా 
రచయిత వివరిస్తాడు. నగరాలలో ఎక్కడైన ఇటువంటి మోసాలు, 

115 


అఘాయిత్యాలు సర్వనాధారణమైనవని ఈ నవల ద్యారా రచయిత 
చ 


మంచితనం, మానవత్వం తప్పు జీవితంలో మరేవీ గెలుపును 
సాధించవని రచయిత ఉద్దేశ్యం. కిరాతకులు ఎంత ధనవంతులైనా 
జీవితంలో చివరకు ఓడిపోక తప్పదని నిరూపించారు. ప్రస్తుత 
వ్యవస్థలోని లోపాల వల్లే యిన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని. 
రచయిత ఉద్రేశం. దీన్లో కొంత చారి[త్రక కథలతోపాటు తెలంగాణా 
పండుగలు, కూడా చోటుచేసు కున్నాయి. కొంత కాల్ఫనికత 
నవలలోచోటు చేసుకున్నా ఆనాటి నగర జీవితాన్ని, సామాజికతను 
రచయిత చూపడం మాత్రం తిరుగులేని నిజం. 


బగలతలుకంంి = 


1948 సెప్టెంబర్‌లో హైద్రాబాద్‌ సంస్థానంలోకి యూనియన్‌ 
పోలీసు, మిలటరీ (ప్రవేశించాయి. గ్రామాలు వదిలిపెట్టి పారిపోయిన 
జాగిర్దార్డు, దేశ్‌ముఖ్‌లు, పటేళ్టు, పటారీలు మొదలైన వాళ్లంతా 
కాం(గైసు జాండా నీడ కింద తిరిగి తమ తమ స్థానాల్లోకి వచ్చారు. దోపిడీ, 
అరాచకత్వం ఎక్కువైంది. ఫ్యూడల్‌ దోపిడీ కొత్తముసుగు వేసుకుని 
(ప్రత్యక్షమైంది. అందుకే ప్రజలు గొర్రెల తినేవాండ్లు పోతే బర్రెల దినే 
వాండ్లు వచ్చాన్రు; అని లా యా పడ్డారు. 1948 నుండు ర2దాక జరిగిన 
సంఘటనలకు సన్నివశాలకు రంగాచార్యుల జనపదం నవల దర్శణం 
ట్రైంది. 


et 


కమ్యూనిస్టు పార్టీతో పని చేస్తున్న వీరభ్యధ్రం సమకాలిన 
పరిస్థితులను గమనిస్తూ ఆయుధాలను విసర్రిస్తాడు. ఆ సమయంలోనే 
(పభుత్వం 1951లో ఎన్నికలు ప్రకటిస్తుంది. 1952లో జరిగిన మొదటి 
సాధారణ సార్వత్రిక ఎన్నికల్లో బలరామయ్య కుతంత్రాలు, మోసాలు, 


కు(లులతో (ప్రజల్ని మోసంచేసి మభ్యపెట్టి తను గెలవాలనుకుంటాడు. 
116 


అయినా అతని పథకం విఫలమై వీరభధ్రం చేతిలో ధరావత్తు కోల్పోయి 
చిత్తుగా ఓడిపోతాడు. 


ఎన్నికల్లో గెలిచానని వీరభద్రానికి పెద్ద సంతోషం ఏమీ 
వుండదు. శాసన సభలో జరుగుతున్న శుష్క చర్చలూ, మోసాలు, 
మారుతున్న, మారిన పరిస్థితుల్ని చూసి నిరాశపడ్డాడు. ఒకప్పటి దొరలే 
మరో రూపంలో శాసన సభకు వచ్చారని బాధపడ్డాడు. దానికి తోడు 
ప్రజల్లో పేరుకొని పోతున్న స్వార్షబుద్దికి వీరభద్రం వ్యధ చెందుతాడు. 
(ప్రజలు మళ్లీ మత్తులోకి వెళ్రిపోతున్నారని, తను _ కర్తవ్యాన్ని 
విస్మరిస్తున్నారని వాపోతాడు. జనపదం నవలలో చిత్రింపబడిన (ప్రజల 
జీవన్మరణ పోరాటాన్ని గమనిస్తే పాతరోజులు ఎంతోమంచివిగా తోస్తాయి. 
ఎందుకంటే ఒకనాడు నిజాం ఫర్మానాలే  వరుమానాలు. 
రాజకీయోద్యమాలు నిపుచ్చరమైన కాలం. బాధలబరువు మోసి మోసి 
విసిగి వేసారిన దిక్కుమొక్కులేని జనం ఒక్కొక్కరు ఒక అగ్ని కణంగా 
మారి నైజాం పాలనని కూలదోసిన శుభ ఘడియలవి. ఈ చారిత్రక 
సన్నివేశం తలచుకుంటే గుండె చెరువై భయంకరమైన ఆలోచనలు 
మనసును గడ గడలాడిస్తాయి. ఆ వికృత రూపమే మళ్లీ మరో రూపంలో 
స్వాతంత్రానంతరం కూడా నాట్యం చేస్తుందంటే కారణం ఎవరు? 
ఏమిటి? దీనికి జవాబు జనపదం నవల. తెలంగాణా విముక్తికి తర్వాత 
పాత సారాని కొత్త సీసాల్లో అందిస్తున్న మన దేశ వాళీ రాజకీయాలు 
(ప్రభావాన్ని వివరిస్తున్న గాధ" అని జనపదం నవల గురించి వేమూరి 
వెంక[(్ర్రామయ్య అంటారు. 


ఈ నవలలో అధికారమార్చ్పిడి వచ్చింది బొమ్మకు బొరుసుకు 

తేడా లేని పరిస్టితి ఏర్పడి (ప్రజల్లో అశాంతి, అవినీతి, దారిద్య్రం మళ్లీ 
రూ లం 

ప్రారంభమయ్యాయి. (ప్రతి ఊర్జూ కొత్త దొరలు, వారికి అండగా 
గుండాలు, పాతరోజాలకు, ఇపుటికి ఏమీ తేడాలేదనిపిస్తుంది వీర 


117 


భ(ధ్రానికి. అందుకే స్నేహితుడు మస్తాన్‌తో మనం దొరల మీద దండెతాం. 
వారిని ఓడించాం. భూములు పంచాం అది సులభంగానే చేశాం. కాని వీళ్లు 
అలాకాదు మేక తోలు కప్పుకున్న పులులు. వీరు ఒక్క సారే చంపరు. 
ఎందుకంటే వారికి వీరితో పని ఉంది. ఓట్లు కావాలి అందుకోసం మెల్ల 
మెల్లగా చంపుతారు. తాము చంపుతున్నామని తెలియనీరు. (ప్రజలను 
మత్తులో ఉంచటంవారి ధ్యేయం. దాన ధర్మాలు, మహాత్ములు, మతాలు, 
బైరాగులు వారికి ఆయుధాలు, అవి ఆయుధాలని ఎవరికీ తెలియనీరు 
అన్న మాటల్లో చారిత్రక సత్యం ఇమిడి వుంది. 


ఈ నవల్లో ఆం(ధ్రప్రదేశ్‌ అవతరణ, కార్మికుల సమ్మెవంటే 
విషయాలు కూడా రచయిత (ప్రస్తావించారు. కార్మికుల సమ్మెలో 
వీరభ(ధ్రం గాయపడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చినా ఆది భూస్వాములకే కాని 
సామాన్య మానవులకు మాత్రం కాదు. తిరిగి రెండవ సాధారణ ఎన్నికలు 
జరిగినపుడు విరభ్యధ్రం స్టానాన్ని రామయ్య ఆ(క్రమించుకుంటాడు. 
(పజలను పూర్తిగా మత్తులోకి దింపి ఓట్టు కొనడం పరిపాటైపోయింది 
దేశంలో! ఈ ఎన్నికల గొడవల్లో ఎందరో అమాయక (ప్రజలు (ప్రాణాలు 
విడుసారు. 


రామయ్య విమలమ్మ భూములు కాజేస్తాడు. తన బండారం 
ఎప్పుడైనా బయట పడుతుందన్న భయంతో తనకు (ప్రమాదం 
ముంచుకొస్తుందని ఆలోచించి ఆ రహస్యం తెలిసిన పరాంకుశరావును 
హుసేన్‌ చేత హత్య చేయిస్తాడు. ఈ పరాంకుశరావు హత్య మత కలహాల 
ఫలితం అని వెల్లడి అవుతుంది. మతం పేరిట భాగ్యనగరంలో హిందూ 
ముస్తిం (ప్రజలకు కలహాలు ఆనాటి నుండి ఈనాటి వరకూ జరుగుతూనే 
ఉన్నాయి. పరాంకుశరావును ఒక ముట్లం చెత చంపించడం విశేషం. ఒక 
మతంవాడు మరొక మతం వాళ్ల చంపాడు. ఈ మతం వారు 
రెచ్చిపోయారు. కాదు రెచ్చగొట్టారు. హై(ద్రాబాద్‌ మత కలహాలకు 

118 


అగ్నిపర్వతంలాంటిది. అది ఎపుడూ రాజుకుంటూనే వుంటుంది. 
ఇప్పుడు (బద్దలైంది అంటారు రచయిత ఈ సన్నివేశంలో. తెలంగాణాలో 
మత సమస్య కూడా ఒక పెద్ద సమస్య. నిజానికి అది పాలకులకు 
ఆయుధంగా సాయపడ్తుంది. ఇపుటికీ ఆ సమస్య పోలేదు. 
అవకాశవాదుల కది తోడుడుతూనే ఉంది. రాజకీయాలకు మతం 
అవసరం లేదు. అయినా అదొక సాకుగా ఎన్నో హత్యలు, ఘోరాలు 
(ప్రపంచ చరిత్రలో జరిగాయి. ఈ నవల్గో కూడా మస్తాన్‌, పరాంకుశరావు 
హత్యలు అలాంటివే. (ప్రతి ఏడు జరిగితీరాల్సిన దుర్తటనల్టా హైద్రాబాద్‌ 
మత కలహాలు కూడా ఒకటిగా వుంది. 


భాగ్యనగరంలో జరుగుతున్న ఈ సంఘటనలే కాక విద్యా 
సంస్టల్లో నేడున్న అశాంతి, అల్రర్జు, లోపించిన (క్రమశిక్షణ, రకరకాల 
రాజకీయాలు, లకత్షుశుద్ది లేకపోవడం మొదలైన అంశాలు కూడా ఈ 
నవలలో చోటుచేసుకున్నాయి. ఈ నవలలో గ్రామ జీవితం, నగర జీవితం 
రెండూ కన్పిస్తాయి. జరిపిన దౌర్లన్యాల వల్ల గ్రామాల నుండి 
పారిపోయినదొరలే నేడు భారత (ప్రభుత్వ రక్షణతో ఇద్దరు బట్టలు 
ధరించి ప్రభుత్వ-యంత్రాంగంలో భాగంగామారిపోయి [గ్రామాలకు వచ్చి 


తిరిగి అదే దౌర్తన్యాల్ని కొనసాగిస్తున్నారు. 
జులుకు : 


డబ్బుకేగాని జీవితంలో మరిదేనికీ విలువలేని సమాజానికి 
దర్పణమే యం.వి. తిరుపతయ్య బతుకు నవల. సమాజంలో ఒక వర్గం 
వాళ్లు బతుకుతున్న బతుకును బతుకుతో చేస్తున్న పోరును ఈ నవలలో 
చూడవచ్చు. 


(ప్రతి రైతులాగే రామలింగడు కూడా ఒక పల్లెటూళ్లో పది 
గుంటల భూమితో తన సంసారాన్ని సాఫగా సాగిస్తుంటాడు. ఇతని భార్య 
గౌరమ్మ భర్తకు అన్ని పనుల్లో సహాయ పడుతూ వేడి నీత్లకు చన్నీళ్లుగా 

119 


భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. వారిద్రరికి ఇద్రరు ముగ్గురు పెల్లలు 
పోయింతర్వాత పుట్టిన భికపతంటి పంచప్రాణాలు. అయిదవ 
తరగతివరకు చదివిన భిక్షపతి పెద్ద జీతగాడై తల్లి తం(డుల్ని 
ఆదుకుంటున్న సమయంలో వారి జీవితమంతా తారుమారైంది. వాళ్ల 
ఊరికి ఒక పార్టీ వచ్చి యువజన సంఘాన్ని తెచ్చి (ప్రజల్లో చైతన్యాన్ని 
కల్గించారు. ఆ ఊరి యువకులతో సభలూ సమావేశాలూ ఏర్పాటు చేసి 
వారికన్నీ కొత్త విషయాలు తెలియజేసారు. దున్నేవాడిదే భూమి ఆని, 
పనిచేసి వాళ్లే దేవుళ్లని, కులం మతం లేవని ఇలా ఎన్నెన్నో విషయాలను 
వివరించారు. సంఘం వాళ్లంతా కలిసి భూస్వాముల్ని, షావుకార్లని 
బెదిరించి అవసరమొచ్చినపుడు దెబ్బలు వేయడానికి కూడా 
వెనుకాడలేదు. అదే సమయంలో పోలీస్‌వ్యాన్‌ వచ్చి యువకుల్ని పట్టుకొని 
వ్యాన్‌లో ఎక్కించుకున్నారు. దాన్లో భిక్షపతికూడా ఉన్నాడు. సంఘం 
పెట్టినోళ్లు మాత్రం పారిపోయినారు. పార్తీవాళ్ల ఆచూకీ చెప్పుమని 
వసూలు చేసిన డబ్బు ఏంచేసారని (ప్రశ్నిస్తూ హింసించారు. వారం 
రోజులుగా ఆ హింసలను భరించిన భిక్షపతి ఇంటికి వచ్చిరాకమునుపే 
మళ్లీ లాకపిలోకి తోయబడ్డాడు. సంఘంతో తనకే మాత్రం 
సంబంధంలేకున్నా పోలీసులు తనను వెంబడిస్తూనే ఉంటారన్న నిజాన్ని 
అతడి కుటుంబం తెలుసుకుంటుంది. అందుకే రామలింగడు తన 
కొడుకు భిక్షపతి జీవితమే ముఖ్యమని, అతను బతికుంటే అదేపదివేలని 
తను (ప్రాణంగా చూసుకుంటున్న భూమిని సైతం వదిలి నగరానికి వచ్చి 
స్టిరపడ్డాడు. నగరంలో దేవయ్య సహాయంతో కూరగాయల బండిని 
ఇల్రిల్లూ తిప్పుతూ కుటుంబాన్ని పోషిస్తాడు. ఆ రోజు నుండీ వారి నగర 
జీవితం (ప్రారంభమౌతుంది. రామలింగనికి నగర జీవితంలో కూడా 
మార్పేమీ కన్పించలేదు. దోపిడీ తన కళ్లముందే జరుగుతున్నా 
నిస్సహాయుడై చూస్తున్నాడు. మనీ రోలింగ్‌ బ్యాంక్‌ ద్వారా సర్దారు 
చేస్తున్న మోసాల్ని చూసూ తమ జీవనాధారానికి అతడే దిక్కుకాబట్టి 
120 


అతన్ని ఎదిరించే సాహసం చేయలేడు. ఈ సర్దార్‌ పెదవాళ్లకే కాక పెద్దలకు 
కూడా సన్నిహితుడే. మున్సిపల్‌ వైర్మన్‌కు, తదితర నాయకులకు కూడా 
మి(త్రుడు. రామలింగడు ఎంతకష్టం చేసినా, సర్దార్‌ బాకీ తీరేమార్గం 
కన్సించదు. అపు వసూలు విషయంలో సర్దార్‌ చాలా నిక్కచ్చి మనిషి 
పైసలు ఇయ్యని వాడిని ఇంటికి పంపించకుండా తన ఇంట్లూనే వెట్టి 
చేయించుకుంటాడు. మళల్రిగాడనే ఒకళ్లి ఇట్టానే హింసిస్తున్నప్పుడు, అతని 
భార్య తన మెళ్లో ఉన్న తాడును పుటుక్కున తెంపి పుస్తెను సర్దార్‌ చేతిలో 
ఉంచుతుంది. ఆది తీసుకునే మల్తిగాణ్ణి విడిచి పెడ్తాడు. ఆ దృశ్యాన్ని 
చూసిన రామలింగనికి నరనరాళ్లోను భయం చేరుకుంటుంది. తన 
ఒక్కడి సంపాదనకు అప్పు తీరేది కష్టమని చెట్టంత కొడుకు తనకు 
సాయంగా లేడని విచారిసాడు. విషయం తెల్సుకున్న దేవయ్య భిక్షపతికి 
రిక్షాను కుదిరిస్తాడు. తన గారాబుపట్టి రిక్షా లాగడం ఇష్టంలేక పోయినా 
కుటుంబ పరిస్టితి దృష్ట్వా రాజీపడక తప్పలేదు. భిక్షపతి సంపాదనతో 
తిరిగి తమ జీవితాల్ని నిలబెట్టుకుంటున్న సమయంలో విధి వక్రించి వారి 
జీవితాల్ని చిన్నా భిన్నం చేసింది. నగరంలో బంద్‌ కారణంగా రిక్షాలన్నీ 
బంద్‌ పెట్టాలని చెప్తున్న ఒక యువకుని మాటలను వింటున్నంతలోనే 
పోలీసులు వచ్చి తమ లాఠీలతో వీపు చిట్లేట్టు కొట్టి విడిచిపెడారు. 
పుట్టిన ఊరు వదులుకొని కడుపు చేత్తో పట్టుకొని ఒక్కగానొక్క కొడుకు 
కోసం పోలీసు వాళ్ల బారి తప్పించుకోడానికి ఇంతదూరం వచ్చినా, 
ఇక్కడా అటువంటి పరిప్టితే ఎదురౌతుంది. తను తప్పుచేయకున్నా తనకు 
ఏ పార్టీతో సంబంధం లేకున్నా నిష్కారణంగా తనను హింస పెడ్తున్న 
పోలీసుల అన్యాయాన్ని సహించలేక పోతాడు భిక్షపతి. 


eA 


భిక్షపతి కొలుకోవడానికి వారం రోజులు పడ్తుంది. పరిస్థితి 

మళ్లీ మొదటికి వచ్చి దాచుకున్న డబ్బంతా మందులకు ఖర్పై సర్దారు 

కిస్తుకి పైనా మిగలదు. ఆ విషయంలోనే సర్దార్‌ మనిషికి, భికపతికి 
121 


oa 
సమయంలో పదేహినురోజూులోపే భితపతికి పార్తీతో సంబంధం 


ధా 
ఉన్నదంటూ తిరిగి జాల్లోకి తోస్తారు. ఇది సర్దార్‌ పనే అని తెలిసి కొంత 
పైకం ఇచ్చి తిరిగి సర్హార్‌కాళ్లు పట్టుకొని భిక్షపతిని విడిపించే 
(ప్రయత్నంచేస్తారు దేవయ్య, భికపతి తల్లి దం(డ్రులు మళ్లీ తమ పల్లెకు 
పోయే (ప్రయత్నంలో ఉంటారు. ఈ మధ్య కాలంలో వీళ్ల సుఖ 
దుఃఖాలని, వీళ్ల జీవితాల్ని దగ్గరగా చూస్తున్న దేవయ్యపై రాయలింగని 
కూతురు మక్ష్‌ మనస్సు పంచుకుంటుంది. భితపతి ఎడుదలై తిరిగి రిక్షా 
తొక్కడం (ప్రారంభిస్తాడు. జైలు నుంచి విడిపించిన భిక్షపతితో దేవయ్య 
రెక్కాడితే డొక్కాడని పేద వాళ్లకు కోపం ఉండకూడదని, దాని వల్ల 
జీవితాలే నాశనం అవుతాయని హితబోధ చేసాడు. తన కుటుంబంకోసం 
అన్నింటిని వదులుకోవటాన్ని సిద్ద పడ్డాడు భికపతి మామూలుగా 
రోజులాగే రిక్షా లాగుతూ తన కంతగా పరిచయంలేని ఒక వాడలో 
ఒకదాదా దౌరన్యానికి ఎదురు తిరిగి అతన్ని చిత్తుగా తంతాడు. అతడు ఆ 
ఏరియాలో చాలా పేరు మోసిన దాదా. అతన్ని ఈ రకంగా నడి బజార్‌ 
తన్నడం వేరే దాదాకి చాలా సంతోషం కల్గుతుందని ఒక రిక్షా వాడు చెప్పి, 
భికపతిని తమ [గ్రూపులో కలువ మంటాడు. ఈ దాదాలు, [గ్రూప్‌లు ఏవి 
భిక్షపతికి తెలియదు. కష్టం చేసుకునే వాడికి విజ్లతో (పమేయమేమిటో 
అర్ధంకాదు. కొందరు ఈ [గ్రూప్‌లో కలువమని మరికొందరు సర్గార్‌ వైపు 
పొమ్మని తోచిన సలహాలను ఇస్తుంటారు. ఎంత ఆలోచించినా ఎవరికో 
ఒకరికి తలవంచాల్సి రావడంతో, అది తన వ్యక్తిత్వానికే విరుద్దంగా 
తోస్తుంది. ఏ తప్పుచేయకుండా గులాంగిరీ చేయడం తనకిష్టంలేదు. 
అందుకే తను ఒంటురిగా పోరాడడానికి నిళ్ళయించుకుంటాడు. భిక్షపతి 
ఇటా ఆలోచించుకుంటుండగనే విషయం చైర్మన్‌ వరకు వెళ్తుంది. 
భిక్షపతి గుడిసె పికేయమని ఆర్డర్‌ జారీచేస్తాడు. వాటన్నిటిని మాఫి 
122 


చేయడానికి భిక్షపతి సత్తిదాదా కాళ్లపైనపడితే తప్పు వీళ్ల కష్టం తీరదని 
స్నేహితులు చెప్తారు. ఆ మాటలు విన్న భికపతి ఎవరికీ చెప్పకుండా 
ఇంట్లోనుండి వెల్లిపోతాడు. భిక్షపతి పారిపోయాడని తెలిసి సర్దార్‌ మరీ 
ఉ(గుడవుతాడు. ఒక్కరోజులోగా అతన్ని అప్పుగించకపోతే గుడిసె 
పీకేస్తానని భిత్ష్వపతిని తిరిగి మళ్లీ జైల్లో పట్టిస్తానని బెదిరిస్తాడు. ఒక 
రోజుంతా భిక్షపతి ఎవరికీ దొరక్కుండా తిరుగుతాడు. ఇరువైపుల వాళ్ళు 
తమ (గూపులో కలవమని అతనికి నచ్చజాపూనే ఉంటారు. రామలింగు 
గుడిసె పీకి వేయకుండా అడ్డుపడేందుకు పేటలోని (ప్రజలందరూ 
ఏకమౌతారు. సర్దార్‌ మున్సిపాలిటీ జవాన్తతో రామలింగు గుడిసె 
పీకేసినట్లు, ఆ గుడిసె ప్రాంతమంతా అల్లర్లతో నిండిందని స్నేహితుడొచ్చి 
చెప్పేసరికి భిక్షపతి తన తలి దం[డ్రుల దగ్గరికి వెళ్తాడు దారిమద్యలోనే 
నలుగురు యువకులు అతన్ని చుట్టుముట్టి ఇనుపరాడ్లతో అతనిపై 
బడతారు. వాళ్ల చేతిలో నుంచే ఒక రాడ్‌ తీసుకొని నలుగురిలో ఒకళ్ల 
చంపేస్తాడు భిక్షపతి. కాని మరుక్షణంలోనే ముగ్గురు అతన్ని రాడ్‌లతో 
బాది చంపస్తారు. ఇక్కడ భిక్షపతి చనిపోవడం, అక్కడ 
గుడిసెపీకివేయడం ఒకేసారి జరుగుతుంది. బిక్షపతి మరణాన్ని వీర 
మరణం అని పర్క్మొంటూ, గుడిసెవాళ్లందరూ అతని మరణంతో 
ఏకమయ్యారు. మొట్టు మొదటి సారిగా అన్యాయాన్ని ఎదుర్కొని 
రౌడీయిజం నశించాలని వడ్డీ వ్యావారం నశించాలని, రౌడీలను, 
బదాశషలను పోషించే వాళ్ల అంతం దగ్గర్గోనే ఉందని నినాదాలు చేస్తూ 
భిక్షపతి అమర్‌హై అని అతన్ని కీర్తిస్తూ శవయా(త్రకు బయలేరతారు. ఆ 
రకంగా భిక్షపతి జీవితం ముగిసింది. 

రామలింగు, గౌరమ్మా కొడుకుపోయిన దుఃఖంతో బతుకుపై 
విరక్తిని పెంచుకుంటున్న సమయంలో దేవయ్య వారిని ఆదుకుంటాడు. 
తాము పల్లై నుండి వచ్చినప్పటి నుండి ఇప్పుటి వరకు తమ బాగోగుల్ని 

123 


చూస్తున్న దేవయ్యకు తమ కూతురునిచ్చి పెళ్లిచేసి ఆతని రుణాన్ని 
తీర్చుకుంబారు. కూతురి ఆన్యోన్య దాంపత్యంలో వారి బాధను 
మరిచిపోయి తిరిగి తన (బతుకును సాగిస్తాడు రామలింగు. 


ఈ నవల్లో నగర జీవితానికి సంబంధించిన రిక్షా కార్మికుడి 
జీవితం వివరించబడింది. నగరంలో (బతకటానికి కూడ ఒక్క 
శరీరకష్టమే చాలదని, భికపతిపాత్ర తెల్పుతుంది. నగరంలో జీవించే 
(ప్రతివ్యక్తి జీవితం నగర రాజకీయంతో ముడివడి వుంటుందని దోపిడీ 
వాళ్లకు సైతం రాజకీయ మద్దతు ఉంటుందని ఈ నవల్లోని పాత్రలు 
తెలియజేస్తాయి. ఎంత కాయకష్టం జేసినా ఎవరికో ఒకరికి లొంగి ఉండక 
పోయినట్టైతే బతుకు ఉండదు. ఈ నవల్లో ఒకే వాడలో ఉంటున్నా 
ఎవరికి వారు తమ స్వార్దంతో, తమ బలహీనతతో సర్జార్‌ను 
ఎదిరించడానికి (ప్రయత్నించరు. మొట్టమొదటి సారిగా భిక్షపతి ఆ 
(ప్రయత్నం చేసాడు. భిక్షపతి గుడిసె విషయం వచ్చెసరికి అది అందరి 
సమస్య అయింది. సర్కారు భూమిని అధికారంతో తనచేబిక్కించు 
కోవాలనుకున్న సర్దార్‌ని (ప్రతిఘటించడానికి ఏకమయ్యారు. ఇక్కడ వ్యక్తి 
చైతన్యం నుంచి సమిప్టై చైతన్యం ఏర్పడింది. ఆ చైతన్యం సము(ద్రంలా 
ఉప్పొంగినపుడు సర్దార్‌ లాంటి వాళ్లో, సత్తిదాదా లాంటి వాళి, చైర్మన్‌ 
లాంటి వాజ్లి పూచికపుల్లలా తీసిపారవేస్తారు. నగరంలోని బడుగు వర్గాల 
బతుకును, వారి బతుకు పోరును ఈ నవల తెలియ జోస్తుంది. ఈ నవల్లో 
రికా వొళ్ళంతా ఏకం కావడం సర్హార్‌ని ఎదురించటుం వంటి సంఘటనలు 
రంగాచార్యగారి మనూయజలతారు నవల్లో కూడా చూస్తాం. ఈ రెండు 
నవలల్లో రిక్షా వాళ్లు జీవితం కళ్లకు కట్టినట్టు చిత్రించారు రచయితలు. 
తెలంగాణ నగరజీవితాన్ని పరిశీలిస్తే హైదాబాద్‌ సంస్థానంలో జరిగిన 
ఫ్యూడల్‌ వ్యవస్ట విధానంలో నాయకులు అరాచకాల్ని రాజకీయ 
కుయుక్తులతో, తమ చాకచాక్యంతో (ప్రజల్ని తమ వైపు తిప్పుకునే 

124 


కుతం(త్రాలన్నీ ఈ నగరాల్లో చూస్తుంటాం. పార్టీల పరుతో, తమ 
ప్రతిష్టలకు భంగం కలుగకుండా తమ పదవి నిలబెట్టుకోవడం కోసం 
ఆమాయక (ప్రజల్ని పావులుగా చేసుకుని చదరంగపు టెత్తుల్ని వేస్తూ ఈ 
నాయకులు ప్రజా స్వామ్యపు రాజ్యాన్ని ఏలుతున్నారు. 

తెలంగాణా నవలలని చెప్పుకున్న యుగసంథి, మోదుగపూలు, 
జనపదం మొదలైన నవలల్లో నగరంలో వున్న కాం(గ్రెస్‌ పార్టీ. 
ఆం(ధమహాసభలు, వాటిలో చీలికలు, కమ్యూనిస్టు పార్టీ ఏర్పడటం 
తెలంగాణా సాయుధ పోరాటంగా మారడం, పోలోసిచర్య జరగటం, 
చివరికి ఆం(ధ(ప్రదేశ్‌ అవతరించటం, ఇదంతా ఒక (క్రమమైన పద్దతిలో 
ఒక భాగంగా మనకు దర్శనమిస్తాయి. స్వాతంత్రానంతరం పల్లెల్లో 
పట్టణాల్లో ఎంతో మార్పువస్తుందనుకున్న (ప్రజల ఆశ నిరాశే అయ్యింది. 
హహ్‌ (శ్వర వి 
గాంధీ చోపిపేరుతో పటేళ్ళు పట్వారీలు రాజకీయ నాయకులై మళ్లీ 
పల్లెలో అవతరించటం జరిగింది. నగరంలో కమ్యూనిస్టుపార్టీ బలం 
సన్నగిల్లటుంతో నక్సలైటు ఉద్యమం (ప్రబల సాగింది. (ప్రజలు మళ్లీ 
డబ్బుకు (ప్రలోభ పడుతున్నారు. తిరిగి అదే బానిసత్వంలోకి 
నెట్టబడుతున్నారు. డబ్బు మత్తుమందులా పనిజోసి, సమాజాన్ని 
నిద్రపుచ్చే స్తితికి తీసుకువస్తున్నారు. రాజకీయ నాయకులు స్వలాభం 
మాత్రమే చూసుకోవడంతో పేదలు మరీ నిరుపేదలుగా, ధనవంతులు 
మరిధనవంతులుగా అయ్యే అవకాశాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా 
పల్లెల్లో (బతుకుతున్న (ప్రజలలో ఏ మార్పు రాలేదు, ఏరాజకీయ 
నాయకుడు వాళ్ల నాదుకోలేదు. వాళ్ల పరిస్థితులు నిజాంకాలంలో కంటే 
దారుణంగా ఉన్నాయి. అందుకే వాళ్లు గార్రతినేవాడు పోతే బర్ర 
తినేవాడొచ్చిండని వ్యాఖ్యానించారు. 


(గామాల్లొ ఇటువంటి పరిస్థితులు నెలకొంటే, నగరాల్లో 
వాటికేమి తీసి పోమన్నట్టుగా కు(టలు, మోసాలు, అన్యాయాలు జరగడం 


125 


రెండింతలు ఎక్కువగానే కనిపిస్తాయి. పల్లెల్లో వున్న దొరలు పటానికి 
పారొచ్చి కాంగ్రెస్‌ నాయకత్వంతో సురక్షితులై తిరిగి గ్రామాల్లోకి వెళ్లడం, 
('ప్రజల్టా కమ్యూనిస్టు పార్టీపై నమ్మకం సన్నగిల్లడంతోకొందరు 
యువకులు నక్సలైటు ఉద్యమంవైపు ఆకర్షితులవడం, మొదలైన 
విషయాలని చిత్రించిన నవల రంగాచార్యగారి జనపదం. ఈ నవల 1960 
నుండి 70 వరకు హైద్రాబాద్‌ నగరంలో నెలకొన్న పరిఫ్టైతుల్ని 
తెలియజేసింది. నక్సలైటు ఉద్యమం ఒకవైపు కొనసాగుతుండగా 
మరొకవైపు తెలంగాణ వేర్పాటు ఉద్యమం ప్రారంభమైంది. 69-72 వరకు 
జరిగిన ఈ వేర్పాటు ఉద్యమంవల్ల ఆనాటి తెలుగుదేశంలో కనిపించిన 
వాతావరణాన్ని నవీన్‌ రచించిన ముళత్తపొదలు నవల మనకత్త్రముందుంచు 
తుంది. ఈ నవలలో వేర్పాటు ఉద్యమానికి ముఖ్య కారణమైన నిరుద్యోగ 
సమస్య ఈ నవల్టో చోటు చేసుకుంది. తాత్కాలికంగానైనా సరే ఈ 
ఉద్యమం ఎందరో యువకుల్ని (పభావితంజోసింది. కాలేజీలో 
చదువుకున్న విద్యార్దులు డి(గీలు సంపాదించుకుని బైటిప్రపంచంలోకి 
అడుగు పెట్టారు. డి(గీలు అన్నం పెట్టలేవన్న నిజాన్ని తెలుసుకొని తమ 
(బతుకు తెరువుకోసం సమాజాన్ని (ప్రశ్నిస్తారు. (బతుకు తెరువు 
సమకూర్శలేని సమాజం ఏరకంగా వుందో ముళ్లపొదలు నవలలో 
చూడవచ్చు. 


ఈ నవల కూడా అంపశయ్యలాగ్‌ పదహారు గంటలతో కథ 
నడుస్తుంది. అంపశయ్య కూడా నగర పరిస్థితుల్ని ముఖ్యంగా 
యూనివర్సీటీలలో జరుగుతున్న గందరగోళాన్ని ఆ నాటి రాజకీయ 
(ప్రభావాలు యువకులపైన ఎలా 'ప్రసరించాయో తరల్ఫింది. అంపశయ్య 
చైతన్య (స్రవంతిగా పేర్కొన్నా అందులోని పాత్రలు, సంఘటనలు దేశకాల 
పరిస్టితుల్ని తెల్తుతాయి. అంపశయ్య కొనసాగింప ముళ్లపాదలు అని 
చెప్పవచ్చు. యూనివర్సిటీ హాస్టల్లో ఏ బరువు బాధ్యతలు లేకుండా తల్లి 


126 


దం(డ్రులు తమ కష్టార్హితాన్ని పంపిస్తే జల్పాగా ఖుషీగా కాలంగడుపుతూ 
ఆనాటి రాజకీయాల్లో జరుగుతున్న మార్పులను ఆకళింపుజేసుకుంటూ 
ఎం. ఏ చదువుతున్న యువకులు అంపశయ్యలో కనిపిస్తే ఆయువకుల్లొ 
ఐదుగురు ముఖ్య పాత్రలుగ, నిరుద్యోగ అన్వేషకులుగా ముళ్లపాదలులో 
దర్శనమిస్తారు. 


దీంట్లో (ప్రముఖ పాత్రలు రవి, రమేశ్‌, వేణు, సాగర్‌, నిధి ఈ 
ఐదుగురు సమాజాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క_ దృష్టితో చూస్తారు. రవి 
ఉద్యోగాన్వేషణలో వున్నప్పుడు సిఫార్సుకని ఒక రాజకీయ నాయకుని 
ఇంట్లోకి వెళాడు. అక్కడ జరుగుతున్న రాజకీయ రహస్యాలు తెలుసు 
కుంటాడు. ఎన్నో వాస్తవాలను (గ్రబాంచి తనలో వున్న రచయిత ద్వారా ఆ 
వాస్తవాల్ని బైటి ప్రపంచంలోకి తెచ్చే (ప్రయత్నం జేస్తాడు. చివరికి 
రచయితగా మారుతాడు. విప్లవం జయించి తీరుతుంది. నక్ఫల్‌బరీ 
లోను, (శ్రీకాకుళంలోను పొడసూపిన ఆరుణోదయం భారతదేశమంతా 
విస్తరిస్తుంది అని పలికే వేణు క్రాంతి సంష్టలో ముఖ్యుడుగా వుంటాడు. 
వేర్పాటు ఉద్యమంలో పాల్గొన్న యువకులందరిని తమ విష్టవంవైపు 
మళ్లింప జేయవచ్చునను కొన్నాడితడు. (ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని 
ఆకాంక్షిస్తున్నవాడు. అతనికి తెలంగాణా ఉద్యమంలో ఒక విప్రవం 
కనిపిస్తుంది. (క్రాంతి సంప్టలో్‌ అధ్యక్షుడు, మరికొందరు వేర్పాటు 
ఉద్యమం సరైనది కాదని, మన విప్లవానికి సమైక్వత అవసరమని 
విశ్వసించడంతో వేణు, అతని అనుచరులు దాన్ని సాగనివ్వకుండా 
జోస్తారు. వి.వి. కాలేజీ (గ్రౌండ్స్‌లో ఉపన్యసిస్తున్న వేణును పోలీసులు 
అరెస్టు చేస్తారు. విస్తవాన్ని పీల్చి, విస్తవాన్ని తాగి, విస్తవాన్ని తిని 
బతుకుతున్న విప్త్రవం జ్రాలుకుపోతుంది. జనం ఇళ్లకు చేరుకుంటారు. 
అందుకే విప్రవం రాగానే ఈ సమాజం అంతా ఊశణంలో మారిపోతుందను 
కోవడం (భ్రమ ... విప్తవం వచ్చిన తర్వాత కూడా ఈ సమాజాన్ని నిజమైన 

127 


సోషి ల్‌ సమాజంగా మార్చడానికి కెంత టైమ్‌ పడుతుంది అని వేణుని 
చూసెినప్తుడల్త్లా అనుకునే వాడు ర౨వి.... 


యూనివర్సిటీలలో (ప్రాఫెసర్జు జస దుర్మార్లాల్ని వారి 
అవసరాల కోసం ఆశలు చూపించి యువతరాన్ని ఎలా పక్కదారి 
పట్టిస్తున్నారో రమేశ్‌ పాత్రద్వారా బట్టబయలు జేసారు నవీన్‌. స్టేట్స్‌కి 
వెళ్లడమే గమ్యంగా భావించే రమేళ్‌ తన (ప్రాఫెసర్‌ చేస్తున్నది అన్యాయమని 
తెలిసినా నిజాయితి పరుడైన ఒక లెకృరర్‌పై అభాండం సృష్టించినపుడు 
సాక్షి అవుతాడు. 


సాగర్‌ (ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో పనిచేస్తూ ఒక 
మహానాయకుడితో వాగ్వివాదం జేసి అతన్ని అసెంబ్లి సభ్యత్వానికి 
రాజీనామ ఇవ్వమని డిమాండు చేస్తాడు. తనకు ఉద్యోగం రాకపోవటానికి 
ఆం(ధ్రావాళ్లే కారణమని వీళ్ళు లేకుంటే ఏ కల్లెక్షరలో, ఏ తహసీలుదారో, 
ఏ పోలీస్‌ సబ్‌ఇన్స్‌షెక్షరో అయ్యి ఉండే వాడినని అనుకుంటూ (ప్రత్యేక 
తెలంగాణోద్యమంలో ఉన్న సాగర్‌కు నాయకులు మినిస్తరు పదవి ఆళ 
చూపిస్తారు. ఆ రకంగా సాగర్‌ ఉద్యమం సాగరంలో కలసిపోయింది... 


b 


జీవితంలో ఎప్పుడు (థ్రిల్‌ కోసం వెదుకుతూ, (థ్రిల్‌ లేని జీవితం 
చాలా డల్‌ అని ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఫంజీ క్యూలో నిలబడ్డ నిధికి నిధి 
దొరకకున్నా కనిసం డొక్కలో ఇంత తిండి లేదు. కాల్చడానికి ఒక 
సిగరెట్టు ముక్కలేదు. ఐనా (థ్రిల్‌ కోసం పార్టీచేసుకుంటున్న ఒక (ఫ్రెండ్‌ 
దగ్గరకు వెల్లి కిక్‌ కోసం త్రాగి దాంట్లోనే మునిగి ఉస్మానియా 
హాస్పిటల్‌లో తేలాడు. 


ఈ ఐదు పా[త్రలేకాక ఎన్నో ఉపపాత్రలు కథను నడపడానికి 
దోహదం చేసాయి. ఈ ఐదుగురి ద్వారా సమాజ స్వరూపంగోచరిస్తుంది. 


492 


నిరుద్యోగ సమస్య నుండి ఉత్పన్నమైన వేర్పాటు ఉద్యమాన్ని ఆధారంగా 
తిసుకొని రచించిన ఈ నవలలో అతివాద వామ పక్ష ఉద్యమం కూడా 
చోటు చేసుకుంది. ఈ నాటి యువతరాన్ని వేధిస్తున్న అనేక రాజకీయ 
ఆర్లిక, సాంఘిక సమస్యలతో బాటు అడుగడుగున ముళ్ల పొదలో నిండిన 
నేటి సమాజం దీంట్లో కనిపిస్తుంది. యువత ఒక లక్ష్యం లేకుండా 
ఎందుకుంటారా అని ఆలోచింప చేసే నవల ముళ్ల పాదలు.... 


ఈ (పత్యేక తెలంగాణోద్యమం ఒక పాలపొంగులాంటిది. 
సెలయేరు పరుగు లాంటిది. దీని వెనుక ఒక సిద్దాంతం లేదు. ఒక 
నిర్దిష్టమైన లత్యం లేదు. పాలక వర్గాల పంపకాలు సరిగ్గా కుదిరితే, ఈ 
ఉద్యమం వెంటనే అడుగిడుతుంది. ఇది (ప్రజా ఉద్యమం కాదు, (ప్రజల్ని 
తప్పుదారి పట్టించే ఉద్యమం, (ప్రజల్ని చీల్చే ఉద్యమం. తెలంగాణావాడు, 
రాయలసీమ వాడు అన్న సంకుచిత మనస్తత్వంతో ఆలోచిస్తున్నవారి 
మెదడు ఇంకా బాల్యావస్థలోనే ఉందని తెలియజోస్తుంది. దేశంలో ఉన్న 
వాళ్లంతా మనుష్యులే. వాళ్లందరు ఇంకా బ్రురంగా వున్న ఫ్యూడల్‌ వ్యవస్టు 
చేతిలో నలిగి పోతున్న వారే ఈ విషయాన్ని (ప్రభంజనం అనే పాత్రద్వారా 
యువకులకు తెలియజేస్తూ పాఠకులకు ఉద్యమ వైఫల్యాన్ని సూచిస్తాడు 
రచయితీ ఈ విషయం చరిత్ర బుజువుచేసింది కూడా..... 


దొరతనం సాగినంతకాలం పల్లెల్లో దోపిడీ చేసి ఆపిమ్మట 
నగరాల్లో నాయకులుగా పరిణమించి ఎలా దోపిడీ చేశారో, (ప్రజలు అటు 
పల్లెలో దోపిడీకి గురయి బతకలేక పట్నం చేరితే అక్కడ సైతం దోపిడీకి 
గురికాక తప్పుని దుస్తితిని రచయితలందరు రకరకాల కోణాల నుండి ఈ 


నవలల్లో చి(తికరించారు. 
129 


హంర క ౭కళుళత్‌0ం 


తెలంగాణలో ఉవ్వెత్తున లేచిన రైతాంగ పోరాచాల నేపథ్యంలో 
వచన సాహిత్యం ముమ్మరంగా చెలరేగింది. మౌఖిక, మాండలిక 
సాహిత్యాలలో రచయితలు చెప్పుకోదగ్గ విజయాలు సాధించారు. వచన 
సాబాత్యం, బదరైతాంగంనుండి, అసంఘలిత రైతాంగ (పజానికం DOG, 


గని కార్మికుల సంఘటిత శక్తిని చిత్రీకరించే పరిణామంలోకి ఎదిగింది. 


ఆ నాటి నైజాం తెలంగాణా పోరాటంలో కేవలం భూమి 
పోరాటం మాత్రమె ఉంది. కాని ఈ నాటి తెలంగాణా పోరాటం 
పారిశ్రామిక రంగాలకు కూడా విస్తరించింది. ఆ నాడు లేని పరిశ్రమలు 
ఈనాడు ఎంతో అభివృద్ది చెందాయి. ముఖ్యంగా తెలంగాణాలో బొగ్గు 
పరి(శ్రమ అభివృద్ది చెందింది. సింగరేణి, గోదావరిఖని, బెల్లంపల్తి మొదలైన 
చోట్ల ఈ బొగ్గు తవ్వకం పరిశ్రమలు ఉన్నాయి. 


Fs బ్‌"గ్గు బావికార్మికుల్లో తెలంగా ణా భూస్వాముల 
భూదాహం వల్ల భూములను కోల్పోయి విధిలేక కార్మికులుగా మారిన 
వాళ్లే ఎక్కువ. ఉన్న ఆ కాస్త భూమిని కూడా పోగొట్టుకొని ఊరు 
తరుముతుండగా బతుకు తెరువు కోసం ఈ బొగ్గు బావిలోనికి వచ్చి 
పడినవాళ్లు. అయితే ఈ బొగ్గు గనుల్లో పరిస్థితులు ఊర్షో వున్న వాటి 
కంటే దుర్భరంగా, దారుణంగా, భయంకరంగా కన్పిస్తాయి కార్మికులకి. 
భూమి కడుపులో గాలి, వెలుతురు లేని వర్కింగ్‌ ప్రేసుల్లో భరింపరాని 
వేడితో రక్తమాంసాలు కుత కుత ఉడికిపోతున్నా .......... కాల్ఫిన 
యినుప ముక్కలపై నుండి సుర సుర జారే నిటి చుక్కల్లా కార్మికుల 
శరీరాల మీద నుండి చమట బిందువులు రాలి పడుతుంటే, కడుపులోని 
పేగులు నోట్టోకి రాగా రెక్కలు, ముక్కలు చేసుకొని, మృత్యువుకోరల్టా 
లక్షల టన్నుల బండ కింద చచ్చిన చావెరుగక, బతికిన బతుకెరుగక బొగ్గు 
తిని బొగ్గు విసదవ్రిస్తూ వాళ్ల రక్త మాంసాల్ని టన్నుల కొద్ది బొగ్గు రూపెణ 

130 


లుబ్బుల్లో నింపడం తప్ప వారికి దొపిడ స్వరూప స్వభావాలు తెలియవు 
అర్రపూటు లీవ్‌ కోసం ఒదిగి ఒదిగి అగడటం తప్పు హక్కులు తెలియవు. 
er కార్లో వచ్చే దొరలు బూతులు తిడుతుంటే పిడికిళ్ళు బిగించి కుత 
కుత లాడటుం తప్పు సంఘటితంగా అదేమిటని అడగడం తెలియదు. 
బండ కూలి తమ వాళ్లు చనిపోతే కుమిలి కుమిలి ఏడ్వడం తప్పు కుప్పు 
కూడి సేప్తి గురించి డిమాండ్‌ చేయడం తెలియదు అని అల్లం రాజయ్య 
గారు వారిని పరిచయం చేసారు.” 


0 


పల్లెల్లో ఏ దొరల దౌర్ల్హన్యానికి బలైపోయినారో, వేటిని తప్పించు 
కునేందుకు పట్నం వచ్చారో అదే జులుం ఈ బొగ్గు గనుల్లో వారికి వేర్వేరు 
రూపాల్లో కన్పించింది. ఈ పరిస్థితిని మార్చుకునేందుకు వారు 
సిద్దపడ్డారు. పోరాడడం నేర్చుకున్నారు. ఈ పోరాటాన్ని కార్మికులు పల్లెల 
నుండే నేర్చుకున్నారు. ఆ రకంగా బొగ్గు గనుల్టొ నిప్పు రవ్వలు పడ్డాయి. 
మెల్ల మెల్ల గా నిప్పు రాజుకోవటం (ప్రారంభమైంది. కార్మికుల పరిస్థితుల 
గురించి, గాలి, వెలుతురు అనే కనీస అవసరాల గురించి, పిల్లలకు బళ్లు. 
నీళ్లు, నివాస స్టలాల గురించి, ఖాళీ టబ్బుల సప్లయి గురించి, అధికార్ల 
జులుంకు వ్యతిరేకంగా సమ్మెలు చేయటం (ప్రారంభించారు. (బేడ్‌ 
యూనియన్‌ దొంగ రాజకీయాలను బట్టబయలు చేశారు. అటువంటి 
సమయంలోనే కార్మికుల్లో సంచలనం కలుగచేసే కార్మిక పాటలు 
(ప్రచారంలోకి వచ్చాయి. 


పల్లా పల్లెన పోరు బాటలు! ఎర్రని (శ్రీకాకుళము! 

నాడు అచ్చట రగిలిరగిలి! నేడు యిచ్చట మండుతుంది! 
పోరుబాటల పోదామా! బావయో బంగారయో! 

మరి ఎర్ర తోవల పోదామా! ధీరుడో గనికార్మికా! 


131 


అన్న పాబుతో (ప్రతి కార్మికుడు తన అనుభవాన్ని జోడించుకుంటూ 
పాటలను రూపాంతరం చెసారు. 


సింగరేణి కంపెని లో సితుక బడ్డ బతకులోడ! 


ఒక్కటుయ్యి నడవరో బరిగీసి నిలువరో'; అన్న పాట (ప్రతి కార్మికుని 


We 


నోటు నానింది. 


వీరు బొగ్గు బావిలో పని చేసూ తమ శక్తినంతా ధారవోసి 

ఇవతలికి తీస్‌ బొగ్గు సమయానికి అవసరమైనపుడు వారిది కాకుండా 

పోతుంది. బొగు బావుల్లొ పని చేసే వాళ్ల ఇళ్ళలో కుంపట్లో బొగ్గు 

C3 షా "మ 

వుండదు. చుట్టు పక్కల ఎక్కడ పడేతే అక్కడ బొగ్గు కుప్పలు 

కన్పిస్తున్నా తమ అవసరానికి దాన్ని తోసుకొనే అధికారం వారికి లేదు. 

తాము సృష్టించిన వస్తువే తమకు కాకుండా పోతున్న దుర్భర స్థితిలో ఈ 
కార్మిక వర్గం జీవించటం కన్పిస్తుంది. 


కార్మికుడు సామాజికమైన కాయకష్టం ద్వారా ఉత్తత్సి చేసిన 
వస్తువు ఉత్తత్తి పూర్తి కాగానే తనది కాకుండా పోతుంది. యజమానికి 
చెంది లాభాలు తెచ్చి పెడుతుంది. తాను తయారు చేసిన వస్తువుని 
కార్మికుడు తానే కొనవలసి వస్తుంది. అంటే వాడకం దారుగా, అంటే 
తనదానికి తాను దూరమై, తనదే తనకు పరాయిదై పోతుంది. పైగా అలా 
అయ్యాకదాని ఆధిక్యానికి తానే బరి అవుతున్నాడు. లేదా లోబడక 
తప్పటం లేదు. అది తన చెయ్యిదాటి తనదని చెప్పుకోదగిన స్వతం[త్రతను 
కోల్పోతుంది. (శ్రమ ఫలితం యజమానికి లాభాన్ని, ఉత్పత్తిదారునికి 
నష్టాన్ని కల్షిస్తుంది**. 

ఈ దారుణాల్సొంచి పుట్టినవే కార్మిక పోరాటాలు. తమ 
సమస్యల పరిష్కారానికి అక్కడి బొగ్గుబావి కార్మికులు సమ్మెలు 

132 


కడ్తున్నారు. కార్మిక గనుల్లో యజమానుల, కార్మిక వ్యతిరేక ధోరణిని, 
(టేడ్‌యూనియన్ల యాజమాన్య అనుకూల విధానాన్ని నిరసిస్తూ, 
వ్యతిరేకిసనూ సమ్మెలు చేస్తూ పురోగమిస్తున్నారు. ఈ పోరాటాలు 
పోలీసుల నిర్భంధం మధ్య సమ్మెలను కొనసాగించడాన్ని, విజయాలను 
సాధించడాన్ని బలపరిచాయి. అయితే ఈ విజయాలు శాశ్వితమైనవి 
కావని యాజమాన్యం, (ప్రభుత్వం, పోలిసులు వాటిని భగ్నంచేసే 
(ప్రయత్నాలు జరుగుతాయని కార్మికులకు తెలుసు. అందువల్ల 
తమపోరాటం చివరగా కార్మిక రాజ్యం వచ్చెవరకు కొనసాగుతుందన్న 
అవగాహనతో దీరకాలిక పోరాటానికి కార్మికులు సన్నిద్దమై ఉండాలనే 
అంశంతో అనేక కథలు, నవలలు వెలువడ్డాయి. కథలు వచ్చినా 1985 
వరకు బొగ్గుగనుల కార్మిక జీవితం నవలా సాహిత్యంలో (ప్రవేశించలేదు 
సింగరేణి కార్మికుల ఈ అన్నిరకాల పోరాటాన్ని అందులోని ఆటుపోట్లను 
బయటి ప్రపంచానికి తెలియజేయాలని పోరాటంలో తలెత్తుతున్న అన్ని 
రకాల సమస్యల స్వరూపాన్ని అర్హ్లంచేసుకోవడానికి, తమ సోదరులకు 
అర్లం చేయించాలనే లత్యంలో చాలా సాహిత్యం వచ్చింది. అందులో నవల 
కూడా! ఈ నవలలు కార్మికుల గుండ చప్పుళ్టు. కార్మికుడు ఒక్కడూ 
కాదు, ఇద్దరూ కాదు, వేలాది కార్మికుల (ప్రతిరూపం. జీవితం వాళ్లకు 
పోరాటం నేర్పింది. పోరాటం వాళ్లను రచయితలను చేసింది. 1] 


(శ్రమ (బతుకులో ఒక భాగం ఎలా అయిందో, జీవితాల్లో ఎలా 
ఇంకి పోయిందో (శ్రమదోపిడి కోర ఎలా విస్తరించిందో తెలిపే నవలలు 
ఆర్‌.యస్‌. పవన్‌కుమార్‌ గారి నల్లవ(జం జాత్యశ్సీగారి సింగరేణి 
మండుతోంది మొ॥వి. ఇవి కార్మిక సమస్య (ప్రధానంగా గైకొని చిత్రించిన 
నవలలు. అనారోగ్య వాతావరణమైన బొగ్గు బావుల్లో పనిచేసి శారీరకంగా 


మానసికంగా ఓపికలను కోల్పోతూ (ప్రమాదాలకు గురౌతూ ప్రాణాలను 
133 


కూడా కోల్పోతుంటారు. చివరకు తమ భద్రత కోసం (బతుకు కోసం 
విముక్తి కోసం పోరాటమార్లాలను పట్టిన కార్మికుల స్వభావాన్ని ఈ 
నవలలు శక్తి వంతంగా చి(తించాయి. 


నల్లవ(జం రచయిత బొగ్గు గనుల్లో సగటు కార్మికుడు 
ఎదుర్కొంటున్న పరిష్టితులు ఇతివృత్తంగా తీసుకున్నారు. ఈ నవలలో 
ముఖ్యంగా జీవితంలోని పెనుగులాట కనిపిస్తుంది. “వారి జీవితం 
కన్నీళ్లతో తడిసి ఉంది. నెత్తురు, చెమట కలిసి వికసిస్తుంది. వారి (బ్రతుకు 
అనేక కష్టాల మధ్య రూఫకూలి బొగ్గుపెళ్లల మధ్య గొంతుదాకా కూరుకు 
పోయినగని కార్మికుని లాగా ఉంది. అందులోనే పెనుగులాట వెతుకులాటు 
ఉన్నాయి. ఈ రచయిత వారి జీవితాన్ని బ్రతుకు చేన్త నుండి నల్లరేగళ్ళ 
నుంచి, అడవినుంచి, గాలి నుంచి, వెన్నెల నుంచి పందుల గుడిసెల మురికి 
కూపంలోకి మందువాసన, రాకాసి బొగ్గు పాక్కలోకి తోయబడింది. వారి 
(బతుకు ఊపిరాడని యం(త్రాల మధ్య నలిగి చెమటలోకి రక్తం మరిగే 
బొగ్గు పారల్గోకి వలసవచ్చింది” అని వారిని అల్లం రాజయ్య పరిచయం 
చేస్తారు. 


సాదాసీదా పలైై జీవితం నుండి వచ్చిన శంకరయ్య తన కాళ్ళు 
గుంజడానికి తన ఇంటికి బొగ్గుబావి దూరంగా ఉండటమే కారణ 
మనుకున్నాడు. శంకరయ్య కాళ్ల రెక్కలు గుంజుతున్నందుకు కంపెని 
ఏరియా హాస్తటల్‌కి వెడతాడు. 


ఈ గని కార్మికులకు ప్రభుత్వం కల్పించే సదుపాయాలు కూడా 
సరిగా అందవు. ఉదాహరణకి ఆసుపత్రిలో వివిధ రోగాలతో, బాధలతో 
లైనులో నుంచున్న సామాన్య కార్మికుణ్ని కాదని ఆఫీసరు, వారి 
పరివారాన్ని చూసి, వారితో గంటలకొద్దీ బాతాఖానీ పెట్టే డ్యాక్షర్లు తమ 

134 


కనీసమానవతా ధర్మాన్ని, వృత్తి ధర్మాన్ని మరిచిపోవడం జరుగుతుంది. 
చ న మ వ దృష్టైలో కార్మికుల జీవితాలకు అసలు విలువే లేదు. 
శంకరయ్య దగ్గరి బావికి బదిలీ కావడానికి అన్ని రకాల లీడర్రకూ చెప్పు 
కున్నాడు. లీడర్లు క(ర్రవిరుగదూ పాముచావదు అన్నట్టుగా వ్యవహ 
రిస్తుంటారు. ఆ విషయాన్ని కదిపినప్పుడు ఎద్దు ఎగురంగనే గంటె 
గురాదివయా! (పేజి - 40) అంటూ నానుస్తుంటారు. మొదట 
బావిపనికి సైకిల్‌ తొక్కడమే గగనమౌతున్న శంకరయ్యకు యూనియన్‌ 
ఆఫీసు చుట్టూ తిరగడం వల్ల మరింత (శ్రమ పడవలసివచ్చింది. ఐనా 
ఫలితం శూన్యవమయింది. చివరకు మేనేజరు (ప్రాణాపాయ ఫ్రితిలో 
ఉన్నపుడు శంకరయ్య నెత్తురు ఇవ్వడానికి సిద్దపడ్డాడు. ఇతర కార్మికులు 
ఇవ్వకూడదు అని చెప్పినప్పుడు ఇస్తే ట్రాన్స్‌ఫర్‌ చేయించుతనన్నడే అని 
వెల్ఫేర్‌ ఆఫీసర్‌ చెప్పిన విషయాన్ని వాళ్లకు తెలిపాడు. కార్మికులందరూ 
ఆలోచించి ఒప్పుకుంటారు. చివరకు తన రక్తమిచ్చినా (ట్రాన్స్‌ఫర్‌ను 
సాధించుకోలేక పోయాడు. నెత్తురిచ్చిన ఆరు నెలలకు కూడా తన సంగతి 
ఏమీ తేలక పోయే సరికి కార్మికులందరు అతనికి అండగా నిలబడి 
తమలో ఒకనిగా కలుపుకున్నారు. శంకరయ్య సరైన మార్గమెంచుకొని 
పిడికిలెత్తే సరికి బావి బందైంది. వాదనకు దిగిన పోశంను, శంకరయ్యను 
పోలీసులు కట కటాలలోకి తోసారు. అన్యాయంగా వాళ్లని జ్రాల్ళో వేసారని 
వారిని బావి మీదికి తీసుకు వచ్చి విడిచిపెడితేనే తప్పు, బావులకు దిగేది 
లేదని తెగేసి చెప్పేసారు. చిలికి చిలికి గాలివానైంది. గాలివాన పెద్దదయింది. 
సమ్మె మొదలైంది. 


(ప్రతిరోజూ వేలమంది, కార్మికులతో కల కలలాడే ఈ బావులు 
వెల వెల బోయాయి. అధికారుల యూనియన్‌ లీడర్ల మాటలు ఎవరూ 


135 


లక్యపెట్టులేదు. వాల్‌పోస్తర్రతో, కరప(తాలతోటి వెంట వెంలు సమాచారం 
బావులపైకి చేరవేస్తూ ఎప్పుడూ లేనంతగా ఉద్రిక్తతను కార్మికులు 
కలిగించారు. ఆశ చూపించిన యూనియన్‌ (ప్రతినిధిని పట్టుకొని 
కార్మికులు బూట్ల దండ మెడలోవేశారు. ఇట్టా ఏడు రోజులు సాగిన ఈ 
సమ్మె వల్ల అధికారులు నష్టపోయారు. అయిష్టంతో కార్మికులను వదిలే 
యాలని నిర్ణయించారు. ఈ రకంగా సాదాసీదా పల్లె జీవితం నుండి వచ్చిన 
శంకరయ్య ఆ తరువాత కార్మికులతో కూడి సంఘటిత శక్తిగా మారాడు. 
జైల్గొకి వెళ్ళిన శంకరయ్యలో చాలా మార్పు వచ్చింది. పోలీస్‌ ప్రేషన్‌లో 
పదిమందిని చూసిన శంకరయ్యకి లోకం తెలిసొచ్చింది. ఆతని పరిస్థితి 
కొండనాలుకకు మందుకావాలని పోతే ఉన్న నాలుక ఊడినట్టయింది. పిల్లి 
పట్టిన కోడిపిల్ల తీరుగ ఉన్న శంకరయ్య తరువాత భయాన్ని మరిచి 
పోయాడు. అతనికి చదువుకోవాలన్న తపన కూడా కలిగింది. 
అతనికిపుడు తనకాళ్లు గుంజాడు ఒక సమస్య కాదు శంకరయ్య ఇప్పుడు 
ఒక్కడు కాదు. కాళ్లు గుంజడానిక్తి (ట్రాన్స్‌ఫర్‌కు ఉన్న సంబంధంకాక 
అసలు కిటుకేదో అతడు తెలుసుకున్నాడు. తన (ప్రాణాల్ని ప్పీర్హ్ర 
పిప్తిచేస్తున్న రాకాసి బొగ్గు యజమానులకు ఎనలేని లాభాలు తెచ్చి 
పెడుతుందని (గ్రహించాడు. చుక్క చెమట వొడవకుండా సర్వ 
సంపదలనూ హస్తగతం చేసుకొంటున్న శక్తులపై అతడు పిడికిలి 
బిగించాడు. అతడొక సంఘటిత కార్మిక శక్తిగా మారాడు. కార్మికు 
లందరికీ శంకరయ్య కళ్లు బొగ్గు పెళ్లల మధ్య అగ్గిలాగా కనిపిస్తున్నాయి. 
శంకరయ్యకు ఇప్పుడు కార్మికుల నిజమైన సమస్య ఏంటో తెలిసి 
వస్తుంది. సంపదను పుట్టించే వర్గం తామైతే, ఆ సంపదను అనుభవించే 
వర్గం వేరొకటని తెల్సుకున్నప్త్పుడు. తామందరూ ఒక సంఘటిత శక్తిగా 
136 


మారాలనుకున్నప్తుడు అతని మనస్సు తేలికయినట్టనిపించి ఒక్క_నవ్వు 
నవ్వుతాడు. ఆ నవ్వు సంవత్సరాల తరబడి పేరుకుపోయిన మురికి చెత్త 
పెద్ద వరదలో కడిగివేసినట్టుగా, స్వేచ్చగా, హాయిగా కన్పించింది 
శంకరయ్య స్నహితులకు! 


పవనకుమార్‌గారు వర్గాల పరస్పర సంఘర్షణ పరిస్థితులను, 
(ప్రజల చైతన్యాన్ని బట్టి ఏ విధంగా మారుతుందో తెలియచేసారు ఈ 
నవలలో. ఈ నవలని పరిచయంచేసూ అభ్యుదయలో ఒక విమర్శకుడు 
గని కార్మికుల సమస్యలను విదితంచేసూ (ట్రాన్స్‌ఫర్‌ సమస్య అంత 
బలమైంది కాదన చెబుతూ, ఒక్క శంకరయ్య (టాన్సఫర్‌ విషయంలో 
గొడవ జరిగి సమ్మె చెసెంత పరిస్థితి రాదని, ఇది చాలా అవాస్తవికంగా 
ఉందని రాశారు. నాయకత్వం లేకుండా సమ్మె జరగడం నవల్లోనే 
జరుగుతుందన్నాడు. అయినా యూనియన్‌లో ఉన్న కార్మికుల సమస్య 
లలో శంకరయ్యది చిన్న సమస్యే కావచ్చు అయితే అన్ని సమస్యలకూ 
పరిష్కారాలు ఒకే విధంగా ఉండవు. 

సమస్య చిన్నదా, పెద్దదా, అన్నది సమస్య కాదిక్కడ. (ప్రతీ 
విషయాన్ని సమస్యగా చేస్తున్న యాజమాన్యంను ఎదుర్కొంటున్నారు. 
(ట్రాన్స్‌ఫర్‌ విషయమే చాలా చిన్నదని, దానికి సమ్మెచేయడం అవాస్తవికంగా 
వుందని రాసిన దానికి విమర్శకులు (ప్రతి స్పందించారు (ప్రభాకర్‌గారు తమ 
వ్యాసంలో. సమ్మెచేయటం సమస్య ఉత్పన్న మవుతున్నప్పుడే జరుగు 
తుందని ఒక చిన్న యదార్ల సంఘటనని పేర్కొన్నారు. సింగిరేణి 
బొగ్గుగనుల్టా ఒక కార్మికుడు అపాన వాయువు వదిలిన నేరానికి 


137 


యాజమాన్యం అతన్ని ఎంత హింస పెట్టారో చెబుతారు. దానికి 
నిరసనగా కార్మికులందరూ యాజమాన్యం బాసిజాన్ని ఎదుర్కొనేందుకు 
సమ్మె చేసారు. ఇదిచాలా చిన్న సమస్య. శంకరయ్య (ట్రాన్స్‌ఫర్‌ పెద్దదే 
అందుక ఏ ఒక్కరి నాయకత్వము లేకుండానే చైతన్యవంతంగా సమిష్టై 
నాయకత్వంతో అప్పుటి కప్పుడు వివిధ విషయాలపై జరిగిన సమ్మెలు 
సింగరేణి చరిత్రలో చాలా వున్నాయి. అయినా నాయకత్వం లేకుండా 
సమ్మె జరగుతుందనే సూ(తీకరణ నవలలో చిత్రీకరించడం అసహజంగా 
వుంది. 

శంకరయ్య (ట్రాన్స్‌ఫర్‌ సమస్య సమిష్టి సమస్యకాదు అన్నారు 
వేల్పుల! (ప్రతి వ్యక్తిగత సమస్య కూడా సామాజిక సమస్యలో భాగం అనీ, 
ప్రతి సామాజిక సమస్య కూడా వ్యక్తిగత రూపంలోనే వ్యక్తీకరణ 
వుంటుందని మార్కిజం చెప్తుంది. దానికి ఉదా॥ (ప్రభాకర్‌ గారు 
(పత్తిరైతుల ఆత్మహత్య ఉదంతాల్ని పేర్కొన్నారు. ఈ వ్యక్తి సమస్యలే 
సామాజిక సమస్యలై కూర్చున్నాయి. 

ప్రపంచం అంతా సమిష్టి సామాజిక సమస్యలను తిసుకొని 
పోరాడి నందుకే మనదేశంలో కూడా (ప్రసూతి సెలవులు, ఇతర సెలవులు 
పిల్లల, పెంపక కేంద్రాలు, ఏర్పాటు చేసారు. భార్యా భర్తల్ని సాధ్యమైనంత 
వరకు ఒకే ఊరికి (ట్రాన్సఫర్‌ చేయాలని నిర్ణయించారు. ఇవన్ని 
కార్మికులు, ఉద్యోగులు కల్సి పోరాడి సాధించుకొన్న విజయాలు. 

ఏది ఏమైనా బొగ్గుని కార్మికులు బొగ్గుగనుల్ల్తో ఏరకంగా 
సంఘటిత శక్తిగా మారాలో నల్ల వజం నవలలో రచయిత 


138 


పరిచయంచేసూ కార్మికుల శరీరం రాకాసిబొగ్గుతో ఇడెవారిపోయింది. 
నెత్తురులో కలెగలిసి పోయింది. ఆంటే (శ్రమ (బతుకులో ఒక భాగం ఎలా 
అయిందో మన జీవితాల్లో ఎలా ఇంకిపోయిందో ఈ నవల తెల్తుతుంది 
అని యం.వి. సుబ్బారాజు పరిచయంచేశారు. బొగ్గుగని కార్మికుని జీవన 
(క్రమానికి, (శ్రమదోపిడీకి ఒక క్రమం యంత్రాంగం, పద్దతి, రాజకీయంతో 
కలగలిసి పోయిందని వివరిస్తారు. ఈ బొగ్గుగని కూడలి గనిలోని బొగ్గు 
ఫుట్టేపుడు కడుపుచించుకు పుట్టిన శిళువులా డొక్క చీల్చుకుని 
మరీపుడుతుంది. ఆ సమయంలో కార్మికులు ఎంతో అలజడి, ఒత్తిడిని 
సృష్టిస్తారు. ఆ సృష్టికార్యంలో బలవంతపు కాన్పులో పాల్గొనే వెల్పేరు 
యాజమాన్యం, ఆఫిసర్లు, మేనేజర్లు, ఇంజనీర్టు మొదలైనవారంతా ఒక 
వర్గమైతే ఓర్‌మెన్‌లు, సమస్త వృత్తులవాళ్టు, ఫిల్రర్స్‌ వీరిదొక వర్గం. ఈ 
రెండూ వర్గాలు పరస్పరం సంఘర్షించుకునే శక్తులు. ఇది (ప్రధానరంగం, 
దీనికి అనుబంధంగా ఆస్తుతులూ, (బాందిషాపులూ, సారాదుకాణాలు, 
గుడ సెలు, నీళ్ళ, క్యాటర్దు, బల్లల చదువులు, బడులు ఇలా ఈ సమస్యల 
హారం కళ్ల ముందుండి చూసే వాళ్లకి ఓ సత్యజిత్‌రే సినిమాలా 
ఉంటుందని పెర్కొన్నారు సుబ్బారాజుూ గారు. 

బొగ్గు ఇంధనంగా మారడానికి విద్యుత్‌ కార్జానాలు, మరలు, 
సీలు, యంఠత్రాలు, ఎలా అవసరమో ఆలాగే కార్మికశక్తి సంఘటిత పడి 
(ప్రశ్నించడం, ఎదిరించడం నేర్చుకోవాలి. దానికి వారికి సరియైన 
(బాపంచిక దృక్పధం రావాలి. ఇటువంటి ఉద్దేశంతో రాసన నవల నల్హవ (జం 
దానిలో తెలంగాణ భాష్క సామెతలు, సంభాషణల్లో చోటుచేసుకుని 


నవలని రక్తి కట్టించారు. 
139 


రణ మండుతోంది: 


ఈ నవలలో ఆర్తి అందరిది. బాధ అందరిది. (ప్రతి కార్మికునికి 
బొగ్గుగనుల్ళొ పనిచేయడం వల్ల తమ బతుకులు ఏరకంగా కొల్లగొట్ల 
బడుతున్నాయో తెలుసు. నవలలో ఒక (పథాన పా(త అంటూ లేదు 
పరిచయం చేయడానికి! ఎందరెందరో మనకళ్లముందు కన్సించి వారి 
విషాద గాధలను విన్సిస్తారు. అందరూ నిరుపేదలే. 1. దేశముఖ్‌, 
జమిందారుల దోపిడిలో నలిగిపోయిన పేదలు 2. తెలంగాణ 
పీఠభూముల్ల్తో కూటికోసం కూలి పేరుతో వెట్టి బతుకులు వెళ్లదీసిన 
పేదలు 3. అధికారుల అహంభావాల్టో కట్టు బానిసలుగా హాహాకారాలు 
చేసిన పేదలు 4. వారే తెలంగాణా అడవుల్లో అరుణ పతాకపు సారధ్యంలో 
నిజాం నిరంకుశత్వానికి నీళ్లు దొరక్కుండా చేసిన పేదలు 5. రైతాంగ 
సాయుధ పోరాటంతో కోటల గోడల్ని గజ గజలాడించిన పేదలు 6. ఆ 
పేదలే బొగ్గు గనుల్లో కూలీలై బతుకు ఈడుస్తున్నారు. వారు తమకి 
జరిగిన, జరుగుతున్న అన్యాయాల్ని చూసూనే వున్నారు. వారి జీవితాలపై 
పాటలు కట్టుకుంటున్నారు. పనులు చేసుకుంటూ పాటలు 
పాడుకుంటున్నారు. ఈ కార్మికుల పాటల్లో బొగ్గు గనుల్లో పనిజేసి కార్మిక 
జీవితం తొంగిచూస్తుంటుంది. ఉదాహరణకు: 


కోల్‌ కోలోయన్న కోలో 
కోల్‌ కోలోయన్న కోలో 
సింగరేణి కొలువు చూడరో - కోలో 





వ Br 


బదిలీ మజూరు బతుకు వద్దురో అన్న పాట మజ్ఞూరు 
బతుకును భావంతో (ప్రకటిస్తాడు. తనకు వి[శాంతి లేదని, తన (శ్రమకు 
విలువలేదని చెపూ 
140 


గుండెల్టో 
నింపాడు. 


ఆరున్నర ఫీటిని - ఆన్నమన్న తినకుండ 
గుసకొడూ - బదిలీకి నున్‌బోతే 
టైముయ్యిపోయిందని - మజూరన్నో, మజ్ఞూరన్నా 


నీకు చార్త్షిటూ, సస్‌పెండూ - అని తన బతుకును, తన 
మండుతున్న, ఉద్వెగాన్ని, జీవిత సారాన్ని పాటలో దింపి 
వెట్టికి ఎలా బలై పోతున్నారో చెప్తూ వెట్టి వినని వాడి గతిని 


బాంచెనుదొరనకుండ సారని పిలిచావో 

కిందమీద జూడ బెట్టౌ - ఎట్టి పనులు జెప్పెబట్లై 
టిఫిన్లనే కడుగమంటుడు. బూట్ల దుమ్మూ దులిపిస్తడు 
సెయ్యననీ నువ్వంటె-మజూరన్నో, మజ్ఞూరన్నా 
ముప్పతిప్పలునికు 


అనే వ్యంగ్యంతో పాటు, ఏడుపు, కసి, ఆరాటం, పోరాటం 


కలగలిపి పాటలో వివరిస్తారు. 


ఆధికార్ర 


అయితే ఎపుటికీ కాలం ఒకటిగా వుండదు. కార్మికులకు 
జులుం తెలిసొచ్చింది. దీన్ని అదుపు చేయకపోతే బతుకు 


వుండదన్న ఆలోచన వచ్చింది. వీళ్లలో పిరికి తనం పోయి పోరాటాన్ని 
సాగించేందుకు ముందడుగు వేసారు. ఎక్కడ చిన్న నిప్పు పడ్డా బాధలు 


రగులుకుంటూనే వున్నాయి. అధికార్లు ఎక్కడ కన్నార్ర జోసినా పిడికిళ్ళు 
బిగిస్తూనే వున్నారు. ఏ చిన్న కార్మికుని కంట నీరొలికినా కార్మికులందరూ 
సంఘటిత మవుతునే వున్నారు. 


141 


పోరాటం జెయ్య నిదే 

పనిదొరకని దేశంలో 

దగాకోరు, దోపిడోళ్లు 

దాగున్నరు దేశంలో 

మన రాజ్ఞాం రానిదే మనకష్టం దక్కదురో 


అని పాడుకుంటూ నేవున్నారు. (శ్రామిక కార్మికుల సంఘటిత 
శక్తిని చూస్తూ యాజమాన్యం బెంబేలెత్తి పోదు. కాగా మరింత 
మండుకొస్తుంది. కొత్త ఎత్తుగడలతో, ఉతృత్తి సంకేమ పథకాలతో, 
విభజించి, పాలించు అనే వైఖరితో, పొగడ్తలతో, చిల్లర సదుపాయాలతో 
కార్మికుల్ని అదుపులో వుంచడానికి ప్రయత్నిస్తూనే వుంది. కార్మికులు 
న్యాయం, హక్కులని (ప్రశ్నించినప్తుడల్లా యాజమాన్యం దాన్ని 
అంగీకరిస్తున్నట్టు నటిస్తుంది. కాని మరో విధమైన ఎత్తుగడలతో 
నాయకత్వంలో వున్న కార్మికుల్ని చిక్కుల్లో పడేస్తుంది. వారిని 
లొంగదీసుకునే ఎన్నో (ప్రయత్నాలు చేస్తుంది. అది సాధ్యం కాకపోతే 
(ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడదు. 


ఇటువంటి పరిస్థితుల్గొ తమ జీవితాలలో ఆడుకుంటున్న 
యాజమాన్యాన్ని, కార్మికుల్ని నవలలో పరిచయం చేసారు జాతీ, 
గారు. ఏజాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర 
సమస్తం పరపీడన పరాయణత్వం అని UU (క్రి అన్నట్టుగా కార్మిక 
జీవితాల్లో ఏ పరిష్టితులుంటాయో నవలల్లో కూడా అవే పరిస్తితులు 
నెలకొన్నాయి. రాజయ్య, రాంబాబు, సీతయ్య వీరందరూ బొగ్గు తిని 
బొగ్గు పీల్చి, బొగ్గు విసక్రిస్తూ, బతుకుతున్న వాళ్లే. వాళ్ళు స్పార్దకస్‌లా, 
ఒమర్‌ మక్తర్‌లా, భగత్‌సింగ్‌లా, తెలంగాణా గెరిల్లాలా బతకకుండా 
తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లాత్తిన కూలీలుగా నిజాం నిరంకుశ పాదాల 

142 


(కింద నలిగిపోయిన తెలంగాణలో, ఢిల్లీలో సెక్కులా బిక్కు బిక్కు 
మంటూ బతకాలి!3. ఇది యాజమాన్యం కోరిక. ఈ వర్గం కార్మికులు 
చస్తూ, తాను బతకాలని కోరుకుంటుంది. దానికి వ్యతిరేకంగా కార్మికుడు 
ఒక  శక్తిలా ఆవేశంలా, (ప్రచండ (ప్రవాహంలా, విద్యుత్‌ శక్తిలా, 
జయంకోసం పరుగులు పెడ్తూ వస్తున్నాడు. (ప్రశ్నిస్తూ, పిడికిలి బిగిస్తూ 
నడుస్తున్నాడు. అందుకే కార్మిక సమ్మెలన్నీ ఒక ఎత్తు, 1981 ఏప్రిల్‌లో 
మొదలై జూన్‌ నెలదాకా సాగిన 56 రోజులు దీర్థకాలిక సమ్మె ఒక ఎత్తు. 
తాము తచ్చాసెమ్మను కింద పడేస్తే దేశంలోని రైళ్ళు, విద్యుత్‌ కేంద్రాలు, 
పరి।;శమలు ఆగిపోతాయని ఈ సమ్మెనుండి కార్మికులు తెలుసుకున్నారు. 
ఆంతే కాదు తమ సమస్యలు విడిగా లేవని భారత దేశ పీడిత (ప్రజానీకం 
అందరితో ముడిపడి వున్నాయని తెలుసునున్నారు." పరస్పరం 
సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టిందని, పుడ్తుందని గ్రహంచారు. 


మొదటే చెప్పినట్టు ఈ నవలలో ముఖ్యమైన పాత్రలు, 
న్నివేశాలు లేవు. అసలు నవల కుండాల్సిన ఇతివృత్తం లేదు. అందుకే 
వలను పరిచయం చేస్తూ ఎన్‌ మంచి రచనకు మంచి వస్తువొక్కటే 
సరిపోదని ఆ వస్తువును కళగా మార్చటానికి కావలస్పిన శిల్పం 
రచయుతకుండాలని, (ప్ర(క్షియకు అనువైన శిల్పాన్ని పోషించలేక 
పోయినప్పుడు ఆ రచన ఎంత ఘోరంగా విఫలమైపోతుందో ఈ సింగరేణి 
మండుతోంది మరొకసారి రుజువు చేసింది అన్నారు. 1౨ 


eA 


a 


ఈ నవలలో పాత్రల ద్యారా, సంఘటులనల ద్వారా, విషయాన్ని 
చెప్పుటుం జరుగలేదు. పాత్రలు, సంఘటనలు చాలా తక్కువగా కన్పించి 
రచయితే ఎషయూాలన్ని వాచ్యంగా చేెప్పుటుం వల్ల -ఈ నవల ఒక సుదిరమైన 
కరప(త్రం లాగా, ఉపన్యాసం లాగా కన్పిస్తుంది. కార్మికుల పై అపారమైన 
సానుభూతితో వాళ్ళలో తిరిగి, వాళ్తతో పాటు పని చేసి వారి జీవితాల్ని 
కూలంకుషంగా చర్చించానని తను పడ్డ వ్యధనంతా ముందు మాటలో 

143 


చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఈ నవల్లో శ ఒక్క పా(త్ర మన 


క 
మనసుల్లో నిలిచిపోదు. అసలు పాత్ర వుంటేగా నిలిచిపోవటానికి! 

ఈ నవల్గొ మొట్ట మొదటి బొగ్గుగని కార్మికు నవలలుగా 
చెప్పుకున్నారు. అయితే పవన్‌కుమార్‌ రచించిన నల్ల వ(జం కూడా మొట్ట 
మొదటి నవలగా పర్కొన్నారు. (ప్రచురణ సంవత్సరాన్ని బట్టి నల్ర్లవజం 
మొట్ట మొదట అని చెప్పుకోవచ్చు. అది నవంబర్‌ 1987 కాగా, ఈ నవల 
మారా 1988. ఈ రెండింటికీ నాలుగు నెలల తేడా ఛ్రంది, 


నల్లవ[జంలో కధ వుంది, ఒక సమస్య వుండటం, ఆ సమస్య 
కీలకమైన పా(త్ర వహించటుం, తద్వారా వ్యక్తి చైతన్యం కాకుండా సమ్మ 
చైతన్యం పొందటం చూస్తాం. ఈ నవలల్లో రచయితకి వర్గ పోరాటం 
గురించి, సామ్యవాద సిద్దాంతం గురించి, వర్ల దృక్పధం గురించి స్పష్టమైన 
అభిప్రాయాలున్నా అవి నవలలో చూపించలేకపోయారు. ఒక నవలగా 
మలిచే నేర్పు లేదని ఈనవల రుజువు చేసిందని పేర్కొంటూ దానికి 
ఉదా॥ వాచ్యంగా తన అభిప్రాయాన్ని ఈ నవలలో ఎలా వివరించారో 
తెల్పారు ఎన్‌ గారు. 


బొగ్గు పారల్గొంచి వెలువడే వేడి, దుమ్ము దుర్గంధ 
వాయువులు, కార్మికుని రకాన్ని ఉడుకెత్తిన్తాయి. ఊపిరితిత్తులు 
చెడిపోతాయి. క్షయ, ఉబ్బసం, తదితర దీర రోగాల్ట్లోకి దిగజారి 
ఒక్కసారే చావకుండా రోజూ కొంచెం కొంచెం చనిపోతుంటారు. 15 ఈ 
వాక్యాలు బొగ్గు వల్ల జరిగే అపాయాలు ఏంటి? అన్న సైన్సు (ప్రశ్నకు 
జవాబుగా వుంది. ఇవే మాటలతో ఒక సంఘటనను కూర్చి ఒక పాత్ర 
చేత మాట్టాడించినట్ను రాస్తే సన్నివేశం రక్తి కట్టేది. సహజత్వం చోటు 
చేసుకునేది. ఎన్ని సార్టు తిరగ రాసినా వీరి నవల వీరికే సంతృప్తి కరంగా 
లేదని రాసూ గుర్రాల మీద, కుక్కల మీద, జన్యుల మీద, మంచుఖండాల 
మీద, చీరల మీద్క మంత్రతంత్రాల మీద, ఘోరంగా పరిశోధన చేస్తూ 

144 


గిమిక్స్‌ చేసూ తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసూన్నామనే బాధ్యతా 
రహితమైన ప్రకటనలతో ప్రజల అమాయకత్వాన్ని డబ్బుగా మార్చు 
కుంటూ తెలుగు సామాజిక జీవితాన్ని శక్తి కొలది కలుషితం చేస్తున్న 
కిరాయి రచయితలు పుట్టుకొచ్చిన ఈ తరుణంలో ఈ నవల పుట్టిందని 
చెబుతారు.!' అయితే ఆ నవల్లోనూ ఎంత అసభ్యం వున్నా కథ, 
ఇతివృత్తం, పాత్రలు, సంభాషణల్లో- దీంట్లో ఏవో ఒకటి మన మనస్సుకు 
హత్తుకు పోతాయి. ఈ నవల్లో అటువంటి వేవి లేనందువల్లనే ఒక నవలగా 
మలిచే నేరు గానీ, సంయమనం గాని ఆయనలో లేవని ఈ సింగరేణి 
మండుతోంది రుజువు చేసిందని విమర్శకు గురి కాబడ్డారు రచయిత. 


తెలంగాణా కార్మిక జీవితంలో మరొక ముఖం బీడిల పరిశ్రమని 
చెప్పుకోవచ్చు. తెలంగాణాలో ముఖ్యంగా నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, 
మెదక్‌, కరీంనగర్‌ జిల్లాలలో బీడిల పరిశ్రమలు నెలకొని వున్నాయి. ఈ 
జిల్లాలో నాలుగు లక్షలకు పైగా బీడి కార్మికులున్నారు. ఈ కార్మికుల్లో 
చాలా మంది “స్త్రీలే. 

అన్ని పరిశ్రమల్లో వున్నట్లే ఈ పరి(శ్రమల్గొోను కు(ల్రులు, 
మోసాలు జరుగుతున్నాయి. కార్మికుల కోసం ప్రభుత్వం కనీస జీతాలను 
నిర్ణయించింది. సెలవు, బోనస్‌, వైద్య సదుపాయాలు మొదలైనవి 
ఇచ్చింది. కాని ఆచరణలో కార్మికులకు ఇవి అందుబాటులో రాకుండా 
చేశారు. యాజమాన్యం, యూనియన్లు కార్మికులకు వ్యతిరేకంగా 
యాజమాన్యానికి అనుకూలంగా వుండటంతో బీడి కార్మికుల 
(ప్రయోజనాలు ఏవి నెరవేరటం లేదు. వారందరు కలసి ఒక సంఘటిత 
శక్తిగా రూపొంది తమ (ప్రయోజనాల కోసం సమ్మెలు కట్టడానికి 
నిర్ణయించుకున్నారు. పోరాటాలు చెయడానికి నిశ్చయించు కున్నారు. ఈ 
కార్మికుల్టో అధిక శాతం (స్త్రీలే కాబట్టి వారు వారి సమస్యల కోసం 
పోరాడారు. వీరిని కదిపితే “మాకింకో బతుకు లేదు. నిద్ర పోతున్నా, 

145 


తిండి తింటున్నా, ఏ పని చేస్తున్నా మాకొకటే యావ. బారబజే లోపు 
ఆకంతపొతంగ కత్తిరించుకోని, ఇంట్లు పనంత చేసుకొని కార్దానాకు 
పోవాలా. యాల్తకు పోకుంటే లైన వెనుకబడ్తం. లైన్ల వెనుకబడె ఎండల 
P| me.) CR) నా. 
అట్టిగనే గంటలు గంటలు నిలబడాలె. ముసీం ఏమంటాడో, బీడిలు 
సరిగ రాలేదంటడో, ఇసిరి కొడడోళి ఇదె గుబులు, ఇదే యావ! ఇంకో 
ధ్యాస లేదు, మా బతుకే బిడి అసుంటదయింది. ఎంత చేసిన బీడిలు, 
గుల్ల కట్టలు, కత్తిరింపులు పోంగ మిగిలింది చేతికొచ్చేది నోటికి సాలదు. 
9 ఇ 

నోరుదెరసి అడిగితే మన్సుల కచ్చె బెట్టుకుంటరు. ఇంక మాట్లాడితే ఇగో 
సూస్తుం(డ్రు గదా పోలీసులు కొడ్తరు, చెరుస్తమని బెదిరిస్తరు” ఇది 
గంగమ్మ అనే బిడి కార్మికురాలు చెప్పుకున్న గోడు. 


బీడి కార్మికులు మిగితా కార్మికుల కన్నా భిన్నమైన వారు కాదు. 
ఈ పరి(శ్రమ దేశంలో పెద్దదిగా పేరు తెచ్చుకుంది. ఈ పరి(శ్రమ వల్ల కొన్ని 
కోట్ల రూపాయిలు (ప్రభుత్వానికి చేరుతాయి. లక్షలాది ప్రజల పరిశ్రమ 
వల్ల యాజమాన్యానికి లాభాలు వస్తున్నాయి. ఒక ఫ్యాక్షరీలో నూరు 
మంది కార్మికులు ఉంటే వారు రోజుకు లక్ష బీడీలను ఉత్పత్తి చేస్తారు. 
మూర్మ్యుటల. ఈ లక్ష బీడీల విలువ మూడువేల రూపాయలు. దీంట్లో 
కార్మికులకు కూలి కింద ఏడువందల రూపాయలు అందుతాయి. కన్ని 
కొన్ని చోట్ల అంతకన్నా తక్కువ. బీడీకల్టు తమ కళ్ల ముందరే 
ఆరుపైసలకు దొరికేది అరవై పైసలకు తీసుకుంటారు. తంబాకు ధర 
రెండున్నర నుంచి పది రూపాయిలు పెరిగింది. మార్కెట్లు అన్ని ధరలు 
పెరిగాయి. ఉప్తు ధర, నూనె ధర ఇలా, అన్నీ పెరిగినా తమ కూలి 
ఎందుకు పెంచడం లేదని కార్మికుల ప్రశ్న. కార్మిక చట్టాలున్నా వాటిని 
సేట్టు లెక్కచేయరు. సమ్మె చెయ్యడం మొదలు పెట్టంగానే పోలీసులు 
వారిపై దమన కాండ జరుపుతారు. 


సాధారణంగా ఇతర (ప్రాంతాలలో అట్టడుగు వర్గానికి చెందిన 
(స్త్రీలే తప్ప మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి (స్రీలు శారీరక శ్రమ 


146 


చేయాల్సిన ఉద్యోగాలకు ముందుకురారు. కాని ఇక్కడ ముతక అతుకుల 
గుడ్డలు కట్టుకొని రెక్కాడితే తప్పు డొక్కాడని (స్త్రీలతో పాటు చెవులకు 
చిన్నమెత్తు బంగారం, మెడల నల్ల పూసల గుండ్లు పూసల గుండ్లు, 
పుస్తెల బిళ్లలు ఉండి సన్నచీరలు కట్టి వేన్నీళ్లకు చన్నీళ్ల తోడు కోసం పని 
చేస్తున్న మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి, అధ్యాపక వర్గం, గుమాస్తా 
వర్గం, ఇంకా కార్యాలయ సిబ్బంది, మధ్య తరగతి రైతాంగ కుటుంబాల 
స్రీలు పక్క పక్కనే కూర్చొని బీడీలు చేస్తుంటారు. 

ఈ కార్మిక జీవితాల “*“బతుకుపోరూని బి.ఎస్‌. రాములు 
నవలగా చిత్రించారు. ఈ నవలలో బీడీ మహిళా కార్మికులంతా ఒకటై 
కూలీ రేట్ట పెంపుదల కోసం, బోనస్‌ల కోసం, సెలవుల కోసం, సమస్త 
పని హక్కుల కోసం, సమ్మెకు దిగటం, సమ్మెను విచ్చిన్నం చేయటానికి 
(ప్రయత్నించిన ఏజాంట్లను సమక్రించ వచ్చిన యూనియన్‌ లీడర్తను 
ఎదుర్కొని సమ్మెను కొనసాగించటాన్ని చి(త్రించిందని కాత్యాయని విద్మహే 
గారు పేర్కొన్నారు. !” 

కార్మికుల ఇంటి నిండా, బతుకు నిండా బీడిలు చుట్టుగా 
మిగిలిన బీడి ఆకు, తంబాకు, చెత్త చెదారం, చంటి పిల్లలకు పాలిస్తున్నా, 
ఉడుకుతున్న అన్నం కుండ కింద మంటను ఎగదోస్తున్నా మధ్య మధ్య 
వాళ్లో చేతుల్లో కత్తెర యాంత్రికంగా అలవాటు (ప్రకారం ఆకు కత్తిరిస్తునే 
ఉంటుంది. ఇంకో ఆలోచన లేదు. మరో ధ్యాస లేదు. ఈ నవలలో 
ముఖ్యంగా (స్త్రీలే కన్పిస్తారు. బీడి పరిశ్రమల్లో ఎక్కువ మంది (స్త్రీలే పని 
చేసిది కాబట్టి ఈ నవలలో మహిళలు వంటకత్తెగా, పనిమనిషిగా, 
భార్యగా, తల్తీగా చివరకు కార్మికురాలిగా కూడా తమ బాధ్యతను 
నెరవెర్చడానికి (ప్రయత్నిస్తారు. ఈ (ప్రయత్నంలో వాళ్లు సమ్మెలు 
కట్టుడమేకాక, లైంగికదోపిడికి గురికావడం కూడా ఒక్కసారి జరుగు 
తుంటుంది. 


147 


కణితంంతేో౦ : 


లకీ రాజయ్య దంపతులు; వారికి ముగ్గురు బల్లలు (కును, 
సరస్వతి, వార. లక్ష్మి బీడల పరిశ్రమలో పని చెస్తుంటుంది. రాజయ్య 
ఒక దుకాణంలో గుమాస్తా బాకి వసూళ్ల కోసం తెల్లవారక ముందే లేచి 
పరుగడ్రుంటాడు. బల్లలకు అన్ని అమరుసూ స్తూ ఇంటూ అన్ని పనులు చేసూ 
వీడీలు చేసూంటుంది లక్మి. సుగుణ పక్కింట్లో వుంటుంది. లక్మితో 
కబుర్లు చెప్తూ తనూ బీడీ కట్టలు కడ్తుంది. సుగుణ పెళ్లి కాని 
అమ్మాయి. తనకొచ్చే జీతంలోంచి కొంత డబ్బు తనఅవసరానికి 
హడుకొని మిగితాది తలర్తీదం(డులకిస్తుంది. పెళ్ళి సంబంధాలు 
చూస్తుంటారు _ ఆమెకు. అద విషయం లక్మి అడగా వరకట్నం 
విషయంలో కుదరలేదని చెప్తులదే. దానికి లక్షి దేనికి పనికి రాని వాడు 
కూడా వేలుకు వేలు అడుగుతున్నాడు. ఇల్టు వాకిళ్లు లేని వాళ్లు కూడా 
కట్నాలు అడుగుతున్నారు. వాళ్ళు ఆంత సంపాదించినా మనని మాత్రం 
కూచోపెట్టి మేపరు అన్న అర్ధంలో దెప్పిపొడుస్తుంది. అతడూ బీడీ 
కార్మికుడే ఇద్దరూ అంతే సంపాదిస్తున్నప్పుడు కట్నం ఎందుకిచ్చుకోవాలి 
అంటూ మళ్లీ వాళ్లకు చాకిరి చేయడం కూడా ఒకటి దండగ అంటుంది. 
ఈ బీడీ కార్మికులకి విశ్రాంతి లేదని పొద్దున్నుంచి రాత్రి వరకు పని 
తీరలేదని రికాం లేని బతుకని, పని చేసి చేసి బొక్కలు తెల్లవడ్డాయని 
దుఃఖిస్తుంది. అన్నీ మౌనంగా విని భరిస్తుంది సుగుణ. ఆకు కట్టలు 
కత్తిరిసూ కూర్చున్న సమయంలో భర్త రాజయ్య వసూళ్ల నుండి ఇంటికి 
వసాడు. అతడు అదోలా వుండటం చూసి కారణం అడుగుతుంది. 
అతని పెత్తం(డి బిడ్డ కొడుకును పోలీసోళ్ళు చంపారని చెప్తాడు. రైతు 
కూరి సంఘాలు పెట్టు కూలీ డబ్బులు పెంచాలని, దున్నే వాని కి భూమి 
కావాలని పోరాటుం చేయించాడని దొరలు చెప్పటంతో పోలీసులు కాల్సి 


148 


చంపారని చెప్తాడు. ఈ మాటలు విన్న లక్మి లిడరంచే అట్టుండాలె అని, 
దోచుకు తినడానికి మాకు ఉన్నాడు యూనియనోడు అంటుంది. 


దాదా బీడి కంపెనీ ముఖ్య కార్యాలయంలో మేనేజర్‌, 
ప్యాకింగ్‌ దగ్గర, చాటన్‌ దగ్గర, లేబిళ్ల దగ్గర అందరూ పన్లు సరిగ్గా 
చేస్తున్నారా ఆతా చూసూ శారి అజమాయిషీ చేస్తుంటాడు. అతనే 
కార్మికులకు జీతాలిస్తాడు. మొదట రాజలింగం అనే అతన్ని పిలుస్తాడు. 
జీతంలో నాలుగు రోజుల జీతం కోసి ఇసాడు అతనికి. తంబాకుసంచి 
తనపై పడ్తే గోడకు తగిలి దెబ్బనడుంకు తగలటంతో రాలేకపోయానని, 
తన పనికి లీవు పెట్టుకోలేదని చెప్తాడు రాజలింగం. దాదా అందుకే నిన్ను 
ఉద్యోగంలోంచి తీసివేయకుండా పాతవాడివని జీతం మాత్రమే కోసానని 
చెపాడు. ఎదురు మాట్లాడలేక వెళ్లిపోతాడు. తర్వాత నారాయణ 
వంతువస్తుంది. అతనికి కూడా రెండు రోజుల జీతం తక్కువ ఇస్తాడు; 
ఒక్క రెండు గంటల కోసం పర్మిషన్‌ అడిగి వెళ్లినా రెండుగంటలు 
ఆలస్యంగా వచ్చినా రెండు రోజుల జీతం కోయటం బాగా లేదని 
తీక్షణంగా మాట్లాడుతాడు. ఆదివారాలు పనిజీస్తూ, పండుగలనాడు 
కహిరషర్‌ దార్రకు, తంబాకు జోక్తి, చెన్నిలు మోస్తే ఆ పనికి జీతాన్ని 
పెంచుతున్నావా అని అడుగుతాడు. లేబర్‌ ఆఫసరును తీసుకువచ్చి నీ 
దొంగలెక్కల్ని, ఓవర్‌ టైంని ముందు పడేస్తా అని ఆవేశంతో అరుస్తాడు. 
ఇద్దరూ కాలర్హు పట్టుకుంటారు. అట్టా నారాయణ ఉద్యోగం 
ఊడిపోతుంది. లత్మీతొ్‌వలో ఎదురుపడి నారాయణ తల్లి పడ్డ కష్టాలు 
చెప్తుంది. నారాయణ బి.ఏ. తప్పి వీడీల పనిలో చేరుతాడు. ఇతడే 
సుగుణను కట్నం తక్కువ అని చేసుకోనంటాడు. లక్ష్మీకి ఈ విషయం 
తెలిసి రాయబారం జరుపుతుంది. నారాయణతో విషయం చెప్పి 
ఒప్పుంచటానికి ప్రయత్నిస్తుంది. 


149 


బీడీ కంపెనీ విశాలంగా ఏమీ వుండదు. తొమ్మిది గజాల 
కుమ్మరి గూనయిల్టు, అది చిన్న చిన్న రెండు, మూడు గదులున్న ఇల్లు 
దాంట్లోనే ములందరూ కూర్చోని బీడీలు చేస్తుంటారు. వాళ్ళు 
కూర్చొడానికే ప్రలముండదు. వారితో పాటు చంటిపిల్లల్ని కూడా అక్కడే 
పడుకో బెడ్రుంటారు. జాగా సరిపోవటంలేదని యజమానికి ఎంతచెప్పినా 
వాళ్ళు వినిపించుకోరు. కాళ్లు కూడా జాపుకోకుండా, గాలి వెలుతురూ 
రాక, చెమటు కంపుగ శరీరం అంతా చిమ చిమ అంటుంటే, ఆ తంబాకు 
వాసనతో ఉడుకపోతతో పనిచేస్తుంటారు. ఆఘాటుకు జబ్బులొచ్చే 
ప్రమాదం కూడా వుంది. దగ్గుతోటి టి.బి. తోటి చనిపోతారని 
అనుకుంటుంటారు. ఆ మాటలు సత్తెక్ష వింటుంది. ఈవిడ 
యజమాని రాజేశం భార్య. తనుకూడా బీడీ కట్టలు కడ్తుంది 
వీళ్లతోపాటే; తంబాకు తక్కువ ఇచ్చి ఎక్కువ కట్టలను కట్టమంటారు 
యజమానులు. ఆకు సగం కత్తిరింపుతో పోతుంది. తక్కువ వస్తే ఆఖర్చు 
కార్మికులపైన వేస్తారు. అందుకే భూదేవి అందరూ కల్సి కార్మికులను 
ముంచుతున్నారు అంటుంది. ఆకు తుట్టి అయినా, తంబాకు తుట్ట 
వోయినా దారం తుట్టివోయినా అన్నీ మా పైసల్స్లొనే కోస్తారని; కమీషన్‌ 
తీసుకునే వాళ్లకి లాభమేకాని, కార్మికులేమునుగుతున్నారని అంటుంది. 
దానికి సత్తెమ్మ కమీషన్‌ వాళ్ల కష్టాలు చెప్పుకొస్తుంది. దాదా తనని మోసం 
చేసాడనుకుని ఎలాగైనా చెడ్డపేరు వచ్చింది. వాళ్లో తన్నాల్సింది 
అనుకొంటాడు నారాయణ. లత్మినారాయణ తల్లితో సుగుణ పెళ్లి 
విషయమై అడగటానికి వస్తుంది. నారాయణ తల్లి ఈ బీడీ చాటల్లో తన 
జీవితం ఎలా తెల్రవారిందో చెప్పుకొస్తుంది. అన్నీ వింటున్న లక్మి గుండెలో 
భయం చోటుచేసుకుంటుంది. ఒక్కకొడుక్కే. అంత కష్టపడుతుంటే 
తాము ముగ్గురు పిల్లలతో జీవితాల్ని ఎలా గడపాలి, పట్నంలో మరిది 
డాక్టరు కోర్సు చదువుతుంటాడు; అడపా దడపా అతనికి పంపిస్తూ తను 
జీవితాల్లో కష్టాల్ని మాత్రమే చూస్తున్న లక్ష్మికి కండ్లలో నిళ్లు 

150 


తిరుగుతాయి. ఆదిచూసిన నారాయణ తల్లీ మనబతుకులు ఇలాంటివే. 
కష్టం చేసినవాడు పైకిరాడని, మోసం చేసిన వాళ్లే బంగ్గాలు కడ్లారని 
చెప్తుంది. అడే సమయంలో పెళ్లిని కుదురుస్తుంది లక్షి. 


తిరిగి వెళ్తున్న లత్మీకి శేఖర్‌ కనపడాడు. అతడు లక్ష్మీకి 
వరుసకు కొడుకవుతాడు. దాదా సైకిల్‌ పై వెళ్లటం జూస్తుంది. ఎక్కడికి 
వెళ్తున్నాడని శేఖర్‌ని అడుగుతుంది. రాజారాం అనేవాడు ఈ రోజు 
కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఈశ్వరి అనే అమ్మాయిని చీకట్లు ఎవరూ 
లేరని ధైర్యంతో కాంటాని ఆమె వక్షస్థలాన్ని తాకించాడని, ఈశ్వరి 
కోపంతో తనచెయ్యి విసరడంతో కాంటా తెగిముల్టు నొసటూకి 
కుచ్చుకుందని, ఆస్పత్రికి వెళ్తున్నాడని చెప్పాతడు. దాంతో వాడికి తగిన 


శాస్తి జరిగిందంటుంది. 


కంపెనీలో ఆకు తుట్టి పోగొట్టినారని పైసలు తక్కువిచ్చే 
ఉద్దేశ్యంతో వుంటాడు రాజేశం అది గ్రహిస్తారు అక్కడున్న (స్త్రీలు; 
పైసలు తక్కువిస్తే తీసుకొనేది లేదని, మరురోజుూ పనికి రాకుండా బంద్‌ 
చేయాలని నిర్ణయించుకుంటారు; అందరూ కల్పి మాటాడే సరికి 
దాదాను తీసుకువస్తాడు రాజేశం. దాదా కూడా విరి మాటలతో 
పరాభవింపబడాడు. అందరూ ఒప్పుకొన్నారని చెప్పి ఒకరికి 
తెలియకుండా ఒకరికి సగం పైసలు కోసి అందరి ఇళ్లకూ వెళ్లి ఇస్తాడు 
రాబేశం. విషయం అందరికీ తెలిసి పైసలు తెచ్చి అతని ముందు 
పడేస్తారు. దాంతో రాజేశం రెచ్చిపోయి కావరం పట్టందా, అని 
అడుగుతాడు, అక్కడున్న (స్త్రీలంతా అతనితో పోట్టాటుకు 
సిద్రమవుతారు. ఆ సమయంలో కార్మిక లీడర్‌ సుధాకర్‌ వచ్చి నచ్చ 
జాప్పుటానికి (ప్రయత్నిస్తాడు. అందరూ అంతకు ముందు ఎటూ దోచి 
తిన్నారో చెప్తూ అతన్ని హేళన చేస్తుంటారు. అంతలో శంకరయ్య 

151 


వస్తాడు. ఇతడు నిజమైన యూనియన్‌ లీడర్‌. దాంతో అందరూ 
తలోమాటా అనుకుంటూ కార్జానాలోంచి బయటికి అడుగేస్తుంచారు. 
అట్టా సమ్మె (బ్రారంభవువుతుంది. ఈ సమ్మెకు కొందరు వ్యతిరేకంగా 
ఉంటారు తమకు నష్టం కలుగుతుందంటారు. దాంతో లక్ష్మి వాళ్లకు 
విడమరిచి చెప్పాల్సివస్తుంది. ఇంతకుముందు సమ్మెలు యూనియన్‌ వాళ్లు 
చేయమంటే చేసినం, మానెయమంటే మానేసినమని చెప్తుంది. మనతో 
సమ్మెచేయించి అధికార్ర దగ్గర లక్షలకు లక్షలు లంచాలు తిన్నారని ఈ 
సమ్మె అలాంటిది కాదని, మనకై మనం పోరాడుతున్నామని చెప్తుంది. ఆకు 
తుట్టిపోయిందని పైసలు కోయొద్దు..... మన కష్టం సుఖం మనమే 
జూసుకోవాలనే నిర్ణయంతో సమ్మె చేస్తున్నామని చెప్తుంది. 


అదే సమయంలో దాదాకు యజమాని నుంచి ఫోన్‌ వస్తుంది. 
సమ్మె సంగతి తెల్సి ఆ సమ్మె విరమించకపోయినట్టైతే దాదాను బదిలీ చేస్తా 
నంటాడు ఫోన్లో యజమాని. 


ఆ కణంలో దాదా ఆ కార్మికులక్క తనకూ భేదం లేదని 
తెలుసుకుంటాడు. ఇతర కంపెనిల్లో వున్న కమీషన్‌పైన బతికే కమీషన్‌ 
దార్రతో వషయం అంతా మాట్లాడుకుంటారు. ఆ కార్మికుల పై 
సానుభూతి ఏర్పడి లోలోపల సమ్మెను సముర్రించే స్టితికి మనస్సు 
ఎదుగుతోంది. 

అక్కడున్న (ప్రతిస్త్రీ సమ్మెలో తన ధర్మాన్ని నిర్వహిస్తూ, 
సమ్మె విజయవంతమౌతుందని ఆశిస్తూ చీకటి కడుపులో చిచ్చు రగిల్చి 
వెలుతురు బాణాల్లా ముందుకు సాగిపోవడంతో నవల ముగుస్తుంది. బీడి 
కార్మికులు బీడీ ఆకును కత్తిరించటానికి ఏకత్తెర్డు పట్టారో ఆ కత్తెర్త 
చేతులనే ఏకంచేసి ఒకటై నిలిచి పోరు దారిలో నడవాలన్న సందేశాన్ని ఈ 
నవల చెప్తుంది. బీడి కార్మికుల భారమయిన జీవన గాధలు, పోరాటాలను 


వాస్తవిక దృక్పథంతో చి(త్రించిన నవల బతుకుపోరు. 
152 


“త? ఊలు ఇంట్ల ఉదయం పదకొండుగంటలదాకా కూరని 
ఆకు కత్తిరించి పన్నెండు గంటల వరకు కార్జానకుపోయి చీకటి పడ్డదాకా 
చేసి ఆదరాబాదరాగా ఉడికేసుకొని వీధిదీపాలకిందో, అరుగుల మీదో 
గుంపులు గుంపులుగా కూర్చొని కత్తిరించినంత ఆకు కత్తిరించి, మళ్లీ 
చీకటినే లేవి ఓ పక్క ఇంట్లూపని, ఆకు కత్తిరింపు, మళ్లీ బారాబజే 
జీవితం. క్షణం తీరిక లేకుండా, కనీసం పిల్లల ఆలనా, పాలన 
చూసుకోకుండా తన తిండి, తిప్పులు, శుచి, శు(భతకూడా గమనించే 
తీరికలేకుండా (శ్రమిస్తున్న ఈ బీడీ కార్మికులకు గిట్టైది ఎంత? అని 
ప్రశ్నిస్తూ తిరగబడండని (ప్రబోధిస్తూ బి. ఎస్‌. బి. “అమ్మా ని కెన్నిబాధలే' 
అన్న పాటను రాసాడు. దాంట్లో పొద్దు పొద్దున లేచిం దగ్గర్నుంచి తల్లి 
కష్టాన్ని వివరిస్తూ చివరికి పేదోళ్ల రాజ్యంకై పోరాటం చెయాలె అని 
తెలియ జేస్తాడు రచయితే. 


ఈ నవలను సమీక్షిసూ నవలలో కథనం కాక వర్షన ఉండటం 
బాగుంటుందని నాటకంలో లాగా కథను సంభాషణల మీద కాక 
సంఘటనలను వర్ణించటుంగా నడిపితే బాగుండేదని, పా(త్రల (క్రమ 
పరిణామం నిరూపంచబడక పోవటాన్ని పోరు చిత్రణ బలంగా 
లేకపోవటాన్ని విమర్శించారు... అయితే ఈ విమర్శ సరియైనది 
కాదేమో అనిపిస్తుంది. మొదట (శ్రామికులు కదిల్తే వాళ్లే నత లౌతారు. 
దాంట్లొ నుంచే పోరాటం పుట్టుకొస్తుంది. అందుకే దాశరథి 
రంగాచార్యగారు రచయితను అభినందిస్తూ బతుకుపోరు చలిమంట 
సెగలా, చల్లని వెన్నెల్లా, (గ్రీష్మ తాపంలా, సహజంగా ఉంది. ఇందులో 
అసహజం అవాస్తవం లేదు. వాళ్లు కదిలితే మనం వాళ్లను 
ఆనుసరించాల్సిందే...... జనపదంలో ఇక్కడ రామక్క కదిలింది. లక్ష్మి 
కదిలింది. కావాల్సింది కదలడమే ఆ తర్వాత వాళ్లే నేతలు, (శ్రామికులు 
నేతలు కావాలనేదే మన విశ్వాసం. ఆ తర్వాత అంతా సం(గామమే. వచ్చేది 
చీకటి కడుపులో చిచ్చు రగిల్చే వెలుతురే అని బతుకు పోరును 


153 


(ప్రశంసించారు. నవల జీవితం అంత సహజంగా వాస్తవంగా ఉంది. 
తెలంగాణ పల్లెసారం అరవై పేజీల్టో కాపురం పెట్టింది. పల్ల పట్టుల జీవితం 
దిశమొలతో ' దిగంబరంగా కన్పించింది. ఆ బతుకుపోరులో మట్టి, పెండ, 
చెమలు, తంబాకు, వాసనలు గుబాళిస్తున్నాయి!? ఈ నవల్లో వేతనాల 
కోసం, పని పరిస్టితుల మెరుగుదల కోసం బీడీ కార్మికులు చేస్తున్న 
పోరును నవల చి(త్రించడంతో పాటు, ఇంటా బయటా చాకిరీ తపుని 
పరిస్టితి గురించి పురుషుల (శ్రమ కంటే (స్త్రిల చాకిరీ ఎంత కష్టమో లక్ష్మి 
రాజయ్య సంభాషణల్లో లక్మి రాజమ్మ వేదనలో వెల్లడించారు రచయిత. 


ఈ విధంగా కార్మిక పోరాటాల్లో బొగ్గుగని కార్మికులు తమ 
బాగుకోసం పోరాట పథంలో పయనిస్తే బీడీ కార్మికులు తమ 
బతుకుపోరు కోసం సాగిపోతున్నారు. యజమానుల దౌర్తన్యాలకు, 
చరమాంకం పలికిన వైనాన్ని పవన్‌కుమార్‌ నల్లవ (జం, జాత క్రీ సింగరేణి 
మండుతోంది, రాములు బతుకుపోరు నవలలు శక్తి మంతంగా 
చి(తీకరించాయి. కార్మికులలోనే విభేదాలు కల్పించి యాజమాన్యం 
లాభాలు గడిస్తున్నారు. _ కార్మికులందరూ ఒక్క మార్గంలో 
పయనించినపుడే వాళ్ల సమస్యలన్నీ తీరాయి. మంచికి సమాజంలో 
గుర్తింపులేదని, మంచి పనులకోసం ఆరాటపడే వాళ్లకు అనేక సమస్యలు 
ఎదురౌతాయని ఈ నవలలు తెలియజేస్తాయి. 


154 


10. 
TL 
12. 
13. 


14. 
15. 


16. 
17. 


clam 

౩3౫ e999. లయం 
దాశరధి రంగాచార్య - చిల్లరదేవ్చుళ్లు 
వర వరరావ్రు -- పజలవునిష్న ఒక పరిచయం 
వర వరరావు - తెలంగాణ విమోచనోద్యవాం 
వర వరరావు - తెలంగాణ వివోచనోద్యవాం 
వర వరరావు - తెలంగాణ వివోచనోద్యవాం 
వర వరరావు - తెలంగాణ విమోచనోద్యవుం 


. కవి.ఆర్‌. - తెలంగాణా పోరాలు సాహిత్యం 


అరుణతార - ఆగష్టు, సెస్పైంబర్‌, ఆక్టూబర్‌ సంచికలు 
అల్లం రాజయ్య - వమముందుఎవవాటు - బెగ్గుపారల్లో - సింగరేణి 
కార్మిక కథలు 

ఆభ్యుదయు - వార్థ 1980 

జాతి, - సింగదేణీవుంండుతోేంది 

జాత (శ్ర) - ముందువూటు -- సింగరేణివుండుతోంది 
రత్నమాల - ప్రజాస్వావ్యుంలో' బీడీకార్మికుల 
బతుకుపోరాటుం, నూతన జూలై - 1981 

తెలంగాణ పోరాటుం - తెలుగు కథలు నవల 

క. రావముమోహన్‌ రాజు - ఎండుటాకులు 

పచ్చనోట్టుగా మారుతున్న వేళ - నూతన - జూన్‌ - 1981 
నూతన, జూలై - 1981 

సృజన, ఫి(బవరి - 1983 


155 


18. బి.ఎఐ. రాములుగారికి దంగాచార్యగారు వ్రాసిన లేఖ 
19. బి.ఎసి. రాములుగారికి రంగాచార్యగారు వ్రాసిన లేఖ 
20. నవీన్‌ - ముత్తపొదలు 

21. బొగ్గ్నుపొరల్లో న సింగలేణికార్మెక కథలు 

22. అరుణతార బ(బవరి 1981 

23. ఆఅన్రంరాజయ్య, సింగరేణి కథలు 

24. వేల్తుల - అభ్యుదయ, వూర్చా 1988 

25. నల్ల వ(జం - పరిచయం 

26. జాతీ) - సింగరేణి ముండుతోంది 


156 


em చవవతరలులా 6 ఇపతెలుంయక ౫3౯౫ 
10D యత ఇక్‌ ళంతతల 


అణ) కలు బాతత అరమ లరంతటంతలా 3 


గలిగే  కళకుంత్‌ ౦ 


గిరిజనులు అనగానే (ప్రతి నాగరికుడు ఈకలతో మొలలో 
గజ్జాలత" ఉండే ఒక విచిత్ర జీవిని స్మతిలోకి తెచ్చూకొంబాడు. వీళ్లు 


తెల్తబట్టులవాళ్ళు కనిపించగానే పారిపోతారనీ, చాలా న 
మరికొందరు చదువుకొన్న వాళ్లు భావిస్తారు. గిరిజనులు, ఆలువీకులు 
అనే పేర్టు వాళ్ల చైతన్యం యొక్క సంస్కృతీకరణే. మనం వీరిని ఏ 
పేరుతో పిలిచినా వాళ్లు మాత్రం తమని తాము కొండ మనుషులుగా 
అడవి మనుషులుగా వర్ణించుకొంటారు. ఉత్తర భారత దేశంలో వీళ్లని 
ఆదివాసులు అనే పేరుతో పిలుస్తారు. నిజానికి ఈ దేశంలో గిరిజనులే 
ఆదివాసులని ఇతరులంతా ఒకపుడు బయటి నుండి వచ్చి ఆదెవాసుల్ని 
అడవిలోకి తరిమేసినవాశ్లని ఒక సిద్దాంతం చెపుతుంది!. 


మనదేశమంతా ఒకప్పుడు దట్టమైన అడవులతో నిండి 
ఉండేది. అలాగే ఒకపుడు మనము కూడా అటవీకులమే. వేటు, 
పశుపోషణ, పోడు వ్యవసాయము, జీవనాధారంగా ఉండేది. సామూహిక 
(శ్రమ, సమిష్టజీవనం, సమానత్వం, ఆస్తాయికి తగిన సామాజిక 
సంబంధాలుండేవి. ఆ సంబంధాలు (క్రమంగా విచ్చిన్నమవుతూ స్తిర 
వ్యవసాయం వర్గ సమాజంగా రూపుదిద్దుకొంది. ఈ రకంగా ఏర్పడ్డ వర్ష 
సమాజంలో సముద్ర తీరంలోని భూములు, ఉత్తర భారతదేశపు 
నదులు ఒక్కొక్కటి ఒక్కౌక్కటి కేంద్రంగా ఏర్పడి ఒక (కొత్త జాతికి 
బీజమయ్యాయి. ఈ జాతులు ఆకేం(దాల నుండి విస్తరిస్తూ అడవులను 
మైదానాలను ఏర్పరుస్తూ అక్కడ ఆటువీకులను తమలో బలవంతంగా 
కలుపుకొన్నాయి. దీని వల్ల ఒక్కొక్క ఆధునిక జాతి ఏర్పడింది. ఈ 
జాతులకు లొంగని అడవులు, పీఠభూములు మిగిలిపోయి, వాటిలో 
నివసిస్తున్న ఆటవికులు మాత్రం సాంస్కృతికంగా ఏ జాతికి చెందని 
వారుగా మిగిలిపోతారు. అందువల్లనే ఏ పరిసర రాష్ట్రాలను తిసుకొన్నా 


వాటి సరిహద్దులో కొండలు, పీఠభూములు, అడవులు, గిరిజనులు 
157 


తపు రాష్ట్ర గర్పంలో వీరు కనబడరు. మన ఆంధ్ర రాష్ట్రంలో 
అర కండ వదత నిజొోచూబటాది.. 'ఆరదితాటాద. దాక ఊతట్ల మన 
కన్చిస్తాయి. ఈ అడవులలో సవర, జాతాపు, కోయ, 
కొండరెడ్ష, శాయక్‌లు, గోండు, కోలామ్‌ మొదలైన గిరిజనులు 


మైన్తారు. స్తా వ రాష్ట్ర సరహోరుల. చూసినా గిరిజనులు 
శ వసిస్తుంటారు. వీరందరు ఇప్పుటి వరకూ ఆయా (ప్రాంతాల వర్ష 
సమాజ విస్తరణకు లొంగని వాళ్లు. నాలుగు వేల సంవత్సరాల నుండి 
మైదానాలు అడవుల్ని ఆ(క్రమించుకొంటూనే ఉన్నాయి. కాం(ట్రాక్షర్ర ద్వారా 
షాంటేషన్‌ ద్యారా వై వ్యాపారస్తుల దారా భూస్వాములు దర ర జాల్లో 
భూమిని ఎలా ఆక్రమించు కొంటున్నారో అలాగే గతంలో కూడా భూమి 
దోపిడి విషయంలో అంతే దౌర్లన్యం జరిగింది. గతంలో అశోకుడు 
అడవులను వ్యవసాయం కిందికి తీసుకురావడానికి చేసిన (ప్రయత్నం 
మనకు చరిత్రలో కన్పిస్తుంది. అడవుల్ని నరికి వ్యవసాయ యోగ్యం చేసి 
కొత్త గ్రామాల్ని ఏర్పరచే వాళ్లకి రాజుగారి ప్రోతృహం ఉండేది. 
ఆగ్రామాలకు కొంతకాలం రెవెన్యూ మాఫీ చేసే వాళ్లు. ఈ రకంగా 
నాగరికులు దట్టమైన అడవులన్నిటిని వ్యవసాయ యోగ్యం చేసారు. 
అప్పట్‌ అటవికులు ఈ (క్రమానికి లొంగిపోయి తమ స్వతంత్ర జీవితాన్ని 
వదిలి పెట్టి కూలీలుగా మారిపోక తప్పలేదు. చాలా మంది మాల, 
మాదిగ కులాలలో కలిసిపోయారు. ఇటువంటి చరిత్రకు మనకు (ప్రత్యక్ష 
సాక్షులు, ఆధారాలు దొరకవు. కాని ఈ గిరిజనుల (క్రమం యొక్క 
(ప్రతిబింబం పౌరాణిక సాహిత్యంలోను, గిరిజనుల పురాణగాధలలోను 
కన్పిస్తుంటాయి. ఈ గిరిజనులు హిందూ దేవతల సేవకులుగా, 
భక్తులుగా, రెండవ భార్యలుగా మనకు దర్శనమిస్తారు. వర్ల సమాజంలో 
అల్పస్థాయిలో (ప్రవేశించిన వీళ్లు చివరికి సాహిత్యంలో కూడా 
అల్పస్ట్థాయిలో ప్రవేశించక తప్పులేదు. 


158 


రాముడి దర్శనం కోసం పడిగాపులు కాచి తాను ఎంగి 
ఫలాలను తిన్నందుకు తన జన్మ సాఫల్యం అయిందని ఖాపంచిన శబరి 
సవర జాతికి చెందిన (స్త్రీ. గురువుకు గురుదక్షిణగా తన బొటన 
వేలునిచ్చిన ఏకలవ్యుడు భిల్టు తెగకు చెందినవాడు. పాండవులు అడవిలో 
తలదాచుక్‌"ంటున్నప్తుడు భీముడు, హిడింబి ఆనే ఆటవిక సని 
పెళ్తాడతాడు. ఆమెకు పుట్టిన కొడుకు ద్వారానే తమ జాతి 
ఆవిర్భవించిందని ఆటవికులలో ఒక తెగ అయిన గోండుల నమ్మకం. మన 
దేశంలోని చాలా మంది గిరిజనులు తమని తాము ఆ హిడింబి 
సంతానంగా (ప్రతి సంవత్సరం భీమ, హిడింబిల వివాహాన్ని ఇప్పసారాతో 
వేడుకతో జరుపుకొంటారూ. గిరిజనుల్లో (ప్రతి వారు తప్పనిసరిగా 
ఇపుసారా తాగుతారు. ఇప్పు పువ్వును కాచి కల్లు చేసుకొని తాగుతారు. ఈ 
ఆదివాసీల ఆహార సేకరణ విలక్షణమైంది. కన్పించిన ఆహారాన్ని 
ఏరుకోవడం, జంతువుల్ని వేటాడి పట్టుకొనడం ద్యారా పాట్ట 
నింపుకొంటారు. పురుషులు చేపల వేటకు బయలుదేరితే (స్త్రీలు 
రోజాుగడవటాన్మి కావల్సిన దుంపలు, ఆకు కూరలకోసం అడవిలోకి 
వెళారు. అయితే ఇటువంటి ఆహార సేకరణను స్వంత ఆస్తి మీద 
ఆధారపడే వర్ల సమాజం దొంగతనంగా భావిస్తుంది. ఈ సమాజం (ప్రతి 
వస్తువును ఎవరో ఒకరి ఆస్తిగా (ప్రకటించి వాళ్లను బలవంతంగా దొంగలుగా 
మారుస్తుంది. అందుకే (బ్రిటీష్‌ వారు వీరికి (క్రిమినల్‌ (ట్రైబ్స్‌ అని పేరు 
పెట్తారీ. 


గెలజన గుంస్నుతి: 


గిరిజనులలో సాధారణంగా మూడు రకాల తెగలు కన్సిస్తాయి 

1. వేటు మీద జీవించేవారు 2. ఆహార సేకరణ మీద ఆధారపడి జీవించే 

వారు 3. పశుపోషకులుగా జీవించే వాళ్లు. మొదటి రెండు తెగలల్లొో 

గిరిజనుల సంఖ్య చాలా తక్కువ; ఉన్నా అతి కొద్ది మంది బ్రిటీష్‌ 
159 


వారితాకిడికి తట్టుక్‌ కోలేక వృత్తి దొంగలుగాను, లేక అతి చౌకగా పనిచేసే 
కూకీలుగాను మారిపోయారు. ప్రస్తుతం ఆహారాన్ని ఉత్పత్తిచేసే 
వ్యవసాయదారులైన తెగలు మాత్రమే మనకు కన్విస్తుంచాయి. ఈ 
గిరిజనులు పేదరికంలో కొట్టుమిట్టాడుతూ జీవిస్తుంటారు. ఎఏరిది పోడు 
వ్యవసాయం కావటం వల్ల దిని నుండి వచ్చే ఫలసాయం చాలక అడవిలో 
దొరికే నానా రకాలైన పండ్లు కాయలు, ఆకులు పోగుచేసుకొని వాటిని 
తిని జీవిసూ ఉంటారు. (స్రీలు, పురుషులు కూడా నామ మాత్రంగానే 
బట్టలు ధరించగళల్డ్షేవారు.. గిరిజన (ప్రాంతాలలో ఆహారధాన్యాలు అతి 
స్వల్పంగా మాత్రమే పండుతాయి. దానికి కారణం అడవి (ప్రాంతాల్లో 
జీవిస్తున్న పశుపక్ష్యాదులు ఎప్పుడోవచ్చి చేనులో పడటం, చేనంతా 
పాడైపోవటుం వల్ల వాళ్లకు ముట్లేది చాలా తక్కువ. దీన షావుకార్ల 
మామూళ్లతో మొత్తం దోచుకోబడ్డారు. తిరిగి తడ పరిస్టితి 
నెలకొంటుంది. గిరిజన (ప్రజలు ఏడాదిలో అత్యధిక భాగం గడ్డి గింజలు, 
అడవుల్లో లభ్యమయే కాయలు, పండ్లు, అడవిదుంపలు, ఇప్పు పువ్వు 
తింటూ కాలం గడుపుతారు. వీరు అడవి కోళ్లను, యెనుము అనే అడవి 
దున్నలను వేటాడుతారు. సోమలు, అరికెలు, జొన్నలు లభ్యమ 
యినప్పుడు వాటితో రొట్టెలు చేసుకొని (త్రాగి కాలం వెళ్ల బుచ్చుతారు. 


నాయకపోళ్ళు కొలాములు గోండులకన్నా వెనకబడినవారు. 
గోండులు ఒకపుడు రాజ్యాలు పరిపాలించినారు. అందుకే వారిలో 
కొందరికైనా పట్టాభూములుంటాయి. పశువులు, ఇండ్లు, నాగలి, 
భూమి, పు(టా ఉంటాయి. నాయక పోళ్ళు అలాకాదు. వీరు మామూలు 
వ్యవసాయం చేయరు. విరిది పోడు వ్యవసాయం వీరు పంట 
పండించటానికి ఎద్దులు, నాగలి ఏమీ ఉపయోగించరు. కర్రు, పార, 
కొడవలి గొడ్డలి ఇవే వారి పనిముట్టు. విటితోనే పంటలు పండిస్తారు. 
ఇరవయ్యవ శతాబ్దంలో గిరిజనులు వ్యవసాయాన్ని 1. పోడు, 2. కుకి 
అని రెండు విధాలుగా చెస్తున్నారు. 

160 


1. పోడువ్యవసాయంలో అడవులను నరికి దున్ని వ్యవసాయం 
చేసివారు. ఆ విధంగా పంటలు పండించాక ఆ 'పదేశాను వదిలి 
గిరిజనులు వేరోచోటికి వలస వెళ్లి తిరిగి మళ్లీ అదే విధంగా భూమిని 
సాగులోకి తెచ్చేవారు. వీరు స్టలాన్ని మారుస్తూ రెండు, మూడేళ్ల 
కొకసారి సాగుచేసి నేల మారుస్తుంటారు. పంట మార్పిడిలేదు. ఈ 
వ్యవసాయం వల్ల అడవికోత ఉండదు. స్టలాన్ని మార్చడం వళ్ల ప్రకృతికి 
నషం జరగదు. అడవి సహజంగానే అభివృద్ది చెందడం జరుగుతుంది. 
ఎరువులేకుండా (ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరిస్తారు కాబట్టి నేల 
మారుస్తారు. ఒకేచోట వ్యవసాయం చేస్తే భూమి సారం తగ్గిపోయి 
పంటలు పండవని ఏరి నమ్మకం. వీరు అడవంతా తిరుగుతూ గుట్టలపై 
వ్యవసాయం చేస్తారు. గిరిజనేతరులు అడవుల్లో (ప్రవేశించి అక్కడి 
పంటల్ని ఇతర (ప్రదేశాలకు తరలించడం చేయటుం వల్ల ఈ పోడు 
వ్యవసాయపద్దతి అడవుల వినాశనానికి దారి తీసింది. 


2. కుకి వ్యవసాయంలో గిరిజనులు ఏటవాలు భూములలో, 
లోతట్టు (ప్రాంతాల్లోనేలను పత్రగించి, భూమిలో కన్నాలు తవ్వి వాటిలో 
విత్తనాలు నాటి వ్యవసాయం చెస్తారు. ఈ రకం వ్యవసాయం వల్ల రైతులకు 
చాలీ చాలని ఆదాయం లభించేది. అందువల్ల ఈ గిరిజనులు అడవులలో 
లభ్యమయ్యే ఇతర ఉత్పత్తులైన కుంకుమపువ్వు, పండ్లు మొదలైన 
వాటిపైన ఆధారపడేవారు. కొన్ని సందర్భాలలో కరువు కాటకాలు 
సంభవించి ఎంతో నష్టం జరిగేది. ఒక్కొక్కప్పుడు [ప్రకృతి భీభత్సాలతో 
వాళ్ల పునాదులు లేని పూరిళ్లకి నష్టం జరిగేది. అయినప్పటికీ -ఈః 
గిరిజనులు కష్ట నష్టాలను సహిస్తూ, అడవుల్లో నివసిస్తుంటారు. భూమి 
గిరిజనుని ప్రాణం. వ్యవసాయం అతని వృత్తి, అడవితల్లి తనకూ తల్లి! 
(పతి రోజూ వీళ్ల పని భూమి, పాలంచుట్టూతే ఉంటుంది. చుటూ 
అడవి, నీటి వసతి, స్వచ్చమైన గాలీ, వెలుతురూ, పశుసంపద ఇన్ని ఉన్నా 
సరిపోయేతిండి ఉండదు. జావతాగి కడుపు నింపుకునే కుటుంబాలే 

161 


ఎక్కువ. మరికొంతమందికి ఎంతో కొంత అన్నం దొరికినా జావకూడా 
తప్పనిసరిగా తాగాల్సిన ఆర్దిక దుప్ర్తితిలోనే ఉంటారు. 


కొలాములు నాయకపోళ్లకంటె ఇంకా వెనక బడినవారు; విళ్లు 
వ్యవసాయం కూడా చేయరు. అడివిలోంచి వెదురుకొట్టి తీసుకొచ్చి 
బద్దలుగా చీల్భి తడికెలు, బుట్టలు, గుల్లలు, గంపలు, గుమ్ములు, గాదెలు, 
జల్లెళ్ళు చేటలు అల్టుతారు. ఈత చెట్టు ఉన్నచోట ఈత కమ్మలతో 
చాపలు, చీపురులు కట్టి అమ్ముకుంటారు. అదే వాళ్ల బతుకుతెరువు. 
చేసిన వస్తువులతో ఊరూరా తిరిగి అంగళ్లు చేసి అమ్ముకుంటారు. వీళ్ళ 
నుండి కూడా అధికారులు తమ జాలుంతో పైసలు వసూ 


చేసుకుంటారు. వీళ్ళు అలై తడకలకు, కావాల్సిన వెదురు, బొంగు 
అడవిలోంచి నరుకుతున్నారంటూ వారిని శిక్షిస్తారు. 


గిరిజనుల మొత్తం జీవితం వ్యవసాయంతో ముడిపడి 
ఉంటుంది. అన్ని పనులు వ్యవసాయపు అవసరాల చుటూరానే 
రూపొందిస్తారు. వీరికి వరి, జొన్న, మొక్క జొన్న, రాగులు, ముఖ్య 
పంటకాగా వ్యాపార పంటలైన (ప్రత్తి, పొగాకు, మిరప అతి తక్కువ 
(ప్రాంతాంలో పండిస్తారు. నువ్వులు కూడా పండిస్తారు. వరిసాగు (ప్రధానం 
అయిన చోట జులైమాసం నుండి దున్నడం, విత్తడం, నారుపోయడం 
(ప్రారంభిస్తారు. నీటి సౌకర్యం తక్కువ ఉన్న భూములు కనుక ఎంత 
ముసురు ఉంటే వాళ్లకి అంత లాభం. వీళ్లు పెద్ద వరాలు కోరుకోరు. ఆ 
వర్షాల ఉపయోగం కూడా తక్కువ. ఈ మధ్య కొందరు గిరిజనులు 
నాగలిని ఉపయోగిస్తున్నారు. కొందరు గిరిజనులు నాటు వేసి పద్దతికంటే 
అలకడానికే ఎక్కువ (ప్రాధాన్యమిస్తారు. వీరిలో కొందరికి పశువు 
లుంటాయి. అవి వీరిలాగే బక్క చిక్కి ఉంటాయి. ఆవులకు మేకలకు 
పాలు పితకడం చేయరు. అది వీరి సాంప్రదాయం. తమలాగే ఆ పశువులు 
కూడా అడవిలో తినడం, ఊర్గో ఉండటం అనే పద్దతిగా వాటిని 
పెంచుతారు తప్ప (ప్రత్యేకంగా వాటిపై ధ్యాస నిల్పరు. వీరు తమ అజ్ఞానం, 


162 


దారిద్య్రం వల్ల వ్యవసాయంలో మెలుకువలు తెలియక తగిన ఫలితాన్ని 
ఎలా పాందలేరో అలాగే పశువుల పెంపకంలో కూడా వాటి ఆలనా పాలనా 
సరిగా చూడక, వాటి విలువలు తెలియక సరియైన పద్దతులు అర్హంగాక 
పురాతన పద్రతుల్ని, అశాస్త్రీయ పద్దతుల్నే అవలంబిస్తున్నారు. 

వీరందరి ఆర్దిక జీవనం ఏరకంగా ఉన్నా సామాజిక 
సేంబంధాలను పరిశీలిస్తే మాత్రం గిరిజనులలో సమైక్యత కన్పిస్తుంది. 
దీనికి కారణం గిరిజనులలో భూమి, తదితర ఉత్పత్తిసాధనాలు స్వంత 
ఆస్తి అనేది లేకపోవడం. గిరిజనులు ఇప్పటికీ సమిష్టి ఆస్తి సంబంధాల 
ఛాయలను వదులుకోలేదు. ఎవరి వ్యవసాయం వాళ్లు చేసుకుంటున్నా ఒక 
సమిష్టి పద్దతిలో చేస్తారు. అందరూ ఒకేసారి మొదలు పెట్టడర. సమిష్టిగా 
పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించడం, పంట ఒకేసారి 
కోయడం, (గ్రామమంతా ఒకేసారి అంగడికి వెళ్లటం. ఇలా (ప్రతి పనీ పెండ్లి 
అయినా, చావు అయినా సమిజ్ష్లగా జరుపుకుంటారు. గ్రామమంతా కలిసి 
పండుగలు, వేడుకలూ, (ప్రముఖ సందర్భాలలో ఉమ్మడిగా తమ 
ఆనందాన్ని పంచుకుంటారు. పంట వేసేటపుడు కోతలు 
కోసేటప్పుడు, విప్పుచెట్టుపూత పూసినపుడు, మొట్టమొదటి వర్షం 
కురిసినపుడు పండుగలు జరుపు కోవడమే కాక కొన్ని సమయాలలో 
భీమదేవర పెళ్లి, పురాణ పురుషుని పుట్టుకను ఆధారంగా చేసుకొని 
పండుగలు చేసుకుంటారు. మోదుగపూలు నవలలో వీరి పుట్టుకని 
కథగా చెప్పుకోవడం రచయిత వివరించారు*. 


నాగరిక సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చివరకు 

మనక పక్కనున్న వాళ్ళు మనకళ్ల ముందే మరణించినా పట్టించుక్‌నంతగా 

మన సంస్కృతి ఎదిగింది. దీనికి విరుద్దంగా గిరిజన సంస్కృతిలో కట్టడి 

ఉంటుంది. వీరు “ప్రకృతిపట్ట విచిత్రమైన (భ్రమలను కలిగి ఉంటారు. 

(ప్రతి వస్తువులోనూ ప్రాణం ఉందని భావిస్తూ, గాలి, చెట్టూ, నదులు, 
163 


భూమి, పైరులో ఉన్న ఆ (ప్రాణంతో మంచిగా ఉండటం అవసరమను 
కొంటారు. అందువల్లనే తాము తినే పదార్ధాలన్నింటేని (ప్రకృతికి 
సమర్పిస్తారు. ఇదే క్రమంగా నరబలులకు కూడా దారి తిసింది. ఆ జీవిని 
(ప్రసన్నం చేసుకోవడానికి వీరు నృత్యాలు చేసి పాటలు పాడతారు. వీరు 
ఈ నృత్యాలను ఎప్పుడు పడితే అప్పుడు చేయరు. ఒక న్నిర్భత పద్దతిలో, 
నిర్గీత సమయంలోనే చేస్తారు. ఈ నృత్యాలు చాలా వరకు ఈ దేవుళ్తను 
(ప్రసన్నం చేసుకోవడం కోసమే చేస్తారు. వీరి జీవిత విధానమంతా 
అర్లంకాని విశ్వాసాలతో నిండిపోయి వుంటుంది. పుట్టుక, పెళ్లి, చావు, 
ఆట, పాట, వ్యవసాయం అన్నీ ఖచ్చితమైన పద్దతిలో జరగాలి. దీంట్లో 
ఏది తప్పినా ఉపద్రవం ముంచుకొస్తుంది. తాము చనిపోయిన తర్వాత 
దేవతలుగా మారి పూజింపబడతామని వీళ్ల ప్రగాఢ నమ్మకం. ఇటూ 
మారిన దేవతలు అక్కడే జీవిస్తూ నిత్య జీవితంలో కలగ జేసుకుంటూ 
ఉంటారు. అలాగే వీరికి ద్నజ్షపైన కూడా నమ్మకం. తమకు మంచి 
జరిగినపుడు ఈ అదృళ్య శక్తుల దృ్బ. తగలకుండా చూసుకొంటారు. 
కొన్ని తెగలలో బాగా పండిన పంటకు దృష్టి తగులుతుందనే భయంతో 
పంటు నాశనమయిపోయిందని పాటపాడుతూ ఆ రోజంతా నృత్యం 
చేస్తారు. సవర తెగ గిరిజనులు పెళ్లిలో ముందు అమ్మాయికి విల్లంబుతో 
పెళ్లిచేసి ఆ విల్లంబును నదిలో పారేస్తారు. దానితో ఆమె విధవ అయినట్లు 
భావించి తిరిగి వరునితో పెళ్ళిచేస్తారు. ఆలా చేయడం వల్ల దోషం తొలగి 
దంపతులు కలకాలం చల్లగా ఉంటారని విశ్వాసం. 


గిరిజనుల కళా జీవితంలో ముగ్గులు పెట్టడానికి ఎంతో 

(ప్రాధాన్యముంది. సౌందర్య దృష్టి కన్నా దుష్ట శక్తులను రాకుండా చేయ 

డానికి ముగ్గులు ఉపకరిస్తాయని నమ్మకం. అట్టాగే శరీరానికి పచ్చ పొడుచు 

కుంటే చనిపోయిన తర్వాత తమ శరీరాన్ని దయ్యాలు తినవన్న మూఢ 
164 


విశ్వాసం వుంది. అయితే ఈ పచ్చ బొట్టలో కళ్ళ సృజనాత్మకమైన 
ఆనందం వున్నా ఎన్యాసం పాలై ఎక్కువ. వారి (శ్రమ నుండ కళా కాంక్షను, 
సృజనాత్మకతను, విశ్వాసాలను వేరు చేయడం అసాధ్యం. 


గిరిజనుల జీవితం అంతా వ్యవసాయంతోనే ముడిపడి 
ఉంటుంది. ఈ వ్యవసాయంలో ఎంత కంచినా అభివృద్ది పాలు తక్కువే. 
అయినా జీవితంలో నిత్యం సంతృప్తి అనుభవించడం గిరిజనుల (ప్రత్యేక 
జీవితంలో (ప్రతిక్షణం వ్యాపారంతో సంబంధం కల్లి ఉండదు కాబట్ట 
ఉన్నదాంట్లో తృప్తిగా (బ్రతకడం, లేనిదానికోసం అ(ర్రులు చాచడం 
ఉండదు. 


కం(టాక్షర్లు, కలప వ్యాపారులు, దళారీలు, పెట్టుబడిదారులు, 
గిరిజనేతరులు మొదలైనవారు భూ ఆక్రమణల ద్వారా, ఇతర దౌర్లన్యాల 
ద్వారా గిరిజనేతరులు ఉన్న ఈ భౌతిక జీవితాన్ని మార్చటానికి 
(ప్రయత్నిస్తున్నారు. మైదాన (ప్రాంతాలకు చెందిన భూస్వాములే గాక గ్రామ 
పచేళ్టు, పట్యారీలు కూడా ఈ గిరిజనులపై అధికారం చెలాయిస్తారు. 
వీరు (పజల నుండి (ప్రభుత్వానికి చెల్చీంచవలసిన భూమి శిస్తును 
పదిరెట్టనుండి వందరెట్ల వరకు వసూలు చేసివారు. గిరిజనులను 
తాత్కాలిక ఆ(క్రమణ దారులుగానే ఉంచుతూ, ఆభూములపై పట్టా 
హక్కును ఈ అధికారులే పొందేవారు. ఆ భూములు గిరిజనుల పేర 
పట్టా అయి ఉన్నాయని ప్రభుత్వానికి తెల్ఫొవారు. కాని అది చాలా స్వల్ప 
భాగమే. నిర్భంధచాకిరి, వెట్టి చాకిరి అమలులో ఉండేది. వారంతో. కష్టం 
చేసి సంపాదించుకున్న దాంట్లో కాస్తంతైనా వారికి దక్కనియ్యరు ఈ 
భూస్వాములు. 

165 


వీరేగాక గిరిజనుల (శ్రమను ఫారెస్టు అధికారులు నానా విధాలుగా 
దోచుకునేవారు. గిరిజనులు నిత్యావసరాలైన కలపనుగాని, వంట చెరకును 
తీసుకుపోవాలంటే లంచాలు ఇవ్వక తప్పలేదు. గిరిజనుల దగ్గర లంచాలు 
గుంజనిదే తోచదువారికి! లంచం ఇవ్వనిదే భుక్తి గడవదు వీరికి! చేతిలో 
గొడ్డలి పట్టుకోవడమే పాపం! వారిని పట్టుకు పోయి కొట్టైవాళ్లు. ఫారెస్టు 
అధికారులకు ఎంతో కొంత ముట్టు జాప్పుడమెే వారి మనుగడకు ఎకైక 
మార్గం. వీరి బారి నుండి తప్పించుకొని కొత్త ప్రాంతాలకు వెళ్లినా అక్కడా 
ఇదే పరిస్టితి ఎదురౌతుండేది. అడవులలో లభ్యమయ్యే అన్నింటి మీద 
(పభుత్వం వేలం వేసేది. ఆనాటి గిరిజనుల దుస్టితి ఎలా ఉండేదంటే ఆ 
అడవిలో పుట్టిపెరిగినా, అక్కడ ఉన్న కాం(ట్రాక్లరుకో, ఫారెస్టుగార్డుకో, 
అధికారికో మూల్యం చెల్లించకుండా ఒక్క. ఆకును కూడా అనుభవించే 
వీలు లేని దుర్భర పరిస్థితి. 


గిరిజన కార్మికులు అతి తక్కువ జీవితాలు చెల్తించి 
కాం(టాక్ల్షర్టు షావుకార్డు విపరీతంగా డబ్బు సంపాదించుకునేవారు. గిరిజన 
(ప్రజలకు చింతపండుకు, తేనెకు, మిరపకాయలు, నూనె, బట్ట, పాగాకు 
తమ ఇష్టం వచ్చినంత ఎక్కువ ధరలకు అమ్ముతారు. వీరికి పండిన 
పంటను అమ్ముకోవడానికి తగిన సౌకర్యాలు లేవు. (గ్రామాల్లో తాలూకా 
కేం(ద్రాల్డ్‌ షావుకారు తిష్ట వేసుకు కూర్చోవడంలో వాళ్ళు ఆ షావుకార్తకే 
అమ్మవలసి వస్తుంది. ఈ షావుకార అడవిలో ఉత్పత్తి అవుతున్నదంతా 
తరలించుకుపోవడంలో" అందెవేసినచేయి. ఈ గిరిజన ప్రజల మార్కెట్‌ 
ఈ షావుకార్లతో, సంతకు వచ్చి పోయే షావుకార్రతో ముడిపడి 
ఉంటుంది. ఈ షావుకార్తందరూ గిరిజనుల్ని సులభంగా నిలువు దోపిడి 
చేసి తమ పబ్బంగడుపు కుంటారు. 


166 


వీటన్నిటి వల్ల గిరిజన సంస్కృతి అంతరించిపోతుందేతప్తు 
వారి భౌతిక జీవితం అభివృద్ది కాదు. వారి మూఢ విశ్వాసాలు నాశనం 
కావు. విప్రవం ఒక్క పారిశ్రామిక రంగాలకే పరిమితం కాకుండా అడవుల్లో 
కూడా జరగాలి. ఆ విప్లవం ద్వారా దేశ సంపదను శ్రామికుల పరం 
చేయాలి. వీరు విప్త్రవంలో భాగమైవారి సమిష్టి జీవనాన్ని, కళను, 
సంస్కృతిని (శ్రామికులకు అందించినపుడే మానవీయ లక్షణాలను 
కాపాడుకోగల్లుతారు. గిరిజన సంస్కృతిలోని ఉన్నతమైన లక్షణాలు 
కాపాడాలంటే అది మొత్తం సమాజంలో నెలకొల్పే ప్రయత్నం జరగాలి. 
వీరు (ప్రకృతిని చూసి భయపడే అవసరం పోవాలి. విజ్ఞాన సంపద 
అందరిదీ అవ్వాలి. సుమారు నూటయాభై సంవత్సరాలనుంచీ 
గిరిజనుల జీవితం మారుతూనే ఉంది. ఈ మార్పులో గిరిజనులు 
కూలీలుగా, రైతులుగా మారి వర్ష సమాజపు చట్రంలో ఇరుక్కున్నారు. 
వీరు గడిచిన ఈ పోరాటాలలో జీవితాల్ని చిన్నా భిన్నం చేసుకున్నారు. వీరి 
పోరాటాలే గిరిజన  పోరాటాలుగా (ప్రసిద్దిగాంచాయి. అడవిలో 
(బతుకుతున్న ఆటవీకులకు నాగరికత అంటే ఏమిటో తెలియదు. వాళ్లు 
రాతి యుగంలో జీవిస్తున్నారు. అసలు రాతి యుగం అంటే తెలియని 
వీరికి తెలిసింది జీవితం మాత్రమే. ఇటువంటి కోయల జీవిత వర్ణన 
రంగాచార్యుల గారి మోదుగుపూలు నవలలో కన్పిస్తుంది. రచయిత 
కోయగూడెంలో వున్న పాతికగుడిసెల్తో నివసిస్తున్న కోయజీవితాన్ని 
కళ్లకు కట్టినట్టు చిత్రీకరించారు. అడవిలో ఉన్నదంతా కోయవాదిదే. 
ఉక్కులాంటి తన శరీరంతో అడవిని కొడుతూ భూమిని సాగుచేస్తూ తన 


చెమటోడ్సి పంటలు పండిస్తాడు. ఆ పంట రాసులు చూసుకొని మురిసి 
167 


పోతాడు. అతని ఆనందం చూసి మురిసి నంత వరకే పరిమితమౌతుంది. 
షావుకారు వచ్చి పంటలన్నీ తుడుచుకుపోతాడు. చివరకు తన రెక్కలు 
మాత్రమే మిగులుతాయి. ఎప్పటిలాగే ఆడ, మగ అడవి మీద పడారు. 
కాయగసరులతో, దుంపలతో తమ జీవనం గడుపుతారు. అలా కాల 
చ(క్రం తిరుగుతూ ఉంటుంది. విపుసారా తాగుతూ ఉంటారు. 
వీరెప్పుడూ వర్షం కోసం ఎదురుచూస్తూంటారు. వర్షంవారికి (ప్రాణం. 
నెమళ్లు అడవి అంతా కూస్తున్నప్పుడు వర్షం రాబోతుందన్న సంగతి 
కోయదొరలకు తెలుస్తుంది. బుట్టుళల్లో నవ ధాన్యాలు తెచ్చి విత్తనాల పండగ 
జరుపుకుంటారు. వీరికి దొక్కటే ముఖ్యమైన పండగ. 


మోదుగుపూలు నవలలో ఇటువంటి పండగను ఆడ, మగ 
అందరూ జట్టు జట్టుగా కలిసి చెట్టా పట్టాలేసుకొని పాటలు 
వాడుకుంటూ తమ పూర్వికులు ఎట్టా వచ్చారో పురాణ కథల ద్యారా 
నెమరు వేసుకుంటున్న సమయంలో గూడెంలో తలారి శివుడు గజ్జె 
ఘల్టుమంటుంది. వాడి గజ్జి ఘల్టుమనగానే గూడెంలో (ప్రతి ఒక్కరి గుండె 
జల్టు మంటుంది. (ప్రతి గిరిజనుడు కొండలను తాలిచే, మసిచేసే శక్తీ, 
పులితో పోరాడే శౌర్యం ఉన్నా అధికారులను చేస్తే హడలిపోతారు. అది 
కోయల బలహీనత అని తెలుసుకుంది దొరల బలం! 


తలారి శివుడు గూడెంలో పెద్దగా పిలువబడుతున్న సమ్మయ్య 
దగ్గరికి వచ్చి గూడానికి గిర్దావర్‌, అమీన్‌ వస్తున్నారని చెపాడు. తాసిల్‌దార్‌ 
బంగ్లా కట్టడానికి కోయలంతా కట్టు కొట్టు పెట్టాలని చెప్పి అందర్ని 
తరరించుకుపోయేందుకు సన్నాహాలు చేస్తుంటారు. ఈ కోయలంతా ఒక 


168 


గూడెం ప్రజలు ఇంకొక గూడానికి తరలివసూంటే ఒకరినొకరు 
సాదరంగా ఆహ్వానించుక్‌”ని అందరూ కలిసి సంబరంగా పండుగలాగా ఆ 
రోజును జరుపుకుంటారు. కోయ దొరల జీవితంతో పాటు వారి 
(ప్రణయం, కోయల ఆచార వ్యవహారాలు, వారు ఓషధులుగా 
వాడుకుంటున్న సంజీవిని చెట్టు, తమ (ప్రాణాలు పులి వాత పడకుండా 
దాన్ని దెబ్బతీయటంలో చూపిన చాకచక్యం మొదలగు వాటిని ఈ 
నవలలో చాలా వివరంగా చూడవచ్చు. 


సుఖాలతో, మధ్య మధ్య వస్తున్న దుఃఖాలతో ఎవరి (ప్రమేయం 
లేకుండా తమ (బతుకును తాము (బతుకుతున్న ఆ అడవిలో కూడా 
దొరలు, అమీన్లు వారిని సరిగ్గా బతుకనివ్వరు. తాసిల్హారు ఇంటి కట్టడం 
కోసం కోయవాళ్లందర్నీ కూలికి తీసుకు రమ్మంటాడు. 


కోయలల్లొ ప్రముఖ పాత్రగా కన్పిస్తాడు సింగడు. ఇతడు 
గిరిజనుల పెద్ద ఆయిన సమ్మయ్య కొడుకు, ఇతడు చాలా 
పరాక్రమవంతుడు. కోయలందరు కూలీలుగా ఊర్జాకి వచ్చినప్పటి నుంచి 
నాగేష్‌ అనే కార్యకర్త వీళ్లకు అడవిలో జరుగుతున్న అన్యాయాలన్ని 
ఒక్కొక్క సంఘటన ద్వారా విడమర్చి చెప్తున్నాడు. వాళ్లలో మెల్లమెల్లగా 
ఆలోచనలు  రేకెత్తిస్తున్నాడు. వాళ్లకు తమను అన్యాయంగా 
దోచుకుంటున్నారని బోధపడసాగింది. రఘు మాటలను సింగడు (శ్రద్దగా 
విన్నాడు. తోను చదువుకోక పోయినందుకు విచారపడ్డాడు. తనలో 
వస్తున్న మార్పును అందరికి చెప్పాలనే తహ తహ ఎక్కువ కాసాగింది. 
స్తంభాలు పీకే వేసే కార్యక్రమం అయిపోయేలోపున కోయలు నాగేళ్‌ 
రఘులు చెప్పిందాన్ని చర్చించుకున్నారు. దౌర్హన్యం, దోపిడి, అధికారం, 
కీడితులు, అన్న పదాలు. వారికి అర్హం కాసొగాయి. 


169 


తలారి శివుడు ఎప్పటిలాగే వచ్చిజులుంచేయబోతే ఇంతె 
జాములు వాళ్లనే చేసుకొమ్మను కోయలెందుకు చేస్తారు? అని 
(పశ్నిస్తాడు. ఆ జవాబు గిర్డావరు గుండెల్లో భయం పుట్టించింది. అతడు 
ప్రాణాలు చేతబట్టుకొని పారిపోయాడు. ఆ కోయగూడెం (ప్రజలు 
మొదటిసారిగా విజయం సాదించారు. నాగేక్‌ కోయల దొరకు అండగా 
అడవిలో వుంటాడు. నాగేళ్‌ ద్వారా తుపాకీ కొట్టడం నేర్చుకొంటాడు 
సింగడు. 


కోయగుడెం భూములను పక్క ఊరి దొర కొంటాడు. ఖబ్బా 
ఇప్పించడానికి అడవిలోకి మా(త్రం రావటానికి ఎవరు ఒప్పుకోరు. ఆ 
రకంగా రెడ్డి గారు మోసానికి పోయి, తిరిగి వెనక్కుపోవడం ఇష్టం లేక 
తన మనుష్యులతో కోయగూడెంలోకి (ప్రవేశిస్తాడు. అక్కడ అతన్ని 
ఎదుర్కోటానికి కోయలే ఉండరు. ఖాళీ గుడిసెలు. అక్కడ బంగళా 
నిర్మాణానికి ముగ్గు పోస్తారు. అందరూ ఆనందంగా మత్తులో వున్నపుడు 
అర్హరా(త్రి తుపాకీ పేలింది. రెండువైపులా తుపాకీలు తమ పనిని 
నిర్వరిస్తున్నాయి. మీరంటే మాకు షగ లేదు. తుపాకీలు విడిచిపోండి, 
(ప్రాణాలు దక్కవు; అన్న కేక (ప్రతిధ్వనిస్తుంది. భయంతో అందరూ 
కోయగూడెం నుంచి జారుకున్నారు. 


ఈ రకంగా నాగేళ్‌ అడవిలో కోయగూడెంలో విప్లవాన్ని 
తెచ్చాడు. దొరల దౌర్లన్యాలను ప్రతిఘటించే శక్తిని సంపొదించుకున్నారు. 
ఈ పోరాటంలో వీరు విజయం సాధించారని చెప్పలేం. వారి పోరాటం 
అనంతరం సాగుతూనే వుంది. ఈ పోరాటం ఇంకా సాొగుతుందనడానికి 
నిదర్శనం అడవి, అడవిలో అన్నలు అన్న నవలల ద్వారా తెలుసుకోవచ్చు. 


170 


గెలజన రైతాంగ వెశరార్రాణలు 


గిరిజన రైతాంగ పోరాటానికి తెలంగాణాలో మైదాన (ప్రాంత 
రైతాంగ పోరాట చరిత్ర కంటే ప్రాచీన చరిత్ర ఉంది. .... తెలంగాణా 
పోరాటం ఒక దారి పట్టాక కూడా గిరిజన రైతాంగ పోరాటం గురించి 
ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. తెలంగాణ పోరాటపు వివిధ దశలను 
కథలుగా నవలలుగా (ప్రతిఫలించిన తెలుగు సాహిత్యంలో కొమరం భీం - 
నాయకత్వాన జరిగిన సాయుధ తిరుగుబాటును చిత్రించిన రచన ఏది 
రాకపోవటాన్ని బట్టి అట్లా అనుకోవలసివస్తుంది అని కాత్యాయని విద్మహే 
గిరిజన పోరాటాన్ని తమ వ్యాసంలో వివరించారూ. 


1858వ సంవత్సర (బారంభం నుంచే తెలంగాణా జలాల్‌ 
ఉద్యమాలు తలెత్తాయి. ఇప్పుటి రాయచూర్‌ తెలంగాణా (ప్రాంతంలో 
ఉండేది. మొదల రాయచూార్‌లో భీమురావు దేశాయ్‌ అనే వీరుడు 
కొంత సైన్యం సమకూర్చుకొని (బిటీష్‌ వారికి ఎదురు తిరగడం 
నేర్చుకున్నాడు. వారి నాయకుడు రాంజీగోండు. (బిటీష్‌ వ్యతిరేకి. 
చివరకు ఉట్నూరు తాలూకాలో రాంజీ నాయకత్వంలో గోండులకు, 
ఇంగ్రీషు వారికి యుద్దం జరిగింది. గోండులు పరాజితులయ్యారు. 
రాంజీ గోండును నిర్భంధించింది నిర్మల్‌కు తీసుకువచ్చి అతన్ని ఒక 
చెట్టుకు ఉరి తీసి చంపారు. ఆ చెట్టును రాంజీ గోండు చెట్టు అని 
వ్యవహరిస్తారు. 1867లో జంగ్‌ బహదుర్‌ అన్న బిరుదుగల రాంరావు అనే 
యోధుడు కొన్ని వందల సైన్యంతో (బ్రిటీష్‌ వారి నుండి సతారానా అనే 
జిల్లాను స్వాధీనం చేసుకోవడమే తన ఉద్దేశ్యమని (ప్రకటించాడు. కాని 
1867లో (బిటీష్‌ సైన్యం రాంరావును నిర్భంధించి అండమాన్‌ దీవులకు 
పంపించి యావజ్జీవ శిక్ష విధించారు. 


అప్పటి నుండి ఆదివాసి పోరాటాలు జరుగుతునే ఉన్నా నిజాం 
సామంత రాజుకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటం చెప్పుకోతగ్గది. 
171 


జోడన్‌ ఘాట్‌ కేంద్రంగా ఉండి, తమ ్రాంతాల్టోని సర్వహక్కులు 
తమకే చెందాలని కొమరం భీం నాయకత్వాన సాయుధ తిరుగుబాటు 
జరిగింది. 1925-26 సంవత్సరాలలో ఆదిలాబాద్‌ గిరిజన (ప్రాంతాల్లో 
అమలుకు వచ్చిన అడవి సంరక్షణ చట్టాలు మైదాన (ప్రాంతాల నుండి వచ్చి 
గిరిజనేతర భూస్వాముల షావుకార్ర వడ్డీ వ్యాపారస్తుల (క్రూరమైన దోపిడి, 
ఇవన్నీ కలిసి అడవుల్లో పోడు వ్యవసాయం చేసుకొనే గిరిజనులను వాళ్ల 
భూముల్నుండి వళ్లగొెట్టించి, అడవి లోతట్టు (ప్రాంతాలకు తరుముతూ 
వచ్చాయి. ఈ పరిస్థితులు కొమురం భీం నాయకత్వంలో భూమి మీద 
హక్కు కోసం సాయుధులై తిరుగబడటానికి గోండులను (ఏరేపించాయి. 
ఈ తిరుగుబాటు ఉద్యమం దాదాపు ఏడు నెలలు నైజాం పోలీసుల దాడిని 
ఎదుర్కొంటూ సాగి చివరకు 1940 సెప్టెంబరు 1వ తేది నాటికి 
అణచివేయబడింది. 


గిరిజనులు అడవినే నమ్ముకోవడం వల్ల తమను భూమి నుండి 
బేదఖల్‌ చేయడానికి, ఇతర సంపదలను తరలించుకు పోవడానికి సిద్దం 
అయిన (ప్రతి వారినీ, (ప్రతి చోట ఏదో ఒక రూపంలో ఎదిరించి 
పోరాటానికి సిద్దపడ్డారు. ఉత్తర తెలంగాణా చుట్టు పక్కల గల అటవీ 
(అుంతమంతా ఒకపుడు గోండు రాజులకు నిలయం. (బ్రిటీషు వారె 
ఆ(క్రమణల నుండి ఇప్పుటి వరకు ఎక్కడికక్కడ అనేక రకాలైన 
పోరాటాలలో (ప్రతిఘటునలు జరుగుతూనే ఉన్నాయి. మెజారిటీ ఆదివాసి 
త(త్రాలలోని (ప్రజలు (ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలలో రాజ్యం యుక్క_ 
అణచివేతను, దోపిడిని ఎదిరిస్తూ ఉద్యమాలు నిర్మిస్తున్న చరిత్ర ఈ 
నాటికీ ఉంది. సామాజ్యవాదంతో పోరాడి ఓడి లోతట్టు అడవుల్లోకి 
తరుమగా తలవంచి బ్రతకకుండా జీవించిన వారి చరిత్రగానే, స్వేచ్చా 
కాంక్షకు (పతీకగానే గిరిజనుల చరి(త్ర నిలిచి ఉంది” ఆ చరిత్రే చారి(త్రక 
సత్యాలతో నిండి ఉన్న నవలలుగా రూపొందించబడ్డాయి. ఆ చారిత్రక 
అంశాలను తీసుకునే అల్లం రాజయ్య, సాహుల కొమురం భీం నవల 
వెలుబడంది. 


172 


కొమురం భీం నవల నిజానికి కల్పనలతో, ఊహలతో 
కూడుకున్న పుస్తకం కాదు. కొమురం భీం పేరుతో ఉన్న వ్యక్తి జీవిత చరిత్ర 
ఈ నవలలో 1915 నుండి 1940 దాకా జరిగిన సంఘటనలను పొందు 
పరారు. ఆదిలాబాద్‌ గిరిజనరైతాంగ పోరాటం కొమరం భీం నడిపిన 
పోరాటాన్ని చారిత్రక నవలలుగా పునర్నిర్మించుకుంది. సాహు, అల్లం 
రాజయ్య కలిపి అనేక (ప్రభుత్వ నివేదికలు, సామాజిక శాస్త్రవేత్తల 
పరిశోధనలు అధ్యయనం చేసి కొమరం భీం సమకాలికులను 
సన్నిహితులను కలిస మాటాడి వర్తమాన గిరిజన రైతాంగ పోరాటాలకు 
నిర్మాణాత్మకమైన స్ఫూర్తి నివ్వటం కోసం ఆయన చరిత్రను నవలగా 
రచించారు. 


1975లో ఉద్యమాలకు సి.పి.ఐ. (ఎమ్‌.ఎల్‌పీపుల్స్‌ వార్‌ 
(గ్రూప్‌ తమ నాయకత్వాన్నందించింది. మొట్టు మొదట ఈ దళాన్ని 
గిరిజనులు గుర్తించలేదు. అడువులలో ఉన్నా గిరిజనులు మొదట 
దళాలను దగ్గరికి రానివ్వలేదు. దళ సభ్యులు భయంకరమైన జీవితాల్లో 
నిండిన దోపిడిని వారికి వివరించారు. వెంటనే వారి జీవితాల్ని బాగు చేసే 
(ప్రయత్నాలు (ప్రారంభించారు. వారు చేస్తున్న రైతాంగ పోరాట లక్ష్యాలను 
వివరించి వారి మద్దతును సంపాదించుకున్నారు. మొట్టు మొదటి సారిగా 
గిరిజనులపై సాగుతున్న దోపిడి పద్దతులను తెలియజేసారు. గిరిజనులను 
దోచుకు తింటున్న వారిపై అందరూ సంఘటితమై ఏ రకంగా పోరాడాలో 
నేరారు. ఆ రకంగా గిరిజన పార్టీ పైనా; దశ సభ్యుఅపైనా విశ్వాసం 
కుదిరేట్టు చేసుకున్నారు. వాళ్లలో చైతన్యం కల్షించటానికి పాటలను 
చేయూతగా తీసుకున్నారో. 

గిరిజనులకు వారి జీవితం అడవిలోని జంతువుకన్నా 
హీనమైందని భావించుకున్నారు. పాద్దున సడ్డికూడూ, మధ్యాహ్నం 
నిశ్లకూడు, జీతం కొద్ది, పొద్దంతాపని, అందువల్లనే పెద్లోరికి భాగ్యం 

173 


పోగయ్యిందని తెలుసుకున్నారు. పేదవాడికి తిట్టు, తన్నులూ, కష్టాలు, 
పేదరికం తప్పలేదు. వారి జీవితాల అనుభవాలతో పాటలను 
పేర్చుకున్నారు. 

యిన్నిటి కోర్చి యిన్న ఏ రోజు తిట్టులన్నా 

ఎట్టిగా మాలులాడ కట్టేసి తన్నుతారు 

ఈ బతుకు వద్దు పదరా పోరాడు జీతగాడ 


అని పాడుకున్నారు. ఫలితంగా 40 ఏళ్ళ కింద కొమరం భీం 
పోరాటవారసత్యాన్ని గుర్తుచేసుకొని తెలంగాణా గిరిజనర్రైతాంగం, గిరిజన 
రైతు కూలీ సంఘాలుగా ఏర్పడి తమపై జరుగుతున్న దోపిడీ 
దౌర్హన్యాలను, అణచివేతను (ప్రతిఘటించాలని నిర్ణయించుకుంది. 
అందులో భాగమే ఇం(ద్రవెల్రిలో 1982 ఏ(పైల్‌ 20వ తేదిన జరిగిన సభ. 
ఆ సభను విఫలం చేయడానికి పోలీసులు కాల్పులు సాగించారు. 
నిరాయుధులైన గోండులు సుమారు 60 మంది ఆ కాల్పుల్లో 
మరణించారు. (ప్రభుత్వ రికార్డుల్లో మృతుల సంఖ్య 13 అని తేల్చి 
చెప్పారో. ఆ ఆదివాసుల మరణం గిరిజన రైతాంగపోరాటం మరింత 
ఉధృతపడటానికి దోహదం చేసింది. దొడ్డి కొమరయ్య అనే కార్యకర్త 
మరణంతో ఆనాటి తెలంగాణ పోరాటం పోటెత్తినట్టుగా ఇంద్రవెల్లి 
కాల్పులు ఈ పోరాటాన్ని విజ్బంభింపచేశాయి. ఈ సంఘటన జరిగిన 
తక్షణమే ఆందోళన చేసిన గోండులను, వారిజీవితాలను, పోరాటాలను 
చిత్రిస్తూ 1981 నుంచి సృజనలో ఎన్నో కథలు వచ్చాయి. అడవిలో 
వెన్నెల అన్న కథ ఉత్తమ కథగా న్నిర్ణయించి కొడవటిగంటి కుటుంబరావు 
స్మారక బహుమతి అందుకొంది. కథలు చాలా వస్తున్నా వచ్చానా 
మొట్టుమొదటి నవల కొమరం భీం. దీని తర్వాత వసంతరావు దేశపాండే 
ఆడవి చతురలో 1988లో (ప్రచురించారు. మూడవ నవలగా సాధన 


174 


రచించిన అడవిలో అన్నలు (1990) అరుణతారలో ప్రచురించారు. దీని 
తరువాత నవల పులి ఆనందమోహన్‌ రాసిన వసంతగీతం (1990) 
పేర్కొనవచ్చు. 

కొమరం భీం నవల కాల్పనికతతో కూడుకున్నది కాదని 
రచయితలు మొదటే చెప్పుకున్నారు. ఇది అతని జీవిత చరిత్ర. భీం 
పదిహేనేళ్ల వయస్సున్నప్పుటి నుంచి 1940లో అతడు మరణించేవరకు 
జరిగిన సంఘటనలను యధాతథంగా ఈ నవల్లో పొందుపరచడం 
జరిగింది. 

పదిహెనేళ్ళ వయస్సున్న కొమరం భీం తలలో ఎప్పుడు ఏవేవో 
ఆలోచనలు. తన జాతివాళ్లలో ఏ గోండువాణ్శ్నో కదిలించినా రోగాలు, 
నొప్పులు, చావులు, షావుకార్ల బెదిరింపులు, వాళ్లను పీడించుకుతినడం 
ఈ విషయాలనే ఎపుడూ చెపుతూ ఉంటారు. తనకు ఊహ 
తెలిసినప్పుటినుంచి వీళ్ల మాటల్లో వీశ్లరాతల్లో మార్పులేదు. తమవి 
అంతా దిక్కులేని బతుకులే అని, చేసిన కష్టం చేతికి రాకుండా, చేతికి 
వచ్చింది నోటికి రాకుండా తమ బతుకులు గడుస్తున్నాయని, అడవిలో 
ఇప్పు పూలు ఏరుకుంటున్నా, పూలకు, గడ్డికి జీవితం అంతా పన్నులు 
కడుతూ చీమ కాలంత సుఖం లేకపోయినా ఇంకా జీవిస్తున్నామన్న వదిన 
మాటలు భీంని ఆలోచింపజేస్తాయి. అతన్ని ఎప్పుడు ఒక (ప్రశ్న వేధిస్తూనే 
ఉంటుంది. ఎంతో క్యానికి ఓర్చి అడవిని నరికి, దాన్ని పంటు Ee 
భూమిగా తయారు జేస్తారు. పంట పెరిగినపుటి నుంచి దాన్ని 
పశువులనుండి, (కూర మృగాల బారీ నుండి రక్షించుకోవడం కోసం 
ప్రాణాలకు కూడా తెగిస్తారు. అంత ధైర్యసాహసాలు ఉన్న గోండులు 
షావుకార్తను చూడంగానే కిక్కురుమనకుండా గింజలు కొలుస్తారు. 
భూమి, నీళ్ళు అడవి అన్నీ దేవుడిచ్చినవన్న వదిన మాటల్లో నిజం ఎంత 
వుందో ఎంత ఆలోచించినా అరం కాదు. షావుకార్ల కల్లంలోకి వచ్చి 

175 


గింజలు బలవంతంగా కొలుచుకుంటూవుంటే నిస్సహాయులైపోయినారు. 
తండ్రి, అన్నలు రాత్రిళ్లు జంతువులతో హోరా హోరి పోరాడి కూడ 
బెట్టుకున్న జొన్నలు, షావుకారు వడ్డ పేరుతో గద్దలా తన్నుకుపోతే 
మొట్టమొదటి సారిగా తనకు అన్యాయం జరిగిందని పించింది. ఏడాది 
కష్టపడిసాగుచేసి పండించిన పంటను షావుకార్డు ఎగవేసుకుపోతుంటే 
గోండు జాతి అంతా కాలేకడుపులతో, కాలేడొక్ళ్కలతో మంచిరోజుల 
కొరకు ఎదురుచూస్తుంటారు. రాత్రిళ్లు భీం తండి చిన్ను నెగడు 
ముందర కూర్చొని మొట్టమొదట గిరిజన పరిప్టితుర్ని చెప్పుకొస్తాడు. 

గిరిజనులు మొదట అడవికి రాజులు, వాళ్ళు ఎంత 
పండించుకున్నా వాళ్ల నడిగేవారు లేరు. ఎక్కడ వున్నా పట్టించుకునేవారు 
లేరు. మొట్ట మొదటి సారి ఆదిలాబాదు జిల్లాలో నిర్మల్‌కు ఆంగ్రేయులు 
రావడంతో అడవి ప్రాంతాల్లో అలజడి చెలరేగింది. (బ్రిటీష్‌ వాళ్లకీ, ఈ 
అడవిరాజుకీ మధ్య పోట్లాట జరిగింది. ఆ రాజును పట్టుకొని నిర్మల్‌లో 
చెట్టుకు ఉరివేసి చంపారు. దాంతో తలా ఒక దిక్కుపారిపోయారు. ఆ 
పారిపోయిన వాళ్లలో చిన్న కుటుంబం కూడ ఒకటి. ఏళ్లు అడవుల్లో 
బాగా బతుకుతున్న సమయంలో తురకలువచ్చి ఆక్రమించుకున్నారు. ఈ - 
గోండ్లు చేస్తున్న భూములన్ని మా పట్టాలన్నారు. గూడెంలో వాళ్లంతా 
ఈ పట్టాలేందో తెలియక వె(ర్రి మొఖం వేసారు. వీళ్ల వెనుక కాలని, 
తహసీల్‌ అని గోండులపై అధికారం ప్రారంభించారు. నిజాం మెల్రగా 
రంగంలోకి (ప్రవేశించి అడవుల్లోకి జంగ్లాతోళ్లని (ప్రవేశపెట్టాడు. 
షావుకార్తతో రంగు గుడ్డలు, బెల్లం ముక్కలు, పాగాకు గిరిజనులకు 
పంపించి అడవిలోనున్న సంపదనంతా తరలించుకుపోవడం మొదలు 
పెట్టాడు. 


తమకు జరిగిన అన్యాయాల గురించి తం(డ చెప్పున మాటలు 
భీం మెదడులో బాగా నాటుకుపోయాయి. ఒక రోజు భీం స్నేహితునితో 
176 


కలిసి మేకల కోసం చిన్న, చిన్న కొమ్మలు నరికేస్తుండగా చౌకీదార్‌ వచ్చి 
ఇద్దర్ని చావతన్నిపోతాడు. అడవి నరుకుతున్నాడని వాళ్ల అధికారితో చెబితే 
భీంని కట్టేసి స్నేహితుడైన పైకు చేతివేళ్లను నరికేస్తాడు. అది చూస్తున్న 
భీం మండిపోయాడు. ఆతని మనస్సులో రాంజీ గోండు మెదిలాడు. 
అట్టాగే రోజులు గడుస్తున్న సమయంలో చిన్ను చనిపోతాడు. మోతీరాం 
రాంజీ కథను చెప్పినప్పుడు భీం ఉరి తీయబడిన గోండురాజ్యం కోసం 
ఏడుస్తు న్నాడు, (పజి-37) చిన్ను చనిపోయిన తర్వాత ఆ గూడాన్ని 
వదిలి మరోచోట అడవి నరుక్కుందామని బయలుదేరుతారు. అక్కడ 
ఆరునెల్టు అడవి నరికి పాలం సాగుచేసుకుంటున్న సమయంలో పట్యారి 
వచ్చి ఈ భూములు సిద్దిక్‌సాబ్‌వి అని చెప్పి పంటలో కౌలు 
చెల్రించమంటారు. అలా చెల్లించని పక్షంలో భూమి నుండి భేదఖిల్‌ 
చేస్తామని బెదిరిస్తారు. ఇది అన్యాయం అంటున్న వాళ్ల మాటల్ని 
వినిపించుకోకుండా సిద్దిక్‌ తుపాకితో ఒకళ్ల గుద్దుతాడు. ఇరువైపుల 
మనుషులు కొట్టుకుంటుంటే భీం ఆవేశంతో చేతిలో ఉన్న లట్టుక(ర్రతో 
సిద్దిక్‌ తలపై బలంగా కొడుతాడు. ఆ దెబ్బతో సిద్దిక్‌ గిల గిల తన్నుకొని 
[ప్రాణం విడుస్తాడు. ఆ దృళ్యం చూసిన కొందరు పారిపోతే మరికొందరు 
స్థాణువుల్లా నిలబడతారు. భీం భయంతో పరుగెడతాడు. అటూ పరుగెత్తి 
తాను ముందున్న ఊరికి వస్తాడు. స్నేహితుడు కొండల్‌తో జరిగిన 
విషయం చెప్పి ఇద్దరు అక్కడి నుండి పారిపోతుంటారు. భీం, సిద్దిక్‌ని 
చంపిన విషయం పల్ల పల్లెలో పాకుతుంది. 


ఆరకంగా ఇంటి నుండి వెళ్లిపోయిన భీం బలార్లాలో ఉంటాడు. 
అక్కడ విఠోబా అనే అతని దగ్గర (ెసలో పనిచేస్తాడు. విఠోబా, భఖీంకు 
ఆంగ్రేయులగురించి, తురకల గురించి, వాళ్లు చేస్తున్న అన్యాయాలను 
గురించి చెప్తాడు. విఠోబా సాహచర్యంతో చదవడం, రాయడం 
నేర్చుకున్నాడు. దేశంలో జరుగుతున్న రాజకీయాల్ని కూడ మెల్ల మెల్లగా 


అర్దం చేసుకుంటున్నాడు. ఒక రా(తి వితోబాను పోలీసులు వచ్చి 
177 


పట్టుకుపోవడంతో భీం అస్పాంకు వెళ్తాడు. అక్కడి తేయాకు తోటల్లో 
అయిదేండ్డ్లు గడిపాడు. అక్కడ రకరకాల మనుషుల వల్ల చరిత్ర (ప్రజల 
స్టితిగతులు తెలుసుకొన్నాడు. అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో 
జరిగిన మన్నెం తిరుగుబాటు సంతాలులు, జాతావులు, భిల్టులు, సవరల 
పోరాటాలు, వాటివైఫల్యాలు బేరిజువేసుకుంటూ పోరాటం సొగించటానికి 
సమాయత్తమవుతాడు. తేయాకు తోటల్లో అధికారులతో ఘర్షణపడి 
దెబ్బకు దెబ్బ తీసి అకృ్క_ణ్ణంచి పరారి అయ్యాడు. చాలా ఏండ్ర తర్వాత 
తిరిగి అన్నల దగ్గరికి వస్తాడు. అన్ని ఏండ్ల నుంచి అన్నల పరిస్థితిలో 
మార్పేమీ లేదని తెలుసుకుంటాడు. భూస్వామి లచ్చు పటేల్‌ దగ్గర భీం 
పాలేరుగా కుదురుతాడు. లచ్చుపటేల్‌ సమస్యను తన తెలివి తేటలతో భీం 
పరిష్కరిస్తాడు. భీం విజయం పల్లె పల్రెకంతా పాకిపోతుంది. పరాయి 
చేతికింద ఇటూ ఎంత కాలం పడుండాలో తెలియక మళ్లీ అందరూ కలిసి 
అడవి నరకడానికే నిర్భ్ణయించుకుంటారు. గోండ్లు కొలాంలు అందరూ 
ఒక్కటై పన్నెండు గూడాలను రూపొందించుకొని అడవి మీదకి 
దండెత్తుతారు. అప్పటినుంచి వాళ్లు అడవులు నరకడం జంగ్లాత్‌ 
(ఆడవిశాఖ) వాళ్లు కేసులు పెట్టడం మామూలైపోయింది. వాళ్లలో 
లడాయి చేయడానికి సిద్రమవుతారు. దీనికి పరిష్కారం రెండే మార్గాలు. 
అదాలత్‌, పేషీల చుట్టూ తిరగడం ఒకటైతే నైజూం సర్కారును ఎదిరించి 
మీ అధికారాన్ని మేం ఒప్పుకోవడం లేదని ధైర్యంగా చెప్పేది రెండో 
మార్గం. రెండు మూడు సారు అధికారు వచ్చినపుడు గోండులు 
తిరుగుబాటు జరిపారు. పన్నెండు గ్రామాల భూములను గిరిజనుల పేర 
పట్టూ చేయించాలని కోరుతూ లేఖను (వ్రాసి హైదరాబాద్‌కి వస్తాడు భీం. 
అక్కడ నిజాం రీరితో కలవడు. మం(త్రి గోండు పాళ్హ్రాను అసభ్యవ్వైున 
మాటలని వెళి పామ్మంటాడు. దాంతో పోరాటానికి సిద్దమౌతాడు భీం. 
జోడన ఘాట్‌లో ఒక సభ ఏర్పరిచి పన్నెండు గ్రామాల మీద ఆధిపత్యం 
(ప్రకటిస్తాడు. వాళ్లధ్యయం గోండు రాజ్యస్థాపన. వాళ్ల జౌండా రగల్‌ జౌండా. 
178 


రగల్‌ జొండా భీం నాయకత్వంలో బర్మార్హు తయారు చేయడం, వడిసెలు 
తయారు చేయడం, ఈటెలు విసరడం నేర్తుకుంచారు. సైన్యం కావాలని 
ఊరూరా చాటింపు చేయిస్తాడు భీ. ఆ రకంగా సన్నాహాలు 
చేసుకుంటుండగానే నిజాం సైనికులు పన్నెండు గ్రామాల మీదకి దండెత్తి 
వస్తారు. మొట్ట మొదట భీం సైన్యంతో తలపడి నిజాం సైన్యం 
ఓడిపోతుంది. తర్వాత నిజాం సైన్యాలు కింది గూడాలని దోచుకోవటం 
మొదలు పెట్టాయి. దాంతో (పజలు అందరూ జోడన్‌ ఘాట్‌కు భీం 
దగ్గరకు వస్తారు. భీం వాళ్లకు ధైర్యాన్ని నూరిపోసి తిరిగి పంపించి వేస్తాడు. 
నిజాంకి పన్నెండు గ్రామాల మీద తమ అధికారమే చెల్లాలని మళ్లీ ఒక 
ఉత్తరం రాసి పంపిస్తాడు. నిజాం సర్కారు పన్నెండు ఊర్రకు పట్టాలు 
మా(త్రమె ఇస్తానని అధికారం ఇయ్యనని అంటాడు. ఖీంకు, నిజాంకు 
రాజీకుదరదు. ఏడు నెలల తర్వాత మూడు వందల మంది సైన్యంతో 
నిజాం సైన్యం జోడెన్‌ ఘాట్‌కు వస్తుంది. వాళ్లు తుపాకులతో 
వస్తున్నారని వాళ్ల ముందు గోండుల వదిసెలు, బర్మార్దు పనిచేయవని 
భీంకు తెలుసు; అయినా పోరాటం సాగించారు; ఆ పోరాటంలో 1940లో 
భీం చనిపోతాడు. 


ఆ రకంగా కొమరం భీం చనిపోయినా గోండు జాతి వాళ్లకు 
భీం ఎపుడూ బతికే ఉంటాడు. గోండు జాతి దృష్టైలో భీం అంటే 
గొండిసాన్‌, భీమ్‌ అంటే నాగలిదున్నే (ప్రతిరైతు. భిం ఆంటే లడాయి. భీం 
అంటే తుడుం మోత; భీం అంటే రగల్‌ జొండా, ఇటువంటి యదార్హ 
చరిత్రను కొమరం భీం నవల ద్వార పాఠకులకు అందించారు అల్లం 
రాజయ్య, సాహులు. ఈ నవల్లో కాల్పనికత కన్పించదు. గిరిజనుల జీవన 
విధానం గురించి, అధ్యయనం చేసి, (ప్రభుత్వ రికార్డులను పరిశీలించి 
హేమన్‌ డార్స్‌ వ్యాసాలను చూసి నవలను రాయడం జరిగింది. అందుకే 
ఈ నవలను గురించి (ప్రస్తావిస్తూ “The ౧౫౦ novelists who authored 


Komaram Bheem not only extensively interviewed persons 
179 


associated with Komaram Bheem but treked the district of 
adilabad very extensively to give an insight into the context 
in which the revolt took place” అని డా॥ బి. హరగోపాల్‌ గారు 
పేర్కొన్నారు! 

ఈ నవలను “తన చరిత్రనే పఠించి ఫక్కున నవ్వింది రాత్రి" 
అన్న శీర్షికతో వర వరరావు పరిచయం చేస్తూ ఆ నవలను రాజయ్య, 
సాహులను రచయితలను చెయ్యటం కోసం, చారిత్రక నవలా కారులుగా 
నమోదు చేయటం కోసం కాదు. అది (ప్రజల జీవన సాంస్కృతిక 
అవసరాన్ని తీర్చటుంకోసం అన్న మాట తెలంగాణ పోరాట సాహిత్య 
సృజన కారులందరికే వర్తిస్తాయని కాత్యాయని విద్మహెగారు పర్కొన్నారు. 
వీరు నవలల్ని, కథలని ఆషా మాషిగా గాకుండా, రచయితగా ఒక (ప్రత్యేక 
స్థానాన్ని పొందాలనే కాంక్షతో కాక (ప్రజల్టో ఉంటూ, (ప్రజలుగా ఉంటూ 
అన్ని పనులతో పాటు ఈ రచనను కూడా ఒక పనిగా పెట్టుకొని రాసిన 


వాళ్ళూ. 


కొమరం భీం నవల 1940లో జరిగిన పరిస్థితుల్ని చూపిస్తే, ఆ 
తర్వాత జరిగిన పోరాటాన్ని మనం అడవి నవలలో చూస్తాం; ఈ నవల 
నలభై ఏళ్ళలో ఆదిలాబాద్‌లో జరిగిన అభివృద్దిని చూపిస్తుంది. 


వసంతరావు దేశ పాండే రాసిన అడవి నవల 1981లో 
ఇం(ద్రవెభ్రిల్‌" జరిగిన పోరాటానికి, పోలీసుల కాల్పులకు అద్దం పట్టుంది. 
నవల సగభాగం అడవిలో వున్న గోండుల జీవిత పరిస్థితులు, వాళ్లు 
ఆబ్బారీ, సేరిదార్ర మొ॥ వారిచేతుల్ట్లో వారి జీవితం ఎలా తెల్లారి 
పోయిందో చూపిస్తారు. నవల సగభాగం తర్వాత కొమరం భీం (ప్రస్తావన 
వస్తుంది. భీంను తెలుసుకునేంత ఎత్తుకు (ప్రజల్ని ఎదగనిస్తాడు తునికాకు 
అన్న. వాళ్లల్లో మార్పు వచ్చిందనడానికి ఉదాహరణగా మాధు, పోలీసు 
వాళ్లతో ఎదిరించి మాట్టాడం, వాళ్లపై గొడ్డ్లళ్లను ఎత్తటం నవల్లో 
కన్పిస్తుంది. 


180 


గిరిజనేతరులు అడవిలోకివెళ్లై అవకాశం ఈ నవల ద్వారా 
కలిగింది. చారిత్రక సత్యాలను హృదయాన్ని హత్తుకొనేలా చెప్పడంలో 
రచయిత కృతార్హుడయ్యాడు. పరాయి పాలన పోయింది. అన్యాయపు 
రాచరికం అంతమైపోయింది. తమకు మంచి రోజులు వచ్చేస్తాయనే 
ఆశతో ఎదురుచూసిన గోండుల ఆశ నిరాశే అయింది. ఎదురు చూపులో 
ఏళ్లు గడిచిపోయాయి. దశాబ్దాలే అంతరించాయి. అయినా ఈ నేల, 
నింగిమారనటై ఆ అడవి మారలేదు. అడవిలో వున్న గోండుల జీవితాలు 
మారలేదు. భూమికోసం, భుక్తికోసం గోండులు చేస్తున్న పోరాటాన్ని 
వివరిస్తూ ఈ అడవిలోని అమాయక (ప్రజల్ని వ్యాపారులు, జంగ్లాత్‌ 
వాళ్ళు, ఆబ్కారీ వాళ్ళు పటేల్‌ పట్వారీలు అందరూ కల్సి 
దోచుకున్నవైనం కన్పిస్తుంది. 

ఈ నవల్లో అడవి జాతుల వారిని ఎంత సులభంగా దోచు 
కోవచ్చో, అడవిలో వున్న సంపదను వారి ద్యారా కారు చవకగా ఏ రకంగా 
పోగుచేసుకోవచ్చో నవల ప్రారంభంలో రాఘవులు పాొ(త్రద్యారా 
చూపించాడు రచయిత. రాఘవులు మొట్ట * మొదటిసారి అడవిలోకి 
సామాను తీసుకుని వ్యాపారాన్ని మూడు పూవులు, ఆరు కాయలుగా 
చేసుకుందామని వస్తే ఆ షావుకారు తమ కష్టం చూడలేక జాలితో 
తోడ్పుడడానికి వచ్చాడని నమ్ముతారు. అమాయక అడవి ప్రజలు బంగారం 
పండిస్తరు.... దాన్ని వునం పైన జేసుకోవాల. ఆల్రకు ఏం గావాల్నో 
తెలుసుకొని అవి దుకాణం నిండు కోకుండా సూడాల, అట్టుంటే 
నాలుగేండ్రలో 40 ఎకరాల ఆసామిగా వచ్చు. ఇల్లు పుట ఇల్లు గట్బుచ్చు ఆ 
రహస్యం తెలుసుకున్న రాఘవులికి పట్టిందల్లా బంగారమైంది. అందుకే 
మొదలు వ్యాపారం చేస్తానన్నపుడు అతని బంధువు రాఘవులకు కిటుకులు 
చెప్తాడు. ఈ నవలలో రోడ్డు, లారీ, (టాన్స్‌పోర్ట్‌లే కాక ఎక్కువ 
డబ్బుచేసుకునే (టేడర్లని కూడ మనం చూడొచ్చు, దీనివల్ల మనకు 
తెలియ  వస్తుందేవుంటే ఎక్స్‌స్టాయిటేషన్‌ ఎంత జరుగుతుందో 


181 


తెలుసుకోవచ్చు. ఈ నవల్లో అంగడికి వెల్లి సామాన్లు కొనుక్కొౌవడం 
మనకు కసాస్తుంది. అదే కొమరం భీం నవల్గో మనకు ఈ అంగడి 
సక్తిరాము. ఇదేగాక డబ్బు చేతులు మారడం కూడా ఉండదు. 


—_ 


eK 


అడవి నవలలో దేవుబాయి, జంగు, సోములు, ముఖ్య 
పాత్రలు. వీళ్లే ముఖ్యమని కూడ చెప్పుటానికి లేదు. (ప్రతి పాత్రలో (ప్రతి 
Ca 
గోండు మనిషిలో వారి జీవితం కనృడుతుంది. అడవిని, అడవి 


పోరాటాన్ని వాస్తవికంగానే కాక సమర్దవంతంగా చూపించారు రచయిత. 


ఈ నవల్లో వస్తువు ఇంద్రవెల్రి సభలోని పెన్‌[ట్రాజొడీ. దాని 
పూర్వాపరాలను, క్రమానుగతంగా అడవి తిరుగబడుతోందన్న తీరునూ 
ఈ పాత్రల ద్వారా చెప్పారు రచయిత. అయితే ఈ నవల్లో మొదటే 
చెప్పినట్టు నవల సగభాగం కొమరం భీం కథ ఆక్రమించింది. కొమరం 
భీంను పరిచయం చేయాల్సిన పనిలేదేమో! కొమరం భీంకు ముందు 
(పతి సన్నివేశాన్ని ఎంత విపులీకరించారో, తర్వాత అంత సంక్షిప్తంగా 
ఇం(దవెల్లి సభకు వచ్చారు. 1940 తర్వాత 81 వరకు అంటే ఈ నలభై 
ఏళ్లలో గోండుల (క్రమానుగతవైతన్యం, ఆ వాతావరణం, ఆ శక్తుల (ప్రసక్తీ 
అడవిలో చూస్తాం. కొమరం భీం నవలలో గిరిజనులు 
('ప్రభుత్వాధికారులకు పన్ను డబ్బు రూపేణ ఇవ్వటం అసాధ్యంగా 
కన్పిస్తుంది. కాని ఈ నవలలో డబ్బు రూపంలో పన్ను వసూలును 
చూసాం. 


గిరిజనులు తిరుగ బడ్డ తీరు ఎక్కడా ఈ నవలలో 
కన్పించలేదు. ఈ నలభై ఏళ్లలో గిరిజనులు భూమి కోసం ఎంతగా 
పోరాటుం సల్పుతున్నారో అంతగా (ప్రభుత్యాధికారుల విధానాలు 
అమానుష చర్యలూ, బ్యూరోగక్రసి అధికం కావడం చూడొచ్చు. 
గిరిజనులను హింసించడంలో కూడా వీరు కొత్త పద్దతుల్ని 


(ప్రవేశపెట్టారు. గిరిజనుల్ని చంపడం వీరి అధికారంలో భాగమైతే మరీ 
182 


హింసించి చంపడం వారి పైశాచిక ఆనందానికి గుర్తు. గిరిజనుల్ని తాళ్లతో 
బంధించి గుర్రానికి కట్టి వాళ్లను ఈడ్ఫుకుపోవడం, మనిషిని 
వెల్లకిల్హాపడుకోబెట్టి వాడి చేతుల మధ్య కాళ్లపైన గులకరాళ్లు పెట్టి, ఆ 
రాళ్లపై నులక మంచాల్ని ఉంచి జవాన్లు ఎగురుతుంటారు. ఇదేగాక 
మనిషిని పడుకోబెట్టి కడుపుపై ఒక ఎలుకను ఉంచి దాని మీద కుండను 
బోర్హించి కడుపును కొరికినప్పుడల్లా బాధతో మెలికలు తిరిగి అరుస్తుంటే 
వాళ్ల ఆనందం చెప్పుడానికి లేదు. ముఖ్బంగా దేవు బాలుర తమ్ముడు 
సోమును హింసించే విధానం (95-97), మరొక సంఘటనలో మోతిని 
రాక్షసంగా చెరిచి (ప్రాణం పోగొట్టినతీరు పాఠకులను ఉద్రేక పూరితులను 
చేస్తాయి. ఇటువంటి అమానుష చర్యలు కొమురం భీం నవల్లో 
కస్తించవు. 


-ఈ నవల్లో గోండులనే కాక వాళ్లకంటె ఆర్రికంగా చితికి పోయిన 
జాతులను కూడా రచయిత చూపించాడు. అడవిలో పుత్రి పెరిగి 
అడవులను నమ్ముకొని జీవించే వారికి అధికారాలు లేవు. కూతురి పెల్లికి 
పందిరి వేసుకున్నందుకు పందిరి మామూలు కింద వెండి మొలతాడును 
సాాధీనపరుచుకుంటాడు సెరెదారు. ఈ అధికారులు వారికి, ఉపాధి 
కల్షించకపోగా వారికి ఇంకా బానిసత్వపు అంచులలో బతకమని 
శాసిస్తున్నారు. వాళ్ళు రక్తంధారపోసి పండించే పంటలు, ప్రాణాలకు 
తెగించి కూర మృగాలను ఎదిరించి తెచ్చుకున్న ప్టలాలు అన్నీ నిమిషంలో 
దళారీల పరమౌతున్నాయనే విషయాల్నే కాక (ప్రతి సంఘటనలోనూ 
వారు విధిలేక గడుపుతున్న జీవితం ఈ నవలలో చూస్తాం. అందుకే 
“The new political development transfer of power - raised 
the expecations of the tribals without any matching 
performance. Over a period of time they found that there 
was no qualitive change in the nature of functionaries nor 
the policies persued by the government. The practices like 


183 


eviction from the land, encouragement for non-tribal 
migrants, sex abuse, torture and killing the persons were 
continued. The smuggling of the forest wood become a 
regular practice as the forest policy became more stringer 
అన్న అభిప్రాయానికి (ప్రొఫెసర్‌ హరగోపాల్‌ గారు వచ్చారో!" అధికార్డు 
దోచుకు తింటున్న గోండుల జీవితాన్ని సూక్ష్మంగా అడవిలో 
చి(తీంపబడినా కొన్ని లోపాలు లేకపోలేదు. నవల (ప్రారంభంలో కన్పించిన 
సిద్దార పాత్ర ద్వారా ఏం చెప్పదలచు కున్నాడన్నది నవల పూర్తయ్యాక 
కూడా అంతుపట్టుదు. అట్టాగే ఇతివృత్తం ఇం(దవెల్తి సభ అయినప్పుడు 
నవలలో సగభాగం కొమరం భీం ఆక్రమించు కోవడం బాగులేదు. 
చరిత్రను చెప్పుదల్చుకున్నప్పుడు ఒక పా(త ద్యారా దాని ప్రభావం ఆ 
పోరాటంపై ఎలా పడిందో చెపువచ్చు. ఉదాహరణకు కొమరం భీం 
నవలలో రాంజీ గోండు కధను చిన్ను చెప్తున్నప్పుడు భీంలో కల్లిన 
మానసిక చైతన్యాన్ని రచయిత ఎలా (పవేశపెట్టారో అలా! అలాగే కొన్ని 
వాక్యాలను పరిశీలిస్తే: 

1. పటేల్‌ పొన్‌లోకి సున్నం, కాసు సరిగ్గా సరిపోయింది, పటేలునోరు 

ఎ(ర్రగా పండంది. 


2. సత్యమేవ జయతే దుమ్ముకొట్టుకొని పోయింది. 


3. ఈ దేళంలో ఆడపిల్లలకు అత్తవారింట్లో, మగవాడికి పోలీస్‌ 
పైషన్సా ఎంత మర్యాద వుంటుందో తెలుసుకాబట్టి అడగలేదు. 


4. పటేల్‌ దివాన్‌ ఖానాను భూమి పోగొట్టుకున్న వాళ్ల కన్నీశ్రతోనే 
కడిగేసారు లాంటి మాటల్లో సంక్షిప్తతతో పొటు సింబాలిజమ్‌ 
కూడా కనిపిస్తుంది. 

భూమిలో వున్న ఖనిజాలు కొండప్రాంతాల్లో కొట్టుక 
పోవడంలో ఖనిజాల శాతం తగ్గిపోయి కొండ నీటి వల్ల వరికి గొంతువాపు 
184 


వ్యాధి వస్తుందని అందుకే వారు ఉప్పువాడాలని రచయిత కొత్త 
విషయాన్ని చెప్పారు. గోండులకు ఇష్టమైన పండుగ అయిన 
ఘసాడిపండగని రచయిత చక్కగా వర్ణించారు. గోండులకు ఈ 
పండుగంటే ఇష్టం. వెదురుతో చేసిన టోేపినీ నెమలి ఈకలతో 
అలంకరించి తలపై బట్టుకొని, మసితో కనుబ్‌ "మ్మలు దిద్దుకోవడం, 
నల్లటి ఘగ్రవేసుకోవడం మొ॥ వర్ణనలతో గోండుల పండుగ నాటి 
వ(స్త్రధారణను తెలియజేసారు. 


ఈ రకంగా అడవి, అడవిలో అన్నల ద్యారా రాజ్యాధికార 
రహస్యం తెలుసుకుంది. అడవి ఒంటరిగా లేదని అన్నలతో లాంగ్‌ మార్చ్‌ 
చేస్తుందని సాధన నవల "అడవిలో అన్నలు" తెలియజేస్తుంది. నడుస్తున్న 
చరిత్రలో ఆదివాసీ ప్రజల పోరాట ఆరాటలే గతంకన్న అధికంగా 
ముందుకు వస్తున్నాయి. ఇందులో మార్కిస్టు-లెనినిస్తు అవగాహనతో 
నడుస్తున్న వర్గపోరాట చరిత్ర దండకారణ్య ఆదివాసీ పోరాటాలలోనే 
అధికం. దండకారణ్యంలో నివసిస్తున్న గోండు మాడియా, మురియా, 
దొర్త,, కొండరెడ్డి, కోందులు లాంటి ప్రధాన తెగల జీవిత విధానంలో వారి 
ఉత్పత్తి పద్దతులు అధ్యయనం చెయ్యడం తప్పనిసరి అవసరంగా 
ముందుకు వస్తున్నది. 

దీనికి సంబంధించిన సాహిత్యంలోని భాగమైన ఆదివాసీ 
నవలల్లో అడవిలో అన్నలు ఒకటి. ఈ నవల దండకారణ్య (ప్రాంతంలో 
సుమారు దశాబ్లికాలంగా జీవన్మరణ పోరాటం చేస్తున్న దళాల జీవన 
నేపధ్యంలో వచ్చింది. అడవిలో దళ కమాండర్‌ సాయి పార్టీ అవగాహన 
వున్నవాడు. అడవిలో వచ్చి ఎనమిదేళ్హ పైనే అయింది. అనుభవించిన 
కస్టాలు ఎప్పుడూ అతని మనః ఫలకంపై కదులుతూ వుంటాయి. నాటి 
సాయుధ పోరాట కాలంలో పట్టిన గతి ఈ అడవి ఉద్యమానికి ఏనాడు 
రాకూడదని అతని పార్టీ అవగాహన. దాన్ని అడవి జీవితంలో 
ఆదివాసీలతో పెనవేసుకు పోతున్న సంబంధాల ద్వారా అర్లం 

185 


చేసుకుంటాడు సాయి. ఆనాడు అతనితోపాటు పనిచేసిన వాళ్ళు కొందరు: 
ఈ రోజు దిగజారిపోయారు. పోరాటం తీసుకునే తనదైన మలుపుల్ని 
వాళ్ళు సరిగా ఆకళింపు చేసుకోలేక పోయారన్నదే సాయిని బాగా 
బాధిస్తుంది. 

ఈ నవల్లో పార్టీలో పనిచేసే పురుషులే కాక అనేక సందర్భాల్లో 
(స్త్రీలు, ఒప్త్రీల సమస్యలు చర్చకు వస్తాయి. కావేరి, జైని సమ్మక్క, 
పూలక్క, సుగుణక్క, రామక్క, పార్వతి, సీత, జయ, శారదలు 
దీంట్లో (స్త్రీ పాత్రలు. ఈ శారద జయలు పేర్లు మార్చబడ్డ గిరిజన 
(స్రులు, శారదకు ఊర్గో సంఘం పెట్టినప్పటి నుంచీ పరిచయం. వాళ్ల 
ఊళ్ళో (ప్రతి అభివృదైతో శారద పాత్ర ముడివడి ఉంది. మహిళా 
సంఘంలో ఎంతో చురుకుగా పనిచేసింది. సంఘంలో, మిలిటెంట్ల 
యూనిట్‌లో అలాగే పార్టీలోకి వచ్చే ముందు ఆశ్రిలరీ సెల్‌లో కూడా 
శారదకు అనుభవం ఉంది. శారద (ప్రోత్సాహంతో జయ సంఘంలోకి 
వచ్చింది. దళ జీవితానికి అడ్జెస్ట్‌ కావటంలో అవస్థపడుతుంది. ఈ 
జీవితం చాలా కష్టంగా ఉన్నదని శారదతో ఒకటి రెండు సారు 
వెళ్లబోసుకుంది. దళం టేకేదారుల నుండి పార్టీ అవసరాల కొరకు 
బెదిరించి డబ్బు తీసుకోవటం జరుగుతుంది. అదే కాక (గ్రామ (ప్రజలు 
నేను తిన్నది నా అన్నలకు పెడ్తాను. నాకు పండింది నా అన్నలకు ఇస్తాను 
అనే పద్దతిలో వసూళ్లు చేసి దళానికి ఇస్తుంటారు. గూడెంలోని 
(ప్రజలందరికి అన్నలంటే అభిమానం. ముఖ్యంగా కోర్కె కుటుంబానికి 
అన్నలతో సన్నిహితమెక్కువ. మూడేళ్ళ క్రితం అతను నిర్బంధంలో 
ఉన్నప్పుడు పోలీసులు అన్నల కోసం ఇల్లిల్టు తిరిగారు. కళ్లకు కనిపించిన 
దంతా దోచుకు పోయారు. అన్నలకు అన్నాలు పెడ్తేనే ఈ సమస్యలన్నీ 
వస్తున్నాయని జనం వెనుకాముందాడుతున్న సమయంలో కోర్కె 
అందరినీ కూడదీస్కుని పార్టీరాక ముందు కష్టాలను, అవమానాలను 
ఎంత భరించారో వాళ్లకు గుర్తుచేస్తాడు. తమ (ప్రాణాలు కాపాడటానికి 

186 


వచ్చిన పార్టీ కోసం చిన్న చిన్న కష్టాలు ఎదుర్కోక తప్పదని ఒక్కొక్కరికి 
చెప్పి ధైర్యాన్ని నూరిపోస్తాడు. మా కోసం పురుగనక పూచనక అయ్య 
అవ్వనిడిసి ప్రాణాలకు సిద్దపడి పనిచేసే మీకు ఒక్కరోజు పని చెయ్యడం 
మాకు కష్టమా దాదా అంటూ అందరినీ ఒప్పిస్తాడు. పండిన పంటల్లో 
తోచినంత సాయం చేయమని పార్టీకోసం నిధిని అడిగినపుడు, వాళ్లకు 
ఇవ్వడం (ప్రజలకేమీ ఇబ్బంది కాదని, సంఘం వాళ్ళు వచ్చింతర్వాతనే 
నాలుగు కుంచల విత్తన పాడ్తన్న దొరికాయని, ఫారెస్టు అధికారులను 
పటేళ్లను, షావుకార్లను ఎదిరించడం నేర్పిన పార్టీకి తవ్వెడో, మానెడో 
పారేసేది కష్టమేమి కాదని (ప్రజల్ని ఒప్పిస్తాడు. దళం ఈ రకంగా (పతి 
గూడెంలోని (ప్రజల ఆదరాభిమానాల్ని చూరగొంటూ, తమ లత్యం 
వైపు పురోగమిస్తుంటారు. 

దళ సభ్యుల్లో లైను ఒకడు. తనుపుట్టి పెరిగిన (గ్రామంలోకి 
వెళ్తున్నప్పుడు రైనుకి గతం కళ్లముందు కదిలింది. దళంలోకి 
రాకముందు రైను జీవితం దుర్భరం. ఇంట్లో తిండి లేక ఉపవాసం 
నడుస్తుంది. కనీసం గుగ్గిళ్ళు కూడా పుట్టలేదు. అంతకు ముందు రాత్రే 
జీలుగ చెట్టు బిబ్బిని తెచ్చి దంచిన పిండితో అంబలి కాచుకుని (త్రాగాడు 
ఉదయం ఊళ్ళోకి పంజుపటేల్‌ వస్తున్నాడని తెల్సి అతన్ని చూడటాన్ని 
వెళాడు రైను. | 

గామ పెద్దలతో మాట్టాడుతున్న పంజ్‌పటేల్‌ దృష్టి రైను 
పైపడింది. రైనుని తనదగ్గరనే పనికి కుదుర్చుకుంటాడు. తన డొక్క 
నిండని (బతుక్కి ఓ తోవదొరికినట్టైంది. దొర దగ్గర జీవితం ఉన్నప్పటి 
నుంచి తిట్టికొట్టీ బేగారి పనులు చేయించుకునేవాడు. రైను అప్పుడే 
సంఘంలో చేరి దళంలో సభ్యుడైనాడు. తన గ్రామంలోకి 


187 


ఆడుగిడుతున్న రైనుక ఇదంతా జ్ఞాపకమొస్తుంది. అటువంటి 
పంజపటేళ్ళు, కకేదార్హు, రేంజర్లు ఈనాడు తనకు లాల్‌సలామ్‌ చేసి 
చేయి కలుపుతున్నారు. ఈ గొప్పదనానికి కారణం దళం అని 
ఉప్రాంగిపోతాడు. 


దళ సభ్యులు (గ్రామాల్లో తిరుగుతూ వాళ్ల మంచి చెడ్డల్ని 
అడుగుతుంటారు. (ప్రజలు న్యాయం చెప్పుమని అన్నల దగ్గరికి 


వస్తుంటారు. 


ఈ గిరిజనుల సం(పాదాయాలు కొన్ని చాలా విచిత్రంగా 
ఉంటాయి. వాళ్ల రివాజు (ప్రకారం ఒంటిమీద ఆడవాళ్లకు రవిక 
ఉండకూడదు. శారద, జయ జైని ఇంటికి వెళ్ళేసరికి జ్ఞానీ అత్తగారు 
జైని రవిక వేసుకొందని ఆ రవికను బలవంతంగా తీయించే 
(ప్రయత్నంలో ఆమె వీపుమీద, తొడల మీద వాతలు పడ్రుంటారు. 
ఇంతచేసినా ఆ రవిక ముక్కను వదలకుండా జైని దాదా! మీ కాళ్లు 
మొక్కుత! నాకు ఈ మొగుడు వద్దు, ఈ సంసారం వద్దు, గీపెయిమీద 
జానెడు రయిక పేగు ఉంచుకుంటానంటేె నన్న ఎట్ట జేస్తున్నరో చూడు 
దాదా! మొగడు కూడ ఇనుప సలాకతోటి నాతొడలు ఎట్టుకాల్సిండో 
నువ్వేసూడు దాదా అని దళంతో మొరపెట్టుకుంటుంది. ఇదే రవిక 
విషయమై సుశీల అనే (స్త్రీ ఉరిపోసుకుంది. అయినా వాళ్ల రివాజును 
మాత్రం వారు వదలుకోలేదు. అయితే దళం వాళ్ళు సాహసానికి 
పూనుకొన్నారు. ఒక్క కేసులో సాహసిస్తే ఇలాంటి కేసులు చాలా 
వస్తాయని, అది విష్రవకరమైన మార్పుకు దారితీస్తాయని జ్ఞానితో కలిసి 
ముందడుగు వేసారు. ఆ రోజు నుంచి జ్ఞాని దళంలో చేరింది. ఆరోజు 
నుంచి అందరికీ కనబడే రొమ్ములను చేతులతో దాచుకోవాలనెడి 
తంటాలు ఇక లేవు జైనికి. 

188 


దళాలు ఊరూరికి వెళ్లి వాళ్ల బాధలకు పరిజన్య రాలు చెపుటుం 
వారితో స్నేహంగా ఉంటూ దళంలో చేరిన కొత్తవ్యక్తులకు (అలుడు 
పదార్దాల టెస్టింగ్‌ కూడా చూపిస్తారు. అదే సమయంలో అనుకోకుండా 
జోగన్న అనే దళ సభ్యుడికి బాగా గాయాలు తగుల్తాయి. అతనికి 
(ప్రాణాపాయం లేదని తెలుసుకుంటారు. వీరి సంభాషణల్లో దళం వైపు 
ఒక్కొక్కరూ ఏరకంగా ఆకర్షింపబడ్డారో, ఏ పరిస్థితుల (ప్రాబల్యం వల్ల 
దళంలో చేరాలో తెలుస్తుంది. ఆ జీవితం ఇష్టం లేకపోయినా వాడు దళం 
నుంచి ని(ష్మమించి పోలీసులకు ఏజౌంట్టుగా తయారైన వారిని కూడా 


"పర్కొంటారు. 


నవల చివర్లో పోలీసుల దాడిలో సాయి చనిపోవటంతో కథ 
ముగుస్తుంది. ఈ నవలలోని కథనం రెండు నెలలుగా మహారాష్ట 
(ప్రాంతంలోని గడ్‌ చిరోలి జిల్లా ఆదివాసుల్లొ పనిచేస్తున్న దళం వారి 
జీవితాన్ని తీసుకున్నారు. 


కథ కాలంనాటికి అడవిలో వున్న దళంలో సీనియర్‌గా సాయి 
ఈ తొమ్మిదేఖ్లలో అడవి భౌతిక జీవితాన్ని అధ్యయనం చేస్తూ 
గిరిజనులతో ముమేకవుయ్యాడు. గిరిజన జీవితంలో వైరుధ్యాలను 
పసిగట్టి వారిని విప్రవకారులుగా తీర్చిదిద్దడం, వారిలో చైతన్యాన్ని 
తేవడం, దోపీడీ శక్తులను ఎదిరించటానికి ఒక (క్రమ పద్దతిలో పోరాట 
క్రమాన్ని సూచించడం, (ప్రజా సంఘాల్లో కూడా గిరిజనులను 
(పభావితుల్ని చేసి సమీకరించడం, దాని ద్వారా సాయుధ దళాలను 
నిర్మించడం దీర్తకాలిక సాయుధ పోరాటం దేశంలోని (ప్రజలలో కలిసి 
రాజ్యాధికారాన్ని చేపట్టుడం ఈ నవల్లొోని కథ. 


189 


ఈ నవల్లో సాంప్రదాయక ఉత్పత్తి విధానం కన్పిస్తుంది. 
వ్యవసాయం చాలా పురాతన పద్దతుల్లో చేస్తారు. ఎరువులు వాడటం 
అటుంచి కనీసం వరి నుండి ధాన్యాన్ని పశువులతో బంతి 
కొట్టించకుండా మనుషులు కాళ్లతో తొక్కి తీస్తుంటారు. ఇంత కష్టపడ్తే 
వచ్చిన ధాన్యం విత్తనాల అప్పుకు ఎడ్ల పాలుకు! ఈ వ్యవసాయం వీరి 
కడుపు నింపదు. ఈ (ప్రాంతంలో విస్తరించిన కలపను ఏపరు మిల్టులకు 
పంపడం వారి పని. సాంప్రదాయక ఉత్పత్తి విధానం ద్వారా రూపొందిన 
(ఫీ ఫ్యూడల్‌ వ్యవస్త పేపర్‌ మిల్‌ ద్వారా వచ్చే ఫ్యూడల్‌ సామా[జ వ్యవష్టల 
మధ్య గిరిజనులు ఉక్కిరి బిక్కిరి అవుతారు. గిరిజన గూడెంలో 
వ్యాపారంలో వస్తు మార్పిడి, డబ్బు చెలామణి రెండూ వుంటాయి. 
(శ్రీకాకుళం ఏజన్సీ (ప్రాంతాల్లో గిరిజనులున్నారు. సవర, జాతాపు మొ॥ 
తెగలవారున్నారు. వారు అడవిని నమ్ముకున్నారు. పోడు వ్యవసాయాన్ని 
నమ్ముకుంటారు. 1960 ప్రాంతాలనుంచి వారిపై మైదానపు (ప్రాంతపు 
వర్తకులు పట్టు సాధించే ప్రయత్నం చేళారు. గిరిజనులకు దొరకని 
ఉప్పు, కిరసనాయులు, అగ్గిపెట్టైలు మొ(త్రమేకాక్క వ్యవసాయానికి 
మదపు నిచ్చారు. గిరిజనుల్ని ఆ అప్పులు తీర్చలేని స్థితికి నెట్టారు. 
వారిచేలలోనే వారిని పాలేర్చుగా మార్చారు. 


బయట నుంచి వచ్చి నిత్యావసర వస్తువులు అమ్మే చిన్న 

వ్యాపారుల ధోరణి; కలప కూలీలవెతలు అడవి అధికారుల దర్పం; 

దళాలు (ప్రవేశించిన తర్వాత (ప్రభుత్వం తల పెట్టున సంస్కరణలు, 

అడవి సంపదల ఉత్పత్తి పంపిణి; ఆరోగ్యం పర్యావరణ విద్య మొ॥ 

అంశాలతో పాటు వీరికి అండగా నిలిచి దళాలు తెచ్చిన కొత్త సంస్కృతి, 

వీటి పూర్వ పరాలు, సమస్యల పుట్టుక, అభివృద్ది, పరిష్కారం దాక 
వివరంగా ఈ నవలలో చర్చించబడ్డ ది. 
190 


వమంత లేత: 


“బతుకుతరుముకత్తంది. గారి దుమారం పెద్షదైతంది. 
ఊళ్ళకుదుర్దు కదిలి పోయినాయి. అడవి అడవంతా ఊగుతోంది. గాలి 
దుమారం దండకారణ్యంలా సుళ్ళు తిరుగుతుంది. కా(మైడ్స్‌, నాగలి 
పట్టిన రైతుల సేతులకు రైఫోలొచ్చింది. అంతిమ విజయం మనదే. 
భీమన్న తనా సహచరులతో చెప్పినమాటల్లో కష్టనష్ట్రాలలో నిండిన తమ 
బతుకుల భూమి లేక దిన దిన గండంగా చస్తూ, బతుకుతూ వున్న 
గిరిజన పేదరైతాంగం అనుభవిస్తున్న పేదరికం కనబడ్తుంది. భూమి 
భుక్తి లేక (ప్రతి రోజు ఒక గండంగా బతుకుతూ చస్తూ వున్న గిరిజన, 
గిరిజనేతర పెదరైతాంగం అనుభవిస్తున్న పేదరికంలోంచి ఒక పెనుమంటు 
గాలితో కలిసి వెలువడుతున్న దిశలో కథ పుడ్తుంది. ఆ పేదరికాన్ని 
చవిచూసిన (ప్రజలు తవు నెత్తురు ధారపోసి తమ విలువైన (ప్రాణాలను 
త్యాగంచేస్తూ, ఉత్సాహాన్ని వెన్నంటి పెట్టుకుంటూ దళాన్ని విస్తరింప 
చేసుకుంటూ, వసంత గీతం నవలా నాయకుడు గట్టుయ్యగా మార్చు 
చెందిన లింగయ్య. ఇతను ఇంట్లో నుంచి పారిపోయి దళంలోకి జీర్తాడు. 
అతడు ఎక్కడున్నాడో తెలియక తల్లి, అన్న బాధపడ్తుంటారు. 
ఎపుడూ అమ్మతిట్టినప్పుడల్లా ఇంట్లోంచి పోయి రెండు మూడు 
రోజులుండి వచ్చేవాడు. ఈ సారి కూడా అటూగే అనుకొని 
ఊరుకుంటారు కుటుంబ సభ్యులు. 


రింగయ్యకి మొదటి నుంచి దొరోరి మేకల్ని కాయడం, 

ఇతరుల చేతికింద పనిచేయడం ఇష్టం ఉండదు. అందుకు ఇంటూ 

ఎవరికీ చెప్పకుండా వచ్చి దళంలో చేర్తాడు. దళం కమాండర్‌ 

రామయ్య, లచ్చయ్య, భీవున్న రాధక్క మొదలైన వారి జీవితాల్ని 

తెలుసుకుంటాడు. వాళ్ళు ఎన్నో ఏండ్లుగా పరిచయమున్న వాళ్లలాగా 

అన్పిస్తుంది. వాళ్లు చూపే ఆప్యాయతా ఆదరణా గట్టుయ్య జీవితంలో 
191 


వింటుంటే శరీరంలో ఒక కొత్త శక్తి పుట్టుకొస్తుంది. 

అటువంటి సమయంలోనే తమ ఊర్జా పోలీసులువచ్చి 
గ్రామాన్ని చిందర వందర చేస్తారు. ఆ సంఘటనలో వదినె గంగమ్మకు 
గర్భస్రావం అవుతుంది. అన్న పోలీసుల చేతిలో మరణిస్తాడు, ఈ 
విషయం దళంకి తెలుస్తుంది. గట్టయ్యకు గుండెను నిబ్బరంగా 
ఉంచుక్‌"వ్ముని చెప్తూ జరిగిన విషయం చెప్తారు. వదినను తల్లిగారు 
వాళ్తాచ్చి పుట్టింటికి తీసికెళ్తారు. తల్లి ఒక్కతే ఒంటరిదైయింది. 
దిక్కులేని కోడి పిల్లలాగా ఉంది ఆమె పరిస్థితి. చెట్టంత ఇదరు 
కొడుకుల్ళో ఒకడు తనకళ్లముందే (ప్రాణాలు వదిల్తే వురొకడు 
ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. తన గుడిసెలో కాటికి కాళ్ళ 
జాపి రోజులు లెక్క_ పెడ్తుంది. 

గట్టుయ్యకు ఇంటి గురించి ఆలోచనలు ముసురుకొన్నాయి. 
ఒక పక్క ఇంటి మీదకి, రెండోపక్క పోరాటానికి మధ్య మనసు 
కొట్టుకుంటుంది. అయితే తాను ఊర్జోకి వెళ్ల బతుకగలడా, ఆ తల్లిని 
బతికించగలడా అన్నది ఆల్‌ చించుకోలేక పోతున్నాడు. ఒక్కరి వల 
కుటుంబం బాగుపడుతుందా? నిజంగా అటా బాగుపడ్తే రాధక్క 
అంతమంది మొగాళ్ల మధ్య తుపాకి పట్టాల్సిన పనిలేదు. తన కడుపుకే 
తిండిలేని స్ట్రితిలో తన్రిని ఎట్టా పోషిసానని ఇలా రకరకాలుగా 
ఆలోచిస్తాడు. ఎంత దళంలో తిరిగి చైతన్యవంతుడు అయినా గట్టుయ్య 
దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. అటువంటి సమయంలో తుపాకి 
పట్టులేనని చెప్తూ తన ఊర్జో ఉన్న తల్లి దగ్గరికి వెళ్తడానికి 

192 


నిశ్ళయించుకుంటాడు. ఊర్జూ తల్లి అతన్ని చూడంగానే ఈ 
దిక్కుమాలిన ఊళ్ళా ఏమున్నదని వచ్చినావు, అన్నను చంపినట్టు నిన్ను 
చంపుతారు అంటుంది. (ప్రతి ఒక్కరూ అదేమాట. ఊర్లో మార్పు 
లేకున్నా (ప్రజల మనసుల్గొ మార్పువచ్చింది. మాటల్లో తేడా వచ్చింది. 
ఆ తేడా ఏమిటో స్పష్టంగా బోధపడదు లింగయ్యకి! ఊర్జో అందరికి 
వేరే దేశం పోయి కూలి చేసానని అబద్దం చెప్తాడు. దొర సుగుణాకర్‌రావు 
ఇంటు పాలేరుగా కుదుర్తాడు. వదిన ఊరికి వెళ్లి ఆమె క్షేమం 
కనుక్కుంటాడు. ఆమె చెల్లెల్ని పెల్లి చేసుకుంటానని తిరుగు ముఖం 
పడ్డాడు. ఒక రోజు చేన్గా కాపలా ఉన్నప్పుడు పోలీసులు వచ్చి గ్రామంలో 
బీభత్సం సృష్టించి లింగయ్యతో సహా వారు కొందర్ని పట్టుకపోతారు. 
అందర్ని వదిలిపెట్టినా లింగయ్యపై అనుమానంతో పోలీస్‌ స్టేషన్లో పడేసి 
రోజూ తన్నులు, గుద్దులతో హింసిస్తుంటారు. ఆ ఊరి దొర కూడా 
విడిపించలేక పోతాడు. (ప్రతి పోలీస్‌ స్టైషనికి తీసికెళ్త్లడం, దళం 
ఎక్కడుందో చెప్పమని వత్తిడి తేవటం, తన్నటం రోజూ వారి 
కార్య(క్రమంలా జరుగుతుంటుంది. శరీరం తన్నులతో, దెబ్బలతో పచ్చి 
పుండైనా లింగయ్య నోట్లోంచి ఒక్క మాట బయటికి రాదు. పోలీసులు 
లింగయ్యను అడవిలోకి తీసికెల్లి దళం ఉన్న ఫలాన్ని చూపించ 
మంటారు. నిజంచెప్తే పోలీసు ఉద్యోగం ఇస్తామని దళనాయుకులు 
బస్తీలో విలాస జీవితాల్ని గడుపుతూ, మిమ్మల్ని మాత్రం అడవుల్లో 
తిపుతున్నారని ఇలాంటి మాటలెన్నో చెప్తారు పోలీసులు. దేనికీ 
సమాధానం ఉండదు. ఒక రోజు స్టలాల్ని చూపించమని లింగయ్యని 
గుట్టులమీదకి తీసికెల్లినపుడు పోలీసుల కళ్ళుగప్పి పరిగెడాడు. పోలీసుల 
తూటాల నుండి తప్పించుకొని ఆ బండలల్లో పరగడూ, పులిబారి 
నుండి తప్పించుకొని ఆ రాత్రంతా ఆ బండల్లో గడిపి ఒకచోట 
పడిపోతాడు. నీళ్లకోసం వచ్చిన దళం సభ్యులు గట్టుయ్యను గుర్తించి 
తగిన సపర్యలు చేస్తారు. గట్టయ్య తన ఊర్లో అనుభవాలు పోలీస్‌ 
193 


స్టేషన్లో జరిగ ఘాతుకాలు అన్నీ విడమరిచి చెప్తుంటాడు. అతన్ని 
చూసిన నిర్మల ఏడుస్తుంది. అప్పుడు దళ కమాండర్‌ భీమన్న, 
నిర్మలను చూసి మనకివన్ని మామూలే అని అంటాడు. దానికి 
సమాధానంగా ఆయన నా మరిది అనుకుంటూ వెళ్లిపోతుంది నిర్మలగా 
పేరు మారిన గంగమ్మ. రాధక్క గోండు యువతి. జాలాయిమనిషి 
అయిన అంబతిరావును పెళ్లాడింది. _ పుట్టినబిడ్డ దక్కలేదు. 
అంబతిరావు కొన్నాళ్లు అన్నల వెంట తిరిగాడు, బాగా పాడగలిగిన 
రాధక్క ఇం(దవెల్తి సభలకంటె ముందు తాను ఊరూరా తిరిగి 
పాడుతానంటే భర్త వద్దన్నాడు. పోట్టాడుకున్నారు, అంబతిరావు 
తాగుడు ఎక్కువైంది, ఇంద్రవెల్లి కాల్పుల తర్వాత పోలీసుల దాడుల్లో 
పట్టుబడి బాగా దెబ్బలు తిన్నాడు. బయటపడ వచ్చాక భార్యను 
హింసించడం మొదలెట్టాడు. అతన్ని విడిచి పుట్టిల్టు చేరింది. 
అంబతిరావు మరో(స్త్రీతో ఆసిఫా వెళ్లి హోమ్‌ గార్లు నౌకరీ 
సంపాదించుకున్నాడు. [క్రమంగా రాధక్క  అన్నలకు సన్నిహితమై 
దళంలోకి వచ్చి చేరింది. 


ఒకసారి విధవరాలైన కన్న తల్లి శోకాన్ని చూసి కూడా 
ఉద్యమంలో తిరిగి వచ్చాడని నీకు రవ్వంత నెనరులేదు అంటూ 
ఆచ్చున్నను రాధక్క తప్పు పడుతుంది. అప్పుడు లచ్చన్న ఇలా 
బదులంటాడు ోరాధక్ళ్క_ నా కామ్రేడ్‌ మన గుండెలు బండబారితే 
నువ్వన్నట్టు మనకు నెనరేలేకపోతే; ఈ బండల మధ్య సాయుధులమై 
ఉండేవాళ్తవముంటావా? లోకంలోని దుర్మార్లాలన్ని చూస్తూ, వీలైతే 
అందినకాడికి మనం దోచుకుంటూ బతికేవాళ్ళం. మానవులపట్టు (పేమ, 
నెనరుగులవాడే కమ్యూనిస్టు, రాధక్క, ఈ దేశంలోని కోటానుకోట్ల 
పద తల్టుళల్టా నీ తల్లి, నా తల్లి ఉన్నది. వాళ్లు దుఃఖం ఉన్నాయి. వాళ్ల 
కన్నీళ్ళు తుడవడం కన్నా ఈ లోకం నుండి దుఃఖాన్నంతా 
పారదోలడానికి మనం సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్దంగా ఉన్నాము 

194 


కాదా అలా మానవత్వాన్ని దృష్టిలో ఉంచుకుంటూ దీక్షతో దళానికి 
అంకిత మయ్యారు. రాధక్కతో దళం కమాండర్‌ లచ్చన్న చెప్పిన 
మాటల్లొ రాధక్క! నా కా(మేడ్‌! ఈ అడవిలో మనం ఎవరం 
మిగులుతామో తెలియదు. కాని మన ఆశయాలను మోయడానికి 
మానవులు మిగులుతారు. మనం శోధించిన, నడచిన ఈ అడవిదారులు 
రేపటి విముక్తికి దారులౌతాయి. ఎవరం మిగిలినా ఈ ఆత్మీయతను, 
ఈ స్వచ్చమైన (ఏమను పంచుతారు”. ఉద్యమ నాయకత్వం 
పట్నువాసాలలో విలాసవంతమై జీవితం గడుపుతూ వుందనీ, దళ 
కమాండర్‌ లచ్చన్న డెన్‌లో లక్ష రూపాయలు దొరికాయని, ఇలాంటి 
మాటలేవో పోలీసులు (ప్రచారం చేశారని నవలలో ఒకటి రెండు 
(ప్రస్తావనలు వచ్చాయి తప్పితే దళ సభ్యుల పరస్పర సంబంధాలుగానీ, 
జనంతోటి దళం సంబంధాలుగాని, దళ సభ్యుల వ్యక్తిగత (పవర్తనా 
విశేషాలుగానీ, లోపరహితంగానే చిత్రించబడ్డాయి. 


“మనం మనవ్యక్తిగత జీవితమనే చిన్న గుడిసె నుండి బయటి 
కెచ్చాం. బయలు కోటాను కోట్ల (ప్రజలలో లీనమయ్యాముి అన్న 
సోదరభావం వాళ్లను ఒకటిగా చేసింది. కష్టసుఖాలు పంచుకుంటూ 
ఈనాడు ఉన్న సభ్యుడు రేపటికి విగులుతాడో లేదో అన్నంతగా 
శతుచర్యల మధ్య పనిచేస్తున్నారు. 

ఈ నవలలో దేవెరుల విషయంలో గిరిజనులకు గల మూఢ 
విశ్వాసాల గురించి, పెళ్ళి వంటి విషయాలలో జరిగే దుబారా ఖర్చు 
గురించి, ఒకటి రెండు చోట్ల (ప్రస్తావనలున్నా, వాటిని పాత్రల పరంగా 
చితించివుంటే ఆ (ప్రస్తావనకు శక్తి వచ్చేది. ఈ నవలలో వివిధ రకాల 
పా(త్రలున్నా ముఖ్యంగా చెప్పుకోదగింది దళం గురించే. 


దళానికి ఒక వ్యక్తిత్వం వుంది. అది సమిక్ష వ్యక్తిత్వం. 
అందులోని వ్యక్తుల (ప్రత్యేక వ్యక్తిత్వాలను మించింది. సహభాగత్వం దీని 
195 


విశిష్టత. వ్యక్తులు మారూతూ ఉండవచ్చు. వచ్చి చేరుతూ విడిపోతూ 
వుండవచ్చు. కలసి ఉన్నంత కాలం ఇది ఒక యూనిట్‌. దళం పరిప్టితుల 
(ప్రాబల్యం కారణంగానూ ఎత్తుగడల కారణంగాను ఇది నిలిచిన చోట 
నిలువదు. కొత్త [ప్రాంతాలను సర్వే చేస్తుంది. పాత వాటిలో 
నిలదొక్కు.కుంటుంది. జనాన్ని పేరు పేరునా పలుకరిస్తుంది. వాళ్లు 
పెట్టిన అన్నం తింటుంది. వాళ్లకు వైద్య సహాయం చేస్తుంది. 
దురాచారాల నుండి తప్పెస్తుంది. ఆడుతూ, పాడుతూ, ఉపన్యాసాలు 
కూడా చెబ్తుంది. ఉత్సాహం నిలబెట్టుతుంది. పోరాటాలు నడుపుతుంది. 
వివిధ రూపాలలో వున్న శత్రువుల పని పడుతుంది. (ప్రభుత్వాన్ని 
ఎదుర్కొంటుంది. దళం జనంతో పెనువేసుకుపోతుంది. అది కళ్ల 
వెలుగు, జనం కంఠ స్వరం, జనం గుండె కాయ; జనం జీవకర.*ే 


సాధారణంగా ఆందోళనలకు ఆర్దిక పరమైన కారణాలేమనకు 
గోచరిస్తాయి. ఈ గిరిజన ఆందోళనలు, అల్లర్దు, ఆర్రిక అసమానత్వం 
నుండి ఉద్భవించినవే. కనుక నేటి సాంఘీక వ్యవస్థ అధ్యయనంలో ఆర్ధిక 
పరమైన దృక్కోణం ఎంతైనా అవసరం. 


సాహు, అల్లం రాజయ్య గార్లు (వ్రాసిన కొొవురం భీం 
వసంతరావుదేళ్‌ పాండే గారు (వ్రాసిన ఆడవి సాధన గారి అడవిలో అన్నలు 
ఆనందమోహన్‌ గారు (వ్రాసిన వసంత గీతం అనే నవలలు ఈ కోవలోకే 
చెందుతాయి. ఈ నవలల్లో మొదటి మూడు నవలలు ఆదిలాబాద్‌ 
జిల్హాలోని గిరిజన పోరాటంకు సంబంధించినవి. వందల సంవత్సరాల 
రాజకీయ ఆందోళనలు ఈ నవలల్లో వర్ణింపబడ్డాయి. అప్పుడు జరిగిన 
సంఘటనలు వీటిల్లో కళ్తకు కట్టినట్టుగా చాలా మటుకు వివరించడం 
జరిగిందే తప్ప కాల్పనికత వాటిలో (ప్రవేశించలేదు. కొమరం భీం నవలా 
రచయితల ఆదిలాబాద్‌ జిల్లాలలోని గ్రామ (గ్రామాన్ని వెళ్లి ఎందరినో 
కలిసి వారి అనుభవాలను ఏర్చి కూర్చి ఆ గిరిజనుల పోరాట మూల 

196 


కారణాలను క్షుణంగా అర్హం చేసుకొని ఆ నవల (వాయడం జరిగింది. 
అంతే కాకుండా చారిత్రక సత్యాలను తెలుసుకోవడానికి వారు పురావస్తు 
శాఖ సహాయం కూడా తీసుకున్నారు. 


అడవి నవల రచయిత అదే జిల్లాలో పుట్టి పెరిగి అక్కడే 
జీవనం సాగిస్తున్నారు. ఈ నవలలో తన స్వీయ పరిశీలన, 
స్వానుభివాలను (కోడికరించి జోడించి రచించారు. వసంతగీతం నేటి 
గిరిజన పోరాటాల గురించి అతి సూక్ష్మంగా పరిశీలించి వ్రాయడం 
జరిగినది. ఈ నవలల్టో కథాంశం యదార్జాగాధలను (ప్రతిబింబిస్తున్నది. 


ఈ నవల్లో నవలా పరమైనటువంటి కట్టుబాట్లు, 
ఇతివృత్తంలో గాని, ('ప్ర(క్రియలోగాని పాటించడం జరుగలేదు. 
రచయితలు ఇతి వృత్తాన్ని సాహిత్యం పరంగా గ్రహించారే తప్పు శాస్త్రీయ 
దృక్పథంతో దర్శించలేదు. వీరు నవలలోని పాత్రలు, సంఘటనలు 
పరిస్టితులను చెప్పాలంటే ఈ నవలలు సామాజిక సారమని చెప్పవచ్చు. 
అయితే ఈ నవలల్లో ఆనాటి రాజకీయ, విధానాలు గిరిజన ఆర్థిక 
పరిస్థితి, వారి పరిశోధనల ఉత్పత్సులు, వారిలో జాగృతమౌతున్న 
రాజకీయ ఆందోళనలను మనం చూడవచ్చు. ఈ నవలలు సామాజిక 
పరిశోధకులకే కాకుండ ఆర్థిక శాస్త్ర వేత్తలకు ఒక సోపానంగా 
చెప్తుకోవచ్చు. 

ఈ నవలల్లో అడవుల నుండి సంపదను వివిధ రూపాల్లో 
కొల్లగొట్టడం చూస్తాం. జాగిర్దారులే కాకుండా కొందరు వర్తకులు 
కూడా అటవీ సంపదను ఇతర వస్తువులు ఇచ్చి తమ హస్తగతం 
చేసుకునేవారు. అటవీ అధికారులు (ప్రభుత్వ పరమైన వివిధ పన్నులు 
వసూలు చేయటమే కాకుండా వాళ్లలో చెలరేగిన అవినీతి వల్ల 
గిరిజనులు ఇంకా పేదవారయ్యారు. ప్రభుత్వం తమ పోలీసు వ్యవస్ట్ర 
ద్వారా దమన నీతిని సాగించి అటవీ సంపద తమ పరం చేసుకుంది. 

197 


పోలీసుల ముఖ్య కర్తవ్యం గిరిజనులను అణచడం. ఈ విధంగా 
పోలీసులు అడవులలో (ప్రవేశించడం వల్ల అనేక దుష్పులితాలకు 
దారితీసింది. 


కొమరం భీం తిరుగుబాటు వల్ల హేమన్‌ డార్స్‌ సంస్కరణలు 
ఆమలుకాగా, 1981లో జరిగి ఇం(ద్రవెల్లి సంఘటన తర్వాత (ప్రభుత్వ 
విధానంలో చెప్పుకోదగ్గ మార్పు రాకపోవడం గమన్నార్లం. కాని (ప్రభుత్వం 
ఇళ్లు కట్టించడం, గృహాలకు పెంకులు ఇవ్వడం, గొర్రెలను పంచడం, 
బావులు తవ్వించడం తప్పు చెప్పుకోదగ్గ మార్పురాలేదు. వారు 
కోలోయిన భూములు వారికిప్పించే (ప్రయత్నం మాత్రం 
చేయబడలేదు. కాగా ప్రభుత్వం భూమి విషయం వచ్చేప్పటికి అణచివేత 
చర్యలకు దిగుతుంది. ఈ అణచివేత చర్యల వల్ల అదిలాబాద్‌ గిరిజనుల 
దృష్టిలో (పభుత్వం కల్లెసర్కార్‌ అని ఖ్యాతిగాంచింది. నేడు 
ఆదిలాబాద్‌లో నక్సులైట్ట నాయకత్వంలో గిరిజనులు ప్రభుత్వానికి 
వ్యతిరేకంగా నిలిచారు. ఇరు పక్షాలు వారు కూడా ఆయుధాలు 
చేబూనారు. ప్రభుత్వం తమ సాయుధ దళాల ద్వారా ఈ 
తిరుగుబాటును అణచడానికి (ప్రయత్నిస్తుంది. ఎన్‌కౌంటర్‌ చావులు 
అతిమామూల య్యాయి. మునుపటి వలె విన్నపాలు, ఎదురు తిరగడం 
కాకుండా ఇప్పుటి పరిస్థితి సాయుధ పోరాటానికి దారితీస్తుంది. 

పోలీసు వ్యవస్టని (ప్రమోషన్లు, డబ్బు ఆశ చూపి వివిధ 
బహుమతులను ఇచ్చి రాజకీయ శక్తులు తమ కోరికలను అనుకూలంగా 
మలచుకుంటున్నాయి. ఈ (ప్రయత్నంలో మన రాజ్యూంగాన్ని, న్యాయ 
వ్యవస్టని ఉల్లంఘించడం కూడా జరుగుతుంది. ఈ విధానాలతో పోలీసు 
వ్యవస్ట ఎంత పైశాచికం (ప్రవృత్తిని సంతరించుకుంటుందో తెలుస్తుంది. 
ఈ విధంగా అదిలాబాద్‌ గిరిజనులు (ప్రభుత్వంతో పోరాటానికి 
సంసిద్దులయ్యారు. ఈ సమస్యకి పరిష్కారం కనుచూపు మేరలో 


లేదు. 
198 


(పభుత్వ కఠిన అణచివేత చర్యలకు సాయుధ 
తిరుగుబాటుదారులే గాక సాధారణంగా నిరాయుధులైన (ప్రజలు కూడా 
గురికావలసివస్తుంది. నకృ్ఫలైట్రకు ఆశ్రయం ఇస్తున్నారనే నెపంతో 
గిరిజనులను హింసించడమే కాకుండా వీరి ఇళ్లు ఆస్తులు ధ్వంసం 
చేయడం జరుగుతుంది. ఈ అణచివేత చర్యల వల్ల గిరిజనయువతి 
యువకులు నిరాశతో విధిలేక ఈ రాజకీయ ఆందోళనలకు 
దగ్గరవుతున్నారని ఈ నవలల్లో చెప్పారు. 


ఈ నవలల్లో ఆదిలాబాదు జిల్లాలోని రాజకీయ ఆర్దిక స్థితి 
గతులను విశదంగా వివరించారు. మొదటి నవల కొమురం భీంలో అటవీ 
సంపదను తవు స్వార్దానికి కొల్లగొట్టడం వల్ల గిరిజనులలో అసంత్పప్తి, 
(ప్రతి ఘటన పొడచూపింది. అడవి నవలలో ఈ కొల్లగొట్టడం ఇంకా 
త్రీవంకావడమే కాకుండా (ప్రభుత్వదారులు అణచివేత చర్యలు కూడా 
తోడయ్యాయి. అక్రమ వ్యాపారం, భూ ఆక్రమణలు హింసలకు ఒక 
సునిశితమైన సంబంధం ఏర్పడింది. వసంత గీతం నవలలో బీడీ 
కాం(టాక్షర్త అవతరణ అటవి సంపదను అ(క్రవుంగా తరలించడం 
ఉధృతమ్రైంది. ఈ విధమైన సంపద కొందరి చేతుల్లో 
సమీకరింపబడటుం వల్ల గిరిజనుల జీవితాలు మరింత 
దుర్భరమయ్యాయి. ఈ నవలల్సొ సాధారణ (ప్రజలు కూడా అతిక్షిష్ట 
పరిస్థితులలో తాము మారుతూ, మార్చును కోరేశక్తులుగా 
పరిణవింంచడం వివరంగా కన్పిస్తుంది. ఈ నవలలు ఏ విధంగా ప్రభుత్వ 
విధానాన్ని మార్భవచ్చో, గిరిజనుల జీవితాల్లో వెలుగు (ప్రసాదించవచ్చో 
వివరిస్తాయి. మానవత్వం,  పాశవికత, వ్యాపారధోరణే, ఇంకా 
(ప్రజాస్వామ్యం, భూమి పోరాటాలు, హింస, (ప్రతి హింస తత్వాలను 
చిత్రించాయి. ఆదిలాబాదు జిల్లాలోని వివిధ సంక్రిష్ట పరిస్థితులను, 
రాజకీయ ఆర్థిక సాంఘిక వ్యవస్థ స్టితిగతులను ఈ నవలలు బలంగా 
చి(తించాయి. 

199 


pea 


౨ ౦౨) oa ౧4 [| గ 


jreh 
© 


11. 


i2. 


13. 


14. 


బలంగ ఆఅుభిర్వైయ30 

బాలగోపాల్‌ - అడవిలో వెన్నెల 
బాలగోపాల్‌ - అడవిలో వెన్నెల 
బాలగోపాల్‌ - అడవిలో వెన్నెల 
దాశరథి రంగాచార్య - మోదుగుపూలు 
కాత్యాయని విద్మహే - తెలంగాణ పోరాటం - కథ - నవల 
దేవులపల్రి రామానుజరావు - ఆదివాసులు 
కాత్యాయని విద్మటా-తెలంగాణ పోరాటుం- తెలుగుకథ- నవల 
కాత్యాయిని విద్మహి-తెలంగాణ పోరాలుం- తెలుగుకథ- నవల 
కొమురం భీం - మా మాటు 
Political economy ot Tnbal Moments on 
reflected in three Telugu Novels-Anote 
Political economy ot Tribal Moments on 
reflected in three Telugu Novels-Anote 
బాబు - దండకారణ్య ఆదివాసీ (ప్రజల వ్యవసాయం 

- ఒక సమీక్ష- వ్యాసం- అరుణతార- 1990 
మానేపల్రి- పగిలిన అద్రంలో పాక్షిక చిత్రం 

- అరుణాతార- 1990 


కె.వి.ఆర్‌. - వసంత వదనం- సమీక్ష- అరుణతార 


200 


అతు నవలల 
తిలంగాణా బ్రాల స్రైితాగతులు 


తెలుగు నవలల్లో తెలంగాణ జన జీవితాన్ని పరిశీలించడం అంటే 
కేవలం కార్మిక గిరిజన పోరాటాలు - వారి ప్టితిగతులు, దొరల దౌర్లన్యాలు, 
వెట్టి బతుకులు, (ప్రతిఘటునలు మొదలైన వాటికే పరిమితమై పోరాదు. 
చదువుల్తేక, ఆర్హిక స్వేచ్చ లేక, సామాజికావగాహన లేక కూపప్రమండూ 
కాలై అసహాయంగా మతపరమైన, సాంస్కృతపరమైన ఆంక్షలతో 
జీవితాలను వెళ్ళబుచ్చిన (స్త్రీలు -ఆ స్థితి నుండి చైతన్య సీమలోకి 
ప్రవేశించడానికి వారు పడిన తాపత్రయం, చేసిన కృషి ఉద్యమపోరాటాల్లో 
సైతం భాగస్వామ్యం కలిగించుకొగలగడమేగాక మార్గ దర్శకత్వం 
వహించడం దాక అంచెలంచెలుగా ఎదిగిన పరిణామ (క్రమాన్ని కూడా 
గమనించడం ఒక ముఖ్యమైన అంశం. 


ఆ సమాజంలో పురుషుడే ఒక బానిస అంటే (స్త్రీ ఆ బానిసకు 
బానిస లాంటిది. పురుషుడికి కుటుంబ జీవితం కన్నా సామాజిక 
జీవితంలోనే సమస్యలెక్కువ. (స్త్రీ కౌటుంబికమైన సమస్యలను 
సామాజిక సమస్యలను ఏకకాలంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. 

వట్టి కోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచర్య లాంటి 
రచయితలు సాంస్కృతిక పరమైన కళల పట్ల (పీతి పాత్రలను పండుగ 
పబ్బాల ఉత్సాహాన్ని, ఆలంకారిక ప్రియత్వాన్నీ చి(త్రించినా తెలంగా ౯౫ 
(స్రీలు పడిన మనోవేదన, అసహాయత, బాధలు, సమస్యలు మొదలైన 
అంశాలు వీటిలో మనకు (ప్రధానంగా కన్పిస్తాయి. ఈ నవలల్లాొ (స్రీలు 
వివిధ రూపాలలో సాక్షాత్కరిస్తారు. కొందరు పల్రై పడుచులు ముగ్రలుగా 
దర్హువవిరశ్తాావాతకలదరు. జీవితాల్ని భూస్వాములకు అంకితమిచ్చి 

201 


దాసీలుగా ఆడబాపలుగా ఉంపుడు గత్తెలుగా పనిమనుషులుగా చెలామణి 
అవుతారు. ఇటువంటి లే కాక ఆదర్శంతమైన _్ర్రులను కూడా కన్ని 
నవలల్లో మనం చూస్తాం. మొదట ఈ నవలల్లో ఉన్న ఆదర్శవంతమైన 
(స్రీ పాత్రల గురించి చర్చిస్తాను. ఆదర్శ పాత్రలు అంటే నా దృష్టిలో 
సాంప్రదాయిక ఆదర్శంగాదు. పతివ్రతలుగా భావించే వారికి నేను ఆదర్శం 
అని పరు పెట్టట్లదు. సమాజంలో నివససూ, దాన్ని అద్దం 
చేసుకుంటూ, సామాజిక పరిస్థితులను విశ్లేషిస్తూ సమాజంను ఒక 
సవాలుగా ఎదుర్కొంటూ సమాజాన్ని ఎదిరించే వాళ్ళు నా దృష్టిలో 
ఆదర్శ(స్త్రీలు. వీరు చూపిన మార్గం ముందు తరాలకి బాటగా నిలవాలి. 
వీరి జీవితం భవిష్యత్తుకి ఆదర్శ(ప్రాయమై నిలవాలి. ఫ్యూడల్‌ భూస్వామ్య 
కుటుంబంలో జన్మించి అధికతర విద్యావంతురాలై (ప్రపంచ పోకడను 
గుర్తించి [(పజాపోరాటాల్లో మమేకమై తండ్రినే ఎదిరించిన సుజాతను 
వట్టికోట ఆళ్వారు స్వామి గంగు నవలలో గమనించవచ్చు. 


ఇదే నవలలో విద్యావంతుల కుటుంబంలో పుట్టి, (ప్రజాస్వామిక 
భావాలతో పెరిగి తనకు నచ్చిన వరుళ్లి తన నిర్ణయంతో పెళ్ళి 
చేసుకోగల్షిన కవుల వికాసాన్ని కూడా చూడవచ్చు. 


బుద్ది తెలియని దశలోనే వితంతువై పుట్టిల్లు చేరి తండ్రిని 
కోల్పోయి ఇంటికి తానే వుగదిక్కై కుటుంబ నావను దరిచేర్చి 
ఉద్యమాలతో మమేకమై మారుమనువు చేసుకోవాలని తపన ఉన్నా విఫల 
మనోరథమైన సత్తెమ్మను మహీధర రామ్మోహన రావుగారి ఓనమాలు 
నవల్లో చూడవచ్చు. 


దొరలు పాశవికంగా తన కూతుర్ని చెరచడంతో మొగుడ్ని 
చంపేయడంతో తల్లడరల్రిపోయి సంఘంలో చేరి (క్రమేపి నాయకురాలి 


202 


దశకు ఎదిగిన రాములమ్మను బొల్లిమంత శివరామకృష్ణ మృత్యువు నీడల్లో 
చూడవచ్చు. ఇదే నవలలో ఉద్యమాల్లో తిరిగే వారిని ఈ సడించుకునే 
శైశవ మనస్తత్వం కలిగిన దశ నుండి ఉద్యమాలకు చల్లని వెన్నెల (ప్రసరింప 
జేసే పరిణత స్టాయి కెదిగిన శశిరేఖను చూడవచ్చు. 


తన భర్తను కరంగా చంపించిన భూస్వామ్య చర్యలను ఒకవైపు 
ద్వేషిస్తూ, (ప్రజలను చైతన్య పరుస్తూనే ఆ భూస్వామి కూతురును 
ఆప్యాయంగా ఆదరించగలిగే స్థాయికి చేరుకున్న మంగమ్మను దాశరథి 
రంగాచార్య జనపదంలో చూడవచ్చు. 


వ్యక్తిగతంగా బాధలను అనుభవించక పోయినా మారుతున్న కాల 
పరిణామానికి అనుగుణంగా స్పందించి భూస్వామ్య వ్యతిరేకోద్యమంలో 
పాలుపంచుకొన్న ముఖ్యమైన పాత్రలుగా తిరునగరి రాసిన సంగం 
నవలలోని స్వరాజ్యం, శాంతమ్మలను, బి. తిరుపతయ్య బతుకుపోరు 
నవలలోని రామక్క పాత్రను అల్లం రాజయ్య ఆగ్నికణం నవలలోని 
బయ్యక్కలను (ప్రధానంగా పెర్కానవచ్చు. 

భూస్వాముల చేతుల్లో ఎన్నోబాధలు అనుభవించి చైతన్యవంతులై 
ఉద్యమ నిర్మాణంలో భాగస్వాములైనవారు, సానుభూతితో ఉద్యమాల్లో 
పాల్గొన్న వారితోపాటు ఉద్యమస్థాయిని అందుకోలేక చైతన్యాన్ని పాందలేక 
బాధలను- అనుభవించి జీవితాలను కూడ తీర్చుకున్న పాత్రలు సైతం కొన్ని 
నవలల్లో లేకపోలేదు. అట్టి పాత్రల్గో-బోయ జంగయ్య జాతర నవలలోని 
రాధ, భాస్కరభట్ల కృష్ణారావు యుగసంధిలో రుక్మిణి, దాశరథి 
రంగాచార్య డచిల్లరదేవుళ్ళులో వనజ, జనపదంలోని అమృతవాణి, 
మాయజలతారులోని డైసీ, వట్టికోట ఆళ్వారుస్వామి గంగులోని నీలవేణి 
మొదలైన పాత్రల మనః (ప్రవృత్తుల విశ్రేషణో ఈ పంచమాంక పరమావధి. 


203 


మంటాంతిత్‌ : 

వట్టి కోట ఆళ్వారు స్వామి రచించిన గంగు నవలలో సుజాత 
ఒక ఆదర్శవంతమైన పాత్ర. భూస్వామ్య కుటుంబంలో పుట్టి భూస్వామ్య 
వ్యవస్థకు చిచ్చు పెట్టిన (స్త్రీ సుజాత! అని వరవర రావు గారు తన 
సిద్దాంతగ్రంథం లో సుజాతను పరిచయం చేస్తారు. సుజాత తండి 
వెంకట్రావు మద్ది మెట్టలో పెద్ద భూస్వామి. అతడుచేస్తున్న 
అన్యాయాలను. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా పట్నంలో చదువు 
(ప్రభావం వల్ల అని అన్యాయాలని (క్రొత్తగా తెలుసుకుంది. కంద్‌ 
మాట్లాడటం, ఇద్దరు కట్టడం, చరఖా తిప్పుటుం అలవాటు చేసుకుంది. 
(పపంచ రాజకీయ పరిజ్ఞానాన్ని సముపార్టించు కుంటుంది. 
సమకాలీనమైన వామపక్ష జాతీయోాద్యమాల పట్ల ఆకర్షితురాల 
వుతుంది. ఆ చైత్యనంతో తన ఊళ్లూ జరుగుతున్న అన్యాయాలను 
ముందుగా అరికట్టాలని అనుకొని అందుకుతానేం చేయాలో కూడా 
నిశ్చయించుకుంది. పట్నంలో చదువుతున్న టె(ర్రరిస్టు ఉద్యమం గురించి, 
కమ్యూనిస్టు పార్టీ గురించి తెలుసుకోవడమే గాక ఆ పార్టీతో పరిచయాన్ని 
కూడా పెంపొందించుకుంది. ఒకసారి ఆ ఊళ్ళో ఉన్న హరిజనుడు వెట్టి 
చేయడానికి నిరాకరించి అమీను చేతుల్లో దెబ్బలు తిని మరణించనప్పుడు 
తం(డి ఖద్దరు ఉత్పత్తి కేంద్రం వారే దీనికంతా కారకులని అరెస్టు 
చేయిస్తాడు. వారు జైల్లో ఉన్నప్పుడు తన తం|(డ్రి మూయించిన కేంద్రాన్ని 
సుజాత రహస్యంగా నడిపిస్తుంది. తం(డ్రిని మంచి మార్గంలో పెట్టాలనే 
ఉద్దేశ్యంతో చాలా అమాయకంగా అతని దౌర్తన్యాల గురించి చెప్పు ఆ 
దౌర్రన్యాలు సహించలేని (ప్రజలు కొన్ని దేశాలతో తెచ్చిన తిరుగుబాటు 
గురించి, రష్యా విప్రవం గురించి తం(డికి వివరించేది. తన తం(డి మారి 
(ప్రజలకు న్యాయం కలిగిస్తాడని ఉత్సాహపడుతుంది. కాని తన 

204 


అంచనాలను వెంక(టావు తారుమారు చేయడంతోసుజాతకు 
ఊహాజనితమైన ఆదర్శవాదం నుంచి ఆచరణాత్మక ఆదర్శవాదం వైపు 
ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడింది. తన తం(డి వెంక(ట్రావు 
నిరంకుశత్వం వల్ల ఉద్యమ కార్యకర్తలైన నవనితం నాగభూషణంలు 
నిర్బంధంలో ఉన్నారని తెలుసుకుంది. సుజాతలొని మార్పును 
వెంకట్రావు. పసిగడ్డాడు. వర్గ చైతన్యం తండ్రీ కూతుళ్ల మధ్య ఒక 
అగాథాన్ని సృష్టించింది. నవనీతం, నాగభూషణం విడుదలైన వార్త పీపుల్స్‌ 
వార్‌ పత్రికలో చూసి సంతోషంతో తల్లికి చదివి వినిపిస్తుంది. ఆమె 
ఉత్సాహాం చూసి తల్లి చీదరించుకుంటుంది. దానికి సుజాత ఇందులో 
అబడ్లమేముంది? అంతా నిజమేగా? వాండ్రను పోలీసులకు పట్టించింది 
నాయనేనని నువ్వు కూడా అన్లేదా! ఊళ్ళో వాళ్లను తిప్పులుపెడ్తుది 
నిజమేనాయే! అని సమాధానమిసుంది. తల్లి జానకమ్మకు కూతురి 
వ్యవహారం రాను రాను అంతుబట్టుకుండా పోతుంది. సుజాత తండ్రికి 
తెలియకుండా పత్రికలు, పుస్తకాలు ఉత్తరాలు తీట రామయ్య ద్వారా 
తెప్పిస్తూ అతనితో ఆలోచనలు చేస్తూందని తెలిసి ఒక వైపు కుటుంబ 
సభ్యులు భయపడుతుంటే మరొకవైపు నవనీతం నాగభూషణం లు 
ఈమె చైతన్యాన్ని గురించిన వార్తలు ఎంటూ ఆనంది స్తుంటారు. 
నవనీతం, నాగభూషణం తదితర నాయకులందరూ బొత్తల గూడెం లో 
సభ జరపడానికి వచ్చినపుడు మొదటిసారిగా సుజాతకు నవనితం పై 
(పేమ భావం అంకురిస్తుంది. సుజాత ఉత్సాహం పార్టీకి సంబంధమైనదే 
ఐనా తను (ప్రతి రోజు జడలో అలంకరించుకొనే గులాబీ పువ్వు నవనితం 
చేతిలో ఉండటం ద్యారా వారికి మానసిక అనుబంధం ఏర్పడిందని 
తెలుస్తుంది.2 సుజాత తలిదండ్రులు ఆమెకు పెండ్లి తల పెట్టినప్పుడు 
అది తనకొక పరీక్షా సమయంగా అనిపించి ఆమె పార్టీజీవితానికి అంకితం 
205 


కావాలని న్నిర్రయించుకుంటుంది. నవనితం, సుజాతలు వివాహ సమస్య 
సామాజిక సమస్యగా అద్దం చేసుకుంటారు. నవనీతం ఆమెను వివాహం 
చేసుకోవడానికి న్నిర్భ్ణయించుకుంటాడు. ఆ నిర్భయం తన ఊరిని 
కన్నతల్లిని శాశ్వితంగా దూరం చేస్తుందని తెలుసు కున్న సుజాత (స్త్రీ 
సహజమైన. మానసిక ఘర్షణకులోనై ఏడుస్తుంది. ఆరోజంతా తాను 
చదివిన విస్తవ గాథలను, అందులోని స్త్రీల సాహసాలను 
నెమరువేసుకుంటుంది. వివిధ దేశాల్లో ముఖ్యంగా ఫాసిస్టు వ్యతిరేక 
పోరాటాల్లో చైనా, రష్యా, తూర్పుయూరోపు దేశాల్లానూ, స్పెయిన్‌ 
అంతర్యుద్దంలో లాపాశ్‌నారా, రష్యాలోటాన్యా, జోయా (ప్రల 
వీరగాధలు స్పురణకు తెచ్చుకుంటూ తన జీవితం అంకితం చేయడానికి 
సమయ  మాసన్నమయిందని ఉప్పొంగి పోతుంది. చివరిసారిగా 
ఊరినుండి వెళ్లిపోతూ, ఊరిస్థితిని చూస్తూ ఈ ఫ్రీతిపోవాలె తప్పుక 
పోతుంది అని తనలో తాను గొణుక్కుంటూ ఊరిని దాటుతుంది. 
ఊరిబయట చిన్న చిన్న డొంకలు, గుట్టలు పోయి విశాలమైన వ్యవసాయ 
కేత్రాలు వెలుస్తాయి. ఈ నాగళ్ళ బక్కటెద్దులకు బదులుగా (ట్రాక్షర్‌లు 
బుల్‌డోజర్దు వస్తాయని ఊహిస్తూ ఆ ఊహలకు రూపాన్ని ఇచ్చేందుకు 
బయలుదేరింది. సుజాత తన “స్నేహితురాలైన కమల ఇంట్లూదిగింది. 
వీరిద్దరూ ఒకప్పుడు కలిసి చదువుకున్నవారే. అయినా ఒకరి గురించి 
మరొకరికి ఏమీ తెలియక మూడేళ్లు అవుతుంది. పార్టీ ఆఫీసులో 
నవనీతం రమణారెడ్డి గార్డు సుజాతను కా(మేడ్‌ అనడం విని కమల 
ఆళ్ళృర్యపోతుంది. పల్లెటూళ్ళ్లా ఏమైపోయిందో అనుకున్న సుజాత పాత 
సంకెళ్లను త్రెంచుకొని తల్లిదండ్రులకు దూరమై జీవితాన్ని పార్టీకి అంకితం 
చేసిందని తెలిసిన కమల సుజాతని అభినందిస్తుంది. ఆ వాతావరణంలో 
కలిగిన ఆనందానికి సుజాత కళ్లలో నిళ్ళు తిరుగుతాయి. స్నేహితులిద్దరు 
206 


మనస్సు విప్పిమాటాడుకుంటారు. మాటల సందర్భంలో గ్రామీణ 
జీవితంలోని ఘోరాల గురించి చెప్తూ “కమలా! ఈ పట్నంలో బజార్తల్లో 
బిచ్చగాండ్లన్కు బిదవాండ్లను, కూలివాండ్లను చూసూనే వుంటావు. 
వారెవరను కున్నావు? వారంతా పల్లెల నుంచి తరలివచ్చినవాండ్లే. పల్లాలో 
మానాన్న వంటే పెత్తందార్లు తపు మిగతావారంతా వాళ్ళకంత భూమి 
వుండనీ, తెలివివుండని, చదువువుండనీీ _ఆస్తివుండనీ, నెగలలేరు 
అందరూ. తప్పువున్నా లేకున్నా, అధికారికింద అన్వాయమైనాసరే, 
అలావుండాల్సిందే, నెలల కొద్ది నెత్తికి నూనెకు నోచుకోని (స్త్రీలు, 
ఒంటిమీద బట్టుసదిగా లేక తినడానికి, ఆదుకోడానికి అవకాశంలేని పిల్లలు 
అడుగడుగునా కనిపిస్తారు. చాకలి మంగలి మొదలైన పనిపాటులవాండ్డు 
పొట్ట తిప్పులు మానుకొని ప్రతిఫలంలేని పాడుచాకిరి చేస్తుంటారు, ఈ 
విధంగా క్యూలు, దారి(ద్యం, రోగాలు, అప్పులు, అన్యాయాలు, 
ఆజన్మాంతం అనుభవిస్తూ, ఆదుకునే దిక్కులేక అన్యాయాలు 
అంతరించిపోతాయనే  ఆశలేక్క ఆనువంశికంగా అయోమయ 
మైపోయారు.” అంటూ “*రాజకీయవాసనగలనేన్వు ఒక విప్లవ పార్టీకి 
చెందిన నేను, అన్వాయాలకు ఆయుధథాగారమైన మా ఇంటో ఇణ్చి 
యేండ్డు ఏ విధంగా జీవించానో ఊహించుకో కమలా! పైగా నన్ను ఒకనికి 
అంటగట్టి నాకు వ్య్వక్తిత్వమూ, అస్తిత్వమూ లేకుండా పోయే (ప్రమాదం 
రాకుండా ఈ నిర్ణయానికి వచ్చాను, మౌ అమ్మకు, నాన్నకు సొమ్ములు, 
వరదక్షిణ విషయం తగాదాయేకాని ఒక్క సారైనా నా గురించి 
ఆలోచించలేదు. ఇదీ స్టీతొ అని కమలకు వివరిస్తుందే. 


నవనీతంతో తన ఆదర్శాల్ని ద్విగుణీకృతం చేస్తుకుంది. 

ముఖ్యంగా ఈ నవలలో ఒక (క్రమపద్దతిలో సాగే సుజాత మానసిక 

సంఘర్షణనూ, చైతన్యాన్ని మనం గమనిస్తాం. పట్నంలో పార్టీవల్ల కలిగిన 
207 


చైతన్యం భూస్వామ్య దౌర్హన్య పరిప్టితులవల్ల బంగారం పుటం 
పెట్టినట్టయింది. భూస్వామి కుటుంబంలో చిచ్చు? విద్యావంతురాలైన 
యువతి అన్నిట్‌నీ వదులుకొని కమ్యూనిస్టు పార్తీలో చేరిక ఇంటర్‌ 
విద్యార్హిని సుజాత ప్రకటన .-........2==. నల్రగొండ జిల్లా మద్దిమెట్టు 
[గ్రామంలో ప్రముఖ వతన్‌దారు, దేశ్‌ముఖ్‌ వెంక(ట్రావుగారి కూతురు 
శ్రీనుతి సుజాత నేటితో కొమైడ్‌ సుజాతగా మారిపోయింది. ఇల్టు, 
సంసారం, తల్లి దం(డ్రులతో, భూస్వామ్య కుటుంబంతో సంబంధాలు తెగ 
తెంపులు చేసుకొని, తన జీవితం కమ్యూనిస్టు పార్టీకి అంకితం చేసి, పీడిత, 
బాధిత లోకాన్ని ఉద్దరించడానికి దీక్ష పూనింది అన్న వాక్యాలు చదివి 
వెంకట్రావు దిమ్మెరపోతాడు. 


సుజాత తనిచ్చిన ప్రకటనలో తనుతినే ఆహారం, పీల్ళేగాలి 
ఉక్కిరి బిక్కిరి చేసి తాను ఆ ఇంటు ఉండలేకపోయానని తెలుపుతుంది. 
తన పరిజ్ఞానం తనపై తిరుగుబాటు చేస్తూ చైతన్యం రెక్కలు కట్టిందని 
చెపుతుంది. భూస్వామ్య నిరంకుశ విధానంలో భాగస్టురాలుగా ఉన్న నన్ను 
రక్షించినందుకు కమ్యూనిస్టుపార్టీకి జీ జోలు అర్పించు కుంటు న్నాను. అన్న 
ప్రకటన చదివి వెంకటరావు ఆడదానికేం భాగ ముంటుందని 
గొణుక్కుంటాడు; ప్రకటన చూసిన తరువాత స్టేట్‌ కాంగ్రెస్‌పై నిషేధం 
తొలగి ఇక తెలంగాణాను ఆవరించిన కమ్యూనిజం నాశనమౌతుందన్న 
ఉత్సాహంతో ఉంటాడు. వెంకట్రావు తన (క్రొత్త ఎత్తుగడలతో కూతుర్ని 
రాజకీయాలలోకి దించి ఎప్పుడూ తాను నాయకత్వస్థానంలో ఉండాలని 
కోరుకుంటాడు. ఐతే తండ్రీకూతుల్లిదరి పార్టీలు వేరవడంతో అతని 
ఫ్యూడల్‌ అహంకారం విపరీతంగా దెబ్బతిని వెంక(ట్రావుకి మతి చలిస్తుంది. 
అతడు కూతుర్ని మనసు మార్చేప్రయత్నంలో కమల తండ్రి తన 
మిత్రుడైన రామ్‌శరణ్‌ సహాయాన్ని కోరతాడు. ఐతే రామ్‌శరణ్‌ 

208 


వెంక(టావుకు అతని వాదనలో బలంలేదని చెబుతూ “మీ (గ్రామ 
పరిస్థితులు, మీ వంటి వాండ్లు నిత్య జీవితంలో చేసేపనులు, జరిపే 
వ్యవహారాలు మీ అమ్మాయి చెబుతుంటేనే మాకండ్లల్లో నీచ్లు తిరిగాయి. 
పట్టణంలో జట్కాగు(ర్రాలకున్న గౌరవం, జీవిత రక్షణ మీ గ్రామ ప్రజలకు 
లేదని తేలింది.” మీ అమ్మాయి విషయమే మీకు ఆశ్చర్యమనిపించింది గాని, 
[గ్రామ ప్రజలు ఎందుకు బానిస జీవితం గడుపుతున్నారో ఆలోచించారా? 
.... నగలూ, చీరలూ విలాస వ్యాహాళి జీవితాలతో కాలంగడిపే ఆడవాండ్ల్లూ 
కూడా ఈ విధంగా సిద్దపడుతున్నారంటే మనం కొంచెం శాంతంగా, 
లోతుగా ఆలోచించాలి ” అంటాడు. గ్రామ (ప్రజలందరికీ సుజాత ప్రకటన 
తెలిసి దొరను పిచ్చివాణ్ణి చేసిన సుజాతమ్మ గారికి జై అన్నారు. దాంట్లో 
కసితో కూడిన ఆనందం కనిపిస్తుంది. సుజాత చైతన్యం మద్దిమెట్టు 
గ్రామంలో భూస్వామ్య సంబంధాలను తలక్రిందులు చేసింది. ఇది సుజాత 
ఒంటరిగా సాధించిన విజయంకాదు. ఆం(ధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీ 
నాయకత్వంలో సమిష్టైచైతన్యం వల్ల సాధించిన విజయం. అందుకే సభలో 
సుజాతని పరిచయంచేస్తూ కమల ఈ కామ్రేడ్‌ అపర మహిరావణుడుగా 
తెలంగాణా లో పేరుమోసిన ఒక భూస్వామి మద్దిమెట్టు వెంకట్రూవు 
కూతురు. అన్యాయార్రితమైన అతని ఆస్తిని, ఉనికిని అసహ్యించుకొని ఈ 
కామైడ్‌ మహిరావణునికి దూరమై ఎ(ర్రజండా లంక ఆశ్రయం పొందింది 


అంటూంది. 


పీడింపబడేవాళ్లు కష్టజీవులు కమ్యూనిస్టులైతే దాంట్లో 

ఆశ్చర్యపడవలసిందిలేదు. అది వాళ్ల భౌతికావసరం. ఐతే దాంట్లో వాళ్ల 

బాధల కొనసాగింపే తపు వాళ్లకి ఒదిగే దేముండదు. పోరాటుంలో బానిస 

సంకెళ్ళుతప్పు వాళ్లకి పోయేవి ఏవి ఉండవు. కాని, భూస్వామ్య 

కుటుంబంలో పుట్టి తన చదువువల్ల పరిస్థితుల వల్ల పరిసరాల వల్ల కలిగిన 
209 


చైతన్యంతో సుజాత కమ్యూనిస్టుగా మారడం గొప్పు ఆశ్చర్యమైన, 
సంచలనం కలిగించే విషయం. పెత్తందారీ కుటుంబంలో పుట్టిన వ్యక్తి 
కమ్యూనిస్టు కావడమంటే తన పుట్టుక వేర్రను తాను నరుక్కొని (ప్రజల 
పక్షంచేరడం. ఇది అరుదైన విషయమేగాక చారిత్రకంగా కూడా అని 
వార్యమైంది. మొదట సుజాత భూస్వామి హృదయ పరివర్తన వరకు 
మాత్రమే ఆలోచిస్తుంది. కొద్దికాలంలోనే అది తన (భమ అని తెలుసు 
కొని (ప్రజల చైతన్యాన్ని ఆకళింపు చేసుకొంటూ ఎదురుతిరుగుతూ ఆ 
పునాదుల్ని కదిలించడానికి తన జన్మ సంకెళ్లని తెంచుకుంటుంది. బానిస 
సంకెళ్ళు తెగాలంటే కన్నపేగు అనుబంధాలను కూడా నిర్దాక్షిణ్యంగా 
(తెంచుకోవలసిన వర్లపోరాట చైతన్యం అవసరమని సుజాత పాత్ర 
రుజువుచేసింది. 


సుజాత కరపత్రం చదివిన ప్రయాణీకులు ఆమె చేసిన పనిని 
మెచ్చుకొంటూ రావణుని ఇంట్లో విభీషణుని వలె ఈ అమ్మాయి భలే 
పనిచేసింది. ఆడవాండ్డు ఈ విధంగా తెగిస్తే ఎవని కొంపలు ఆగుతాయి. 
మగవాండ్రే అంతంత మా(త్రముంటుంటే ఆడదానికింత సాహసం కలగడం 
ఆశ్చర్యమే. ఆశ్చర్యమెందుకు చదువుకున్న అమ్మాయి. తండ్రి ఎంత 
దుర్మార్లుడో ఎవరికెరుక? బండలెత్తడం, బరిగెదెబ్బలు చూడలేక 
పోయిందేమో, మనసు మారితే ఎంతకావాలె. ఆడది తల్చుకుంటే 
ఆపేదెవరు? ....-ఈ రకంగా తర్హన భర్హనలు చేసిన ఆ ప్రయాణీకుల్లో కూడా 
పెత్తందారీ వ్యవస్థపై నిరసన సుజాత చేసినపనికి (ప్రోత్సాహం తెలిపారు; ఈ 
రకంగా సుజాత నూతన చైతన్యంతో కలిగి ఉండి, తన సంకెళ్ళను 
తెంచుకోవడమేగాక తన ఇంటూ ఆడబాపగా వున్న నీలవేణికి, రాజం కు 
కూడా తనవైతన్యంతో విముక్తి కల్గిస్తుంది. 


210 


కల = 


ఈ నవలలో రెండవ ఆదర్శమైన పాత్రగా మనకు కమల 
దర్శనమిస్తుంది. కమల సుజాతలా భూస్వామ్య కుటుంబంలో పుట్టి 
కమ్యూనిస్టుగా మారిన (స్త్రీగా కాకుండా మొదటి నుండి సామ్యవాద 
దృక్పథం కలిగి ఉన్న (స్త్రీ. కమల తండ్రి మెజి(ప్టేట్‌గా పనిచేశాడు. ఇతడే 
కమలలో (ప్రజాస్వామిక భావాలు, సామ్యవాద దృక్పథాన్ని కలిగించాడు. 
తనకు నచ్చినా నచ్చకపోయినా ఎదిగిన పిల్లల మనోభావాలను 
గారవించాలన్న వివేకం లోకజ్ఞానాన్ని (ప్రదర్శించడం ఇతని వ్యక్తిత్వానికి 
నిదర్శనాలు. ఆందుకే కమల కరుణాకర్‌ని వివాహం చేసుకున్నప్పుడు తల్లి 
ఈ పెళ్లికి వ్యతిరేకించినా అతడు నిండు మనసుతో ఆశీర్వదిస్తాడు. 
కమల, సుజాత ఒకప్పుడు కలిసి చదువుకున్నారు. సుజాత చదువు వదిలి 
స్వగ్రామం వెల్లి పోగా కమల డాక్షరు కోర్సులోచేరుతుంది. ఈ మూడు 
సంవత్సారాల తరువాత సుజాతను కలుసుకున్నప్పుడు తనలో 
వచ్చినమార్సే సుజాతలో కూడా ఉండటం చూసి ఆనందిస్తుంది. 
సుజాత స్నేహితురాలితో గ్రామాలలో జరుగుతున్న దౌర్దన్యాలనూ 
దుర్భర పరిస్థితులను వివరించినప్పుడు ఒక దీక్ణమైన నిట్టూర్పు 
విడుస్తుంది. పట్టణ వాతావరణంలో సంస్కారంగల కుటుంబంలో 
పుట్టడంవల్త దానికి తోడుగా విద్య ఉండటం వల్ల తాను బహిరంగంగా పార్టీ 
పనులల్లో పాల్గొనేందుకు తనకు అవకాశాలున్నాయని గ్రామీణ 
వాతావరణంలో ప్రతికూల పరిస్థితులలో తనవంటి భావాలే ఉన్న 
సుజాతకు అటువంటి అవకాశాలు లేకపోయినా సుజాత ఎంతో ధైర్యంతో 
త్యాగానికి సిద్దపడిందని అర్హంచేసుకుంటుంది. 


పురుషులు తమను స్నేహాదరణతో సమానస్పాయిలో చూడా 
లని, విధిలేకనో అలవాటుగనో గాక హృదయంతో (పమించగలిగే 
211 


స్వాతంత్ర్యం కావాలని (స్త్రీలు ఆకాంక్షిస్తారు. తమ అభిరుచులను తామ 
అభివృద్ది పరచుకోగలగాలని తమ నిర్ణయాలను తామే స్వేచ్చగా తీసు 
కోవాలని కోరుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే మరొకరి నీడగా 
కాక తానొక వ్యక్తిగా నిలవ గరలిగితేనే వారికి నిజమైన స్వాతంత్ర్యం 
వచ్చినట్టు లెక్క. సామ్యవాద భావాలుగల (స్త్రీ పురుషులు ఒకరి 
అభిప్రాయాలను మరొకరు గారఎంచుకుంటుూొ స్నేహితులుగా ఉంటారే 
తపు భరించేవాడు భర్త, భరింపబడేది భార్య అన్న భావంతో ఒకరు 
యజమాని, మరొకరు బానిస అనే దృష్టితో తమదాంపత్య జీవితాన్ని 
ఛిన్నా భిన్నం చేసుకోరు. చూసే వారికి కూడా వాళ్లలో అనవసరమైన సిగ్గు 
బిడియాలు ఆధిక్యతా భావాలు భేషజాలు కన్సించవు. ఈ విషయా లన్నీ 
కమల, కమల భర్త కరుణాకర్‌ల పాత్రల ద్వారా రచయిత నిరూపిస్తాడు. 


ఈ నవలలో కమల అతిధి పాత్రగా దర్శనమిచ్చినా ఆమె 
కమ్యూనిస్టు భావాలూ, ఉపన్యాసాలు చాల తీవ్రంగా ఉంటూ సామ్యవాద 
దృష్టితో ఉన్న (స్త్రీగా వర్ణింపబడింది. కరపత్రం వ్రాయడం చేతగాదు కాని 
గుక్కతిప్పుకోకుండా ఉపన్యాసం ఇచ్చే కమల ఉక్కు సంకల్పాలతో, 
నవనీత హృదయంతో తయారైన సామ్యవాద స్త్రీ” అంటారు 


వరవరరావు గారు. 


వ్‌... 

మహీధర రామ్మోహనరావుగారి ఓనమాలు నవలలో సత్తెమ్మ 
పెళ్లైన మరు సంవత్సరమే భర్తపోయి తల్లిగారింటికి చేరుతుంది. తండ్రి 
మరణంతో వ్యవసాయ భారాన్ని తనపై వేసుకుంటుంది. వ్యవసాయానికి 
నాయంగా వెంకటయ్యను కుదుర్భుకుంటుంది. వారింట్లూ కుటుంబ 
సభ్యులందరూ మరీ చిన్న వాళ్లు ముసలివాళ్ళు కావడంతో వాళ్ల పాలాన్ని 
సాగుచెయ్యడం కోసం వెంకటయ్య సాయంతో తన నగలను అమ్మి 
పగలనకా రేయనక రెక్కలు ముక్కలు చేసుకొని ఇద్దరూ కలిసి పాలం 

212 


పచ్చ బడేటట్టు చేస్తారు. వారితోట గ్రామ ప్రజలందరినేగాక దొర 
కూతురు సుమిత్ర అల్టుడు రాజిరెడ్డి లను కూడా ఆకర్షిస్తుంది. ఆ 
రకంగా పొలాన్ని బాగుచేయడంలో తోడ్పుడ్డ వెంకటయ్య పై మనస్సు 
చుంచుకుంటుంది. 


వారిద్దరి మధ్య (ప్రమకు ఆర్దిక అంతరం లేదు. “వెంకటయ్య 
అదేకులానికి చెందిన వాడు. ఒకప్పుడు ఫ్రితిమంతుడేకాని అదృష్టం 
బాగాలేక పాలేరుగా మారాడు. వీరిద్దరి (పేమ ఊరందరికి తెలిసినా 
ఎవరూ పైకి అనేవారు కాదు. ఈ రకంగా వాళ్లిద్దరు కలిసి ఉంటున్నప్తుడు 
ఆ ఊర్గూకి పద్దాలు అనే అతను సంఘాన్ని తెస్తాడు. సంఘంలోకి చేరిన 
వెంకటయ్య కి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. పెల్లి చేసుకోకుండా 
(స్రీ సంబంధం పెట్టుకోవడం మంచిది కాదని తెలుసుకుంటాడు. 
అదేమాట సత్తెమ్మతో చెప్పి ఆమెను బహిరంగంగా పెల్లి చేసు 
కుంటానంటాడు కాని సత్తెమ్మ తోపాటు ఆమె తల్లి, తమ్ముడు కూడా 
పెళ్లికి ఒప్పుకోరు. వాళ్ల కులంలో మారుమనువు నిషిద్దం. పెల్లి చేసు 
కోకుండా చాటుగా (స్త్రీ పురుషసంబంధాలు పెట్టుకున్నా ఫర్వాలేదు. ఈ 
విషయం కుటుంబంలో తల్లికి, తమ్మునికి, మరదలికీ తెలిసినా అంతగా 
పట్టించుకోరు. రంగయ్య పట్నంలో చదువు కుంటున్నాడు కాబట్టి 
ఆధునిక భావాలు కలిగి ఉంటాడు. వీరేశలింగం గారి ఉపన్యాసాల 
ప్రభావంతో సంఘ సంస్కరణను కోరుతూ విధవ వివాహాలూ, పునర్వి 
వాహాలు చేసుకోవచ్చంటాడు. కొద్ది రోజులవరకు తన అక్కకు మశ్రీ పెల్లి 
కోసం ప్రయత్నాలుచేస్తాడు. కాని ఏ సంబంధమూ కుదరక పోవడంతో 
తన (ప్రయత్నాన్ని మానుకుంటాడు. ఇంతలోనే సత్తెమ్మ తాను 
వెంకటయ్య ను వివాహమాడ బోతున్నట్టు చెప్పుతుంది. వెంబడే 
రంగయ్య లో మార్పువస్తుంది. దానికి కారణం వెంకటయ్య ఒక పాలేరు 
కావడమే. అంతస్టుల్టో భీదాలురావడం ఒక కారణమైతే తన అక్క పెళ్లీ 


చేసుకొని పోతే సంసారాన్నిచూసే వారెవరూ ఉండరని అతనికి భయం. 
213 


తల్లికి కూడా సత్తెమ్మ పెళ్లి వలన సంఘంలో ప్రతిష్ట చెడుతుందని 
తెలుస్తుంది. వీరందరూ వెంకటయ్యతో కలిసి ఉన్నా ఫర్వాలేదంటూ 
ఆమెకు ఏ కడుపు వచ్చినా మందుపెట్టి తిసెయ్యెచ్చు.. దానిలో 
(ప్రాణాపాయం జరిగినా నష్టం లేదనుకుంటారు. కాని పెళ్లికిమా(త్రం 
ఒప్పుకోరు. పెద్రమనుషులతో కూడా మారుమనువు కూడదని 
చెపిస్తుంది. ఆ రకంగా సత్తెమ్మ తన పెళ్లి ప్రయత్నాన్ని 
విరమించుకుంటుంది. ఆనాడు సంఘం కొన్ని రహస్యాలు బహరంగమైనా 
కొన్ని కట్టుబాట్లకు లొంగి వుండేది. పసిప్రాయంలోనే పెళ్లిచేసి మగడు 
చనిపోతే ఆజన్మాంతం విధవగా ఉండిపామ్మని మాత్రం ఆడదాన్ని 
శాసించింది. మగాడు కాటికి కాళ్ళు చాచుకున్నా ముసలి వాడయినా, ఎన్ని 
పెల్లిళ్లనయినా చేసుకోవచ్చునని లైసెన్సు ఇచ్చి స్త్రీల గొంతును కోసింది. 
ఈ మతం వయస్సులో ఉన్న వితంతుయువతితో రహస్యంగా తప్పుచేసినా 
కప్పిపుచ్చుకొని బిడ్డలను కనిపారేసినా కళ్ళు మూసు కుంటుంది. కాని మళ్లీ 
పెల్లి చేసుకోవటానికి మాత్రం అంగీకరించదు. పెద్దింటి వారు చేసిన 
తప్పులు బైటకు పొక్కకుండా జా(గ్రత్త పడేవారు. అదే అట్టడుగువర్లాలైతే 
వారిని తప్పుపట్టి జుర్మానా వేసేవారు. చిన్న కులాలల్లొ మారు మనువుకు 
తప్పులేదు. పెద్దకులంలోపుట్టడంవల్ల సత్తెమ్మ వెంకటయ్యకు దూరం 
అయింది. వెంకటుయ్యను పనిలోనుండి తొలగిస్తారు. ఆరోజానుండి 
సత్తెమ్మ బావిదగ్గరకు వెళ్లకుండా సేద్యం గురించి ఆలోచించకుండా 
నిస్తేజంగా పడి ఉంటుంది. వెంకటయ్యతో మాట్టాడటానికి ఇష్టపడదు. 
'స్నెాహితురాలు ముంతాజ్‌ ఏరిద్దరిని కలపడానికి ప్రయత్నించినపుడు ఆమె 
దౌత్యం నడుపుతుందని కోపంవచ్చి తార్పుడు ప్రారంభించావా? అని 
తీక్షణంగా అడుగుతుంది. అలాంటి పనులెప్పుడూ చేయవద్దని చెప్పి ఆ 
విధంగా రాయబారాలు నడిపి, సంకేతాలు ఏర్పాటు చేసుకొని పరాయి 
ఇంటూ కలుసుకోవడం సత్తెమ్మకు చిన్నతనం గా అన్పించింది. తమ 
214 


(ప్రణయం అందరికి తెలిసినా వ్యతిరేకం చెప్పునివారు, పెళ్లీ (ప్రస్తావన వల్ల 
బెడిసికొట్టి చివరకు స్నేహితురాలు తాము కలుసుకొనే అవకాశం 
కల్పించటం సత్తెమ్మ భరెంచలేకపోయింది. 


సత్తెమ్మ పాలం శివరాంరెడ్డి ఆ(క్రమించుకుంటాడు. విషయం 
తెలియగానే చూరులోంచి బారెడు పొడుగు జువ్వికర్రను తీసుకొని 
ఆవేశంతో బయలుదేరింది. ఆమెతో పాటు తల్లికోటమ్మ జానకి 
రామయ్య వెంటవెళ్తారు. సత్తెమ్మ రౌద్రాకారాన్ని చూసి సేరిదారు 
కిష్టయ్య పారిపోతాడు. దొరపాలేర్తను క్షమించి వదిలేస్తుంది. ఈ 
సంఘటన తర్వాత ఊళ్ళో చాలా మార్పులు వస్తాయి. ఆ ఊర్లో వచ్చిన 
సర్కిల్‌ ఇన్ఫ్‌షెక్షర్‌ రమణారెడ్డి వెంకటయ్యను హింసిస్తుంటాడు. సంగతి 
తెలుసుకున్న సత్తెమ్మ గడీకి బయలుదేరుతుంది. గొడ్డలితో గడీ తలుపులు 
విరగగొట్టి అతన్ని విడుదల చేస్తుంది. కాని పల్లెత్తుమాట కూడా అతనితో 
మాట్లాడదు. లోకం దృష్టిలో వెంకటయ్యతో విడిపోయినా, శారీరకంగా 
అతనికి దూరమైనా, మానసికంగా సత్తెమ్మ ఎప్పుడో అతనికి దగ్గరైంది. 


ఆనాటి సమాజంలో మగవాడికున్న స్వేచ్చ (స్త్రీకి లేదు. ఒక 
ఆదర్శం (ప్రీ పురుషులిదరికీ ఒకేలాగా వర్తిస్తుంది నిజానికి! కాని 
సంఘంలో అవి ఆదర్శాలుగానే ఉండిపోతాయి. కట్టుబాట్టు ముందుకు 
వస్తాయి. మగవాడు ఎంతమందినైనా చేసుకోవచ్చు. ఎంత మంది భార్యలు 
వుంటే అంత గొప్పగా భావించబడుతుండే వాళ్ళు. నిజాం నవాబుకి 
మూడు వందలకుపైగా భార్యలు ఉన్నట్టు చెప్పుకునేవారు. అదే (స్త్రీ 
విషయానికొస్తే ఒక్క. పురుషుళ్లే అంటి పెట్టుకుని ఉండాలి. మానసికం 
గా అతనిక దగ్గరయ్యానన్న తృప్తితో, తన (ప్రేమను త్యాగం చేసి అతనికి 
దూరమైనా చేతులు ముడుచుకొని కూర్చోక, తనమనస్సును మఖ్రించు 
కోవటం లో ఓనమాలులోని సత్తెమ్మ పాత్ర ముగుస్తుంది. 


215 


ఓనమాలు నవల కొనసాగింపే అయిన మృత్యువు నీడల్లో 
నవలలో కూడ సత్తెమ్మ ఉంటుంది. అయితే ఈ నవలలో సత్తెమ్మ పాత్ర 
సగానికి పైగా కన్పించదు. మొదట తన వివాహమే ఉద్దేశమనుకున్న సత్తెమ్మ 
దళంలో చేరిపోయి వెంకటయ్యను మనసులోకి రానీయకుండా నిగ్రహాన్ని 
పాటిస్తూంది. వెంకటయ్యను పెళ్ళాం, పిల్లలు, కుటుంబం మీదకి మనసు 
మళ్లకుండా దళాల నిర్మాణం కొరకు ఏకాగ్రతలో దృష్టి నిలిపే వ్యక్తిగా 
చేయాలని సత్తెమ్మ సంకల్పించుకుంటుంది. అందుకే వెంకటయ్యకు 
ఎదురు పడకుండా తప్పుంచుకు తిరుగుతుంది. పెళ్లీ వద్దన్న నిలయాన్ని 
పుల్ల విరుపుగా చేస్తే అతని మనస్సు అల్హల్లాడి పోతుందని భావించింది. 
తన న్నిర్ణయానికీ, మనస్సుకు మధ్య ద్ర్వైదీ భావానికి కాసేపు గురయింది; 
సత్తెమ్మ చాలా కొద్ది సమయంలోనే నూరేళ్ల అనుభవాన్ని చూసింది. ఆ 
చూడటం (ప్రతి మనిషి చూస్తున్నట్టు కాకుండా (ప్రాపంచిక దృకృథంతో 
చూసింది. 

(ప్రపంచాన్ని అందరూ చూస్తున్నారు, చూస్తున్నా ఆందరికీ ఒక 
దృకృథం ఏర్పడుతుందని అనుకోవడానికి వీలులేదు. ఏర్పడినా, అది ఒకే 
దృక్పథంకూడా కాక పోవచ్చు. ఆ చూసిన వాటిలో ఉన్న అనేక 
అనుభవాలను, సంఘటనలను క్రోడీకరించి సాధారణీకరించి వాటి 
ఆధారంగా ఎక్కువ కాలాలకు, దేశాలకూ, ఎక్కువమంది (ప్రజలకు 
అన్వయించగల సూత్రాలు తయారుచేయాలి. ఆ సూత్రాలు ఆచరణలో 
ఊహించిన ఫలితాలనివ్వాలి. అవి భవిష్యత్తు ఆచరణకు మార్గం కూడా 
వేయాలి. అప్పుడే అది శాస్త్రీయ దృక్పథం అవుతుంది. ఇటువంటి 
దృక్పుథాన్న ఏర్పరచుకుంది సత్తెమ్మ. వెంకటయ్య తన మనసును 
నిగ్రహించు కోలేక బెజవాడకు పారిపోదాం రమ్మంటాడు. ఆ మాటలకు 

216 


తనను లేచి రమ్మన్న అర్దంస్పురించి ఆ (ప్రతిపాదనకు చ(ర్రుమంది. 
ఇల్టువిడచి పారిపోవడం ఆమెకు అసహ్యకరంగా తోచింది. ఊళ్లానే వుండి 
నిగ్రహంతో పెల్రిచేసుక్‌ వడం మంచిదనే అభిప్రాయం ఆమెది! సంఘంతో 
సంబంధం పెట్టుకున్న తర్వాత తనలాంటి అసహాయులైన (స్త్రీలకు 
అవసరమైన జ్ఞానం, సంగం అండ ఆమెకుంది. అపుటి తెలంగాణా 
పరిస్థితుల్లో ఆ జ్ఞానం లేకుండా సమాజ జీవితమేకాక వ్యక్తి జీవితం కూడా 
(ప్రశాంతంగా వుండదన్న సత్యాన్ని (గబాస్తుంది. తనకి పెళ్లీ 
పరమార్షంకాదని, పాలం, ఇల్టుకన్నా విశాలమైన నేల, (ప్రపంచం 
ఉన్నాయని, తన సుఖమయ జీవితం కోసం తెలంగాణ అంతా సుఖమయ 
జీవితం కావలసిన అవసరం ఉందని (గహంచి తన జీవితాన్ని త్యాగం 
చేయడానికి సిద్ద్లపడింది. ఒక సమగ్రమైన దృష్టిని ఏర్పరుచుకుంది. 
పిరికివాడుగా మారిన వెంకటయ్యతో స్నేహాన్ని చేయలేనని చరా చరా 
వెళ్లిపోయింది. ఆమె నిశ్చయం వినంగానే వెంకటయ్యకు తన స్వార్హాన్ని 
ఎత్తి చూపించినట్లయి సిగ్గుపడ్డాడు. కాని వెంబడే తన కర్తవ్యాన్ని 
గుర్తించుకొని క్రమ శిక్షణతో దళంలో చాలా నమ్మకమైన సభ్యుడిగా 
చివరికంటా పనిచేశాడు. ఆమె (ప్రాపంచిక దృక్పథంలో కొండమీంచి 
చూస్తే ఊరంతా చిన్నగా అన్సించినట్టు ఆనాటి సమస్య ముందు తమ పెళ్లి 
సమస్య చాలా చిన్నదిగా అన్పించింది. అయినా అది విడదీయరాని 
బంధమని ఇద్దరూ గుర్తించారు. సత్తెమ్మ వెంకటయ్యల (పమ బొళ్ల 
పొలాన్ని ఎడారిలో నిడపట్టుగా మార్చడంతో మొగ్గతొడిగి తెలంగాణ 
నేలతల్లి చెరను విడిపించే (క్రమంలో వికసించిందనే వర వర రావుగారి 
మాటలు ఈ నవలలో రుజావు అవుతాయి. ఈ రకంగా సత్తెమ్మ 
ఓనమాలు నవలలో తన (ప్రేమను త్యాగంచేసి మృత్యువునిడల్లో అన్న 
నవలలో (పజాకేమానికి పాటుపడ్డ వనితగా దర్శనమిచ్చింది. 
217 


రంయులలు, : 


చరిత్రపుటలలోకెక్కిన (స్రలు అటుగ్‌ పు పురుషుల (పేమకు 
పాత్రులైన వారైనా కావాలి, లేదా ఎదురైన సమస్యల మూలంగా తప్పనిసరై 
మగవాళ్త రంగాలలో (ప్రవేశించిన వాళ్టానా కావాలి అని (స్త్రీ శక్తి సంఘటన 
వర్కింగ్‌ గ్రూప్‌ పేర్కొంది. 

బొల్రిముంత శివరామకృష్ణగారు రచించిన మృత్యుంజయులు 
అనే నవలలో తనకెదురైన సమస్యల మూలంగా వాటిని ఎదుర్కొడానికి 
మగవాళ్ల రంగాలలో (ప్రవేశించిన (స్త్రీగా రాములమ్మను చి(త్రీకరించారు 
రచయిత. ఈ నవలలో రాములమ్మ పాత్రను మలచిన తీరులో 
మార్కిమ్‌గోర్మీ నవల అమ్మ (ప్రభావం ఉందని వరవరరావుగారు 
తమసిద్దాంత గ్రంధంలో! పేర్కొన్నారు. మొదట అందరి (స్త్రీలలాగే 
రాములమ్మ పాలానికి వెళూకాయకష్టంచేసుకుంటూ మల్లారెడ్డి రెండవ 
భార్యగా ముగ్గురుపిల్ల తల్తిగా జీవనం సాగిస్తుండేది. 

ఒక రోజా దేశముఖ్‌ పాలంలో నాటువేయడానికి దొర ఏజంటు 
అప్పన్న వచ్చి రాములమ్మను పలుస్తాడు. కాని ఆమె అమ్మ వినకుండా తన 
పొలంలో నాటువేసుకోవడానికి వెళ్తుంది. అదితెలిసిన దొర బంటు 
రాములమ్మ కూతురు రాజవ్వని గడీకి ఈడ్చుకుపోతాడు రాజవ్వ 
నెత్తుటిముద్దగా గడీనుండి తిరిగి వస్తుంది. ఆనాటి వ్యవస్టలో దొరలు 
తమ పొలంలో పనికాకుండా వారి పొలాల్లో వారు పనులు చేసుకోనివ్వరు. 
నాట్టుకైనా, కోతలకైనా ఊళ్లోవున్న (స్రీలందరూ మొదట దొర పాలానికే 
వెల్లీ అతనికి ఊడిగం చేసిన తర్వాతనే సమయం మిగిలితే అపుడు తమ 
సాంతపాలాల్లో పనిచేసుకోవాలి. అందుకు భిన్నంగా ఎవరైనా ఎదురుచెప్తై 
వారికి జార్మానా పడుతుంది. పనిలో విశ్రాంతి అంటూ వుండదు. దొర 
బంటు ఎప్పుడూ వేయి కళ్లతో చూస్తు వాళ్లని అజమాయిషి 
చేస్తుంటారు. (పేజి 16) 

218 


విసనూర్‌ దొర పిల్లలకు పాలిచ్చి వస్తానంటే కూడా వినకుండా 
బొడ్డు గిన్నెల్ని తెప్పించి వారి చనుబాలను పిండించి పాలాలలో 
చల్లాడటో!. ఈ నవలలో రాములమ్మ తన పొలంకి వెళ్లిందన్న కోపంతో 
ఆ దొర బంటు మరో ఇద్దరు రౌడీలతో కల్సి రాములమ్మ కూతుర్ని 
గడిలో చెరుపుతారు. 


ఒకవైపు కూతురిపై దౌర్హ్లన్యం, మరో వైపు సవితి కొడుకు 
భాగ్యరెడ్డి ఇంటినుండి వెళ్లిపోతాడు. ఇటువంటి కష్టాలలో రాములమ్మ 
ఉన్నపుడు చిన్నకొడుకు ఎల్లారెడ్డి సంఘంతో సంబంధాలు 
పెట్టుకుంటాడు. ఆ సంగతి తెలిసి కొంచెం భయాందోళనలకు లోనైనా 
దొరలపట్ల వాళ్ల ఏజంట్ల పట్ల విపరీతమైన కసి ఉండటంతో పేదవాళ్త 
కూతుళ్ల, పెళ్ళాలను చెరిచే వీరు తొందరలో నాశనం అవుతారనే 
భరోసాతో మెల్రిగా చైతన్యాన్ని పొందుతుంది. 


రాములమ్మ భర్త మల్పార౦డ్డ స్వతహాగా భయస్తుడు. దొర 
రాంనారాయణరెడ్డ తం(డే చనిపోతే బూడిద పట్టీ ఇవ్వడానికి పెలిచిన 
వెంటనే రాలేదని అహంకారంగా మాటాడాడని అప్పన్న మల్లారెడ్డిని దెబ్బ 
మీద దెబ్బకొడుతుంటాడు. ఆ దెబ్బలతో మల్లారెడ్డి చనిపోతాడు. కాని 
దీనికి అసలు కారణం ఎల్లారెడ్డి సంగంతో సంబంధాలు పెట్టుకోవడం. 
దొరకు వ్యతిరేకంగా సంగం ఏర్ఫడుతుందని! తం(డ చనిపోవడం ఒక 
భారంగా అనిపించకపార్లీ పనుల్లొ మునిగిపోతాడు. ఇతని మనస్తత్వం 
అర్షంగాక రాములమ్మ అతనికోసం రెండుసార్టు గింజలుపోసి సోది 
చెప్పించుకుంటుంది. ఇది గ్రామాల్లో వుండే ప్రజల అమాయకత్వానికి 
చిహ్నం. కొడుకు చేసే పనులు ఆమెకు అర్హంకాక, ఎక్కడెక్కడో 
తిరుగుతున్నాడని తెలిసీ అడిగే ధైర్యంలేక సోది ద్వారా నైనా అతనేం 
చేస్తున్నాడో తెలుసుకుందామనే ఆత్రుత! ఆ విషయం తెలిసి అతడు 
తల్లిని మందలిస్తాడు. మెల్ల మెల్లగా తల్లిలో మార్పుతేవడానికి 


219 


(ప్రయత్నిస్తాడు. సంగం వాళ్లు ఇంటికి రావడం మొదలుపెడ్తుంటారు. 
వాళ్ల కలుపుగోరుతనం చూసి రాములమ్మకి ఆళ్చర్యమయ్యేది. తన 
జీవితంలో అంతకు ముందు అలాంటి మనుష్యుల్ని చూడలేదు. తనకు 
బుద్ది తెలిసినప్పటినుంచి ఉసురోమంటూ మరణ దేవత దగ్గరికి 
కాశ్రీడ్రుకుంటూ వెళ్లే మనుష్యుల్ని మాత్రమేచూసింది. దేశ్‌ ముఖీగారి 
మనుష్యులే నవ్వు మొఖాలతో ఉంటారుగాని తమలాంటి దౌర్భాగ్యుల 
ఇత్రల్లోకూడా ఇలా ఆనందంతో కాలం గడిపే వ్యక్తులుంటారని ఆమెకి 
తెలియదు. రాములమ్మ (కొత్తగా ఈ సంగంవాళ్లకి కులభేదాలు లేవనే 
విషయం తెలుసుకుంటుంది. ఈ విషయాలన్నీ రాములమ్మ మనసులో 
మార్చును తెస్తుంది. చైతన్యాన్ని పొందిన ఎల్లారెడ్డికి పుట్టుకతోటే 
అందరూ సమానులని ఉన్నవాళ్లు, లేనివాళ్ళు, పెద్రకులాలవాళ్టు, 
పురుషులకన్నా (స్త్రీలు తక్కువనే ఈ భావలన్నీ ఈ వ్యవస్థే కల్పించిందని 
అజ్ఞానంలో ఉన్న తల్లికి చెప్పడానికి కొంతసమయం పట్టింది. తనతల్లికీ 
తాను నివసిస్తున్న లోకానికీ మధ్యన చిక్కని చీకటి ఉంది. ఆ చీకటిని 
తాలగించుకోవడానికి సంగం సహాయంతో తనతోపాటు ఆమెను 
నడిపిస్తాడు. ఆమెమనసులో ఉన్న అరమరికలు, కులమత భేదాలను 
పోగొట్టడానికి ఒకసారి తల్లికి చిన్న పరీక్షపెడతాడు. ఒక కార్యకర్త 
రాములమ్మ ఇంటికి వచ్చినపుడు మాటలలో అతడి కులమేదో 
తెలుసుకొని అతనికి భోజనం వరండాలో పెడుతుంది. ఆ కార్యకర్తకీ 
సంఘటన ఏమాత్రం కష్టం కలిగించలేదు కాని విషయం తెలిసిన ఎల్లా 
రెడ్డి ఆమెలో మార్పు తీసుకరావడానికి నిశ్చయించుకుంటాడు. తల్లిని 
ఏమీ మాట్టాడించకుండా కంచం, గ్లాసు తెచ్చుకొని వీధి అరుగుపైన 
కూర్చోని భోజనం వడ్డించమంటాడు. విషయంవెంబడే అర్దంచేసుకున్న 
రాములమ్మ ఏడుస్తూ, ఇంట్లోకి రమ్మంటుంది. “మేంకులంలేని వాళ్లం. 
ఇంతకు ముందు భోజనం చేసి పోయినమనిష్కీ నేను అన్నదమ్ములం. 
పాపం ఎంతో గౌరవకులానికి చెందిన నీ ఇంటిని ఎందుకు అపవిత్రం 
220 


చేయాలి” అంటూ జవాబిస్తాడు (పేజి 53, 54) ఆ మాటలు 
విన్నరాములమ్మ  తననుకొడుకు ఏవిధంగా అవమాన _ పరచాడో 
తెలుసుకొని అతని మీది మమకారంతో మార్పుని స్వీకరిస్తుంది. ఎల్లారెడ్డి 
మీద సంగం కార్యకర్తలమీద పోలీసుల నిఘా ఉంటుందని (ప్రజలు 
అనుకుంటున్నప్పుడు రాములమ్మ నిర్మలంగా ఉన్న నీటిలో రాయివేస్తే 
చలించినట్టుగా చలించింది. దొర ఒక ముస్తిం (స్త్రీని చెరచాలని 
ప్రయత్నించినప్పుడు కార్యకర్తలందరూ ఒకటై ఆమెను హైైద్రాబాద్‌కి 
పంపించి వేస్తారు. దొర ఆమెపై దొంగతనం నేరం మోపి పోలీసులకు 
ఇంటింటినీ సోదా చెయ్యమంటాడు. కాని, ప్రజలందరికీ నాయకుడిగా 
ఉండి ఎల్లారెడ్డి దొరకు మాటకు మాట జవాబిస్తాడు. ఆ సమయంలో 
రాములమ్మ హృదయం ఒకవైపు మమకారంతో, న్యాయంకొరకు నిలచిన 
కొడుకుని చూసి మరొకవైపు గర్వంతో పొంగిపోతుంది. అసహాయులైన 
యువతుల మాన రక్షణ కోసం తన కొడుకు ముందుకు వచ్చాడని 
(ప్రజల్గోవున్న ఒక తల్లి అభినందిస్తే ఆనందంతో ఉప్పాంగిపోతుంది. 
అయితే ఆ క్షణంలోనే ఎల్హారెడ్డిని అరెస్టు చేయగానే రాములమ్మలో 
మాతృత్వం బయటికి తన్నుకొచ్చింది. తన కొడుకు ఒంటరిగా లేడని, 
(గ్రామం అంతా తన బిడ్డ పక్షమే వుందని తెలిసినా ఆపుకోరాని దుఃఖంతో 
ఏడుస్తుంది. విచక్షణ, ఆలోచన తక్కువున్న ఆ కడుపు తీపికి తెలిసింది 
మమకారమే! అయితే ఆక్షణంలోనే రాములమ్మకు కార్యకర్తలు చెప్పిన, 
విన్న సంఘటనల కన్నా ఈ సంఘటన ఆమె జీవితానికి ఒక పాఠంగా 
అయింది. దొర దౌర్హన్యాలకు పోలీసులు సహాయ పడటం, (ప్రజలు 
ఎదురుతిరగడం రాములమ్మలో న్యాయన్యాయలను (గ్రహించే సృహ 
వస్తుంది. అన్యాయాలని చూసూ ఊరుకోక ఆ(గ్రహించే చైతన్యం కూడా 
రాములమ్మలో కల్గుతుంది. పోలీసులు (ప్రతి ఇంటిని సోదా చేస్తూ 
భీభత్సం సృష్టిస్తుంటే చూసి అచ్చుబోసిన ఆంబోతులాగా దేశ్‌ముఖీను 
ఊరు మీదకి వదిలి, కాదంటే యిలా గల్లంతు చెయ్యండి అంటుంది 
221 


ఉ(క్రోషం పట్టలేక! అది విన్న పటేల్‌ రాములమ్మని జుట్టుపట్టుకొని 
ఈడ్ఫుకొస్తాడు. అయినా తనకు ఆ సంఘటన అవమానంగా భావించదు. 
ఆమె బాధంతా ఎల్లారెడ్డి పోలీసుల చేతుల్లొ పడ్డాడనే! 


మాక్సిం గోరి “అమ్మ నవలలో ఇలాంటి సంఘటనే 
కనిపిస్తుందో. పావెల్‌ ఆమెకి దూరంగా వున్నప్పుడు పావెల్‌ గురించి ఆతని 
సహచరులు చెప్తుకుంటున్నప్తుడు ఆమె మాతృహృదయం పొంగి 
పోతుంది. అతని క్షేమాన్ని గురించి ఎప్పూడూ ఆలోచిస్తుండేది. పావెల్‌ 
అమ్మ రాములమ్మ ఇద్దరిలో ఒకే మమకారాన్ని ధృడవిశ్వాసాలని 
చూస్తాం!?! రాములమ్మకు పుట్టిన మొదటి బిడ్డ ఎల్లారెడ్డి, తలలు 
పండిన వాళ్ళు సైతం ఎల్లారెడ్డ దగ్గరకు సలహాలకు వచ్చినపుడు నా 
కొడుకింతటి ప్రయోజకుడైనాడుగదా అని మురిసిపోయేది. ఆ 
తన్మయత్వంలో ఒక్క. క్షణం కష్టాలు మరిచిపోయేది. కాని జొలుపాలనలో 
వున్న కొడుకుల తల్లి దండ్రుల దుఃఖాన్ని ఊబాంచుకొని నాకు మాత్రం 
అలాంటి అవస్థ తేబోకు భగవంతుడా అని ప్రార్లించెది. 

రాములమ్మను జుట్టుపట్టి ఈడ్చుకొస్తున్న పాపిరెడ్డి తలపై 
ఎల్లారెడ్డి సహచరుడు సుభాన్‌ ఖాన్‌ చేతిలోని కర్ర యుగయుగాల 
మాంసాకాండకు (పతీకారం తీర్చుకుంది. దేశ్‌ముఖ్‌ తరువాత (ప్రజలు 
ద్వేషించేది పటేల్‌న. ఐతే అదే పటేల్‌ మరణించకూడదని కోరు 
కుంటారు. దానికి కారణం పటేల్‌ని కొట్టిన సుభాన్‌ఖాన్‌ తప్పించు 
కోవడం వల్ల పటేల్‌ హత్యానేరంపై ఎల్లారెడ్డికి మరణశిక్ష విధించాలని దొర 
(ప్రయత్నం. కాని పటేల్‌ చనిపోవడంతో రాములమ్మ హృదయంలోని 
దీపాన్ని _ఆర్ఫేసినట్లయింది. ఎల్లారెడ్డి కోసం ఏడ్సి ఏడ్సి ఆమె 
సొమ్మసిల్లింది. పటేల్‌ శవాన్ని బయటికి తియ్యడానికి ఎవరూ 
ముందుకురాకపోయేసరికి పటేల్‌ తమ్ముడు మురహరి ఆమెను క్షమాభిక్ష 
అడగడానికి వస్తాడు. మురహరి అన్నలాకాకుండా బుద్దిమంతుడు. 


222 


రాములమ్మను చూసిన కణంలో అతని మనసుగాయపడింది. ఆముసలి 
హృదయంలో చిచ్చుపెట్టిన వాళ్లలో తన అన్న ఒకడు. నిన్నసాయంత్రమే 
తన అన్న ఆ మానవతిని జుట్టుబట్ట బజారులోకీడాడు; అని 
తనమనసులో అనుకుంటున్న మురహరి క్షమించమని అడగలేక 
పోయాడు. అతన్నిచూసిన రాములమ్మ ముఖం వింతగామారిపోయింది. 
అప్పటివరకు  పెరుకున్న దుఃఖం రౌ[ద్రంగామారిపోయింది. తన 
సర్వస్వాన్ని నాశనం చేసిన కూరమృగం పటేల్‌. వాడి రక్తంలో పాలుపంచుక 
పుట్టిన వాడేవీడు అన్న ఆలోచనను మురహరి పసిగడతాడు. ఆ క్షణంలో 
రాములమ్మ రక్తదాహంతో నాలుక చాచిన మహిషాసురమర్దినిలా 
కనిపిస్తుంది మురహరికి. అంతలో పసిపిల్లాడిలా ఆమెపాదాలముందు పడి 
ఏడుస్తున్న మురహరి తలపై తన వణుకుతున్న చేతులతో తనకు 
తెలియకుండానే నిమురుతుంది. “శగజూపిన వెన్నలా ఆ యమ్మ 
హృదయం కరిగివూరుకుంది. ఈ పాతొకేళ్తనుంచీ ఆమెకు మాతృత్వమే 
తెలుసు. ఆ హృదయం అందుకే అలవడింది” అంటూ రాములమ్మ 
హృదయంలో వున్న మాతృత్వపు అనురాగాన్ని చూపించారు రచయిత. 
అయితే క్షమించేది తనుకాదని, (ప్రజలేనని వారికే క్షమాపణ చెప్పుకోమని 
అంటూ “మా ఇంటూ వచ్చేందుకెవరున్నారు, దేశ్‌ముఖ్‌వాత బడకుండా 
మిగిలిందల్లా ఈ  నాలుగేళ్లకూన, నరిసిరెడ్డి కొడుకు. మరివాడి 
వంతెపుడో”! అని ఏడుస్తుంది. పారపాటున అమంగళం పలికినందుకు 
వెంటనే నొచ్చుకొని చిరంజీవి చిరంజీవి అనుకున్నా కొదిరోజుల్టోనే ఆ 


మాటలు సత్యాలవుతాయి. 


అరరా(తి సమయంలో సంగంపెద్ర రాములమ్మ ఇంటికి 
వచ్చినపుడు అతన్ని చూడంగానే పెద్దగా ఏడవాలనిపించింది. ఆమెదుఃఖం 
బయటికి వచ్చేలోపే అతడు చేతితో సంజ్ఞచేస్తాడు. వెంబడే అర్దం 
చేసుకుని తన దుఃఖాన్నంతా దిగ(మింగుకుంటుంది. 
223 


సామాన్యంగా (స్రీలకు సంతోషంవచ్చినా దుఃఖంవచ్చినా 
పట్టులేరంటారని ఓ అభిప్రాయం. మరీ ఇటువంటి పరిస్టితి వచ్చినప్పుడు 
వీళ్లను ఓదార్చడం అసాధ్యం. తన పూర్వ జీవితంలో అటువంటి 
మానసికస్టితిలో ఉన్న రాములమ్మ ఎల్లారెడ్డి నుంచి అతని సహచరుల 
నుంచి నిగ్రహాన్ని పార్టీ రహస్యాలను కాపాడే పద్దతిని, జాగ్రత్తను 
నేర్చుకుంది. పార్టీకి ఏ నష్టమూకలుగనివ్వని అవసరాన్ని, అభిమానాన్ని, 
(క్రమశిక్షణను నేర్చుకోవడంవల్లనే రాములమ్మ అంతదుఃఖాన్ని 
దిగమింగింది. తనబిడ్డను గురించి “నీ ఒక్క దానికే బిడ్డమిటి? దేశానికే 
బిడ్డ ... మేంవచ్చినట్టు ఎక్కడా అనకూడదు ... ఈ సమయంలో నీవు 
దేశానికి చేయదగ్గసేవ ఎంతైనా ఉందిగదా”! అన్న కార్యకర్తలమాటలతో 
ధైర్యం తెచ్చుకుంటుంది. 


ఎల్తారెడ్డి జైలునుండి వారిపోయాడన్నవార్త ఊరంతా 
వ్యాపించగానే రౌడీలు సాయుధపోలీసులు ఆ (గ్రామాన్ని 
ఆ(క్రమించుకుంటారు. ్రత్యేకంగావారిలో అరబ్‌ గుండాలు కూడా 
ఉన్నారు. ఆ గూండాల అత్యాచారాలకు రాములమ్మ కూతురు రాజవ్వ, 
నరిసిరెడ్డి నాలుగేళ్ల కొడుకు చనిపోతారు. నర్సిరెడ్డి ఊర్గోకి (ప్రవేశించి 
వాళ్లచేతిలో తన్నులుతిని కొన ఊపిరితో ఉంటాడు. అడవినుండి వచ్చిన 
రాములమ్మకు ఇంట్లో ఈ దారుణ దృశ్యాలు కనిపిస్తాయి. ఒకవైపు 
కూతురు, మరొకవైపు మనవడు, ఎదురుగా ఎన్నో ఏళ్లక్రితం 
ఇంట్లూనుంచి పారిపోయి తిరిగివచ్చి కొన ఊపరితో ఉన్నకొడుకు. ఎన్నో 
ఏత నుండి ఏడ్చి ఏడ్చి ఆమె గుండెల్లో తడి లేకుండా పోయింది. ఏ 
తల్తికైనా ఏడ్వాడానికి ఎంతనిదుఃఖం ఉంటుంది? అందుకేనర్సిరెడ్డిని 
చూసి ఆమె సంతోషించకుండా తటఫ్టంగా ఊరుకుంటుంది. నర్సిరెడ్డి 


224 


అమ్మా అమ్మా! అన్న పలుపు రాములమ్మ గుండెలోకి సూటిగా 
తగులుతుంది. తనలో మిగిలింది శూన్యమే. తన గుండెలో మమతే 
లేదనుకున్న రాములమ్మ భోరున ఏడ్చింది. నేను అమ్మను ఒక సారి 
చూడవూ! అంటూ అతన్ని చుట్టుకుపోయి ఏడుస్తుంది. 


నర్శిరెడ్డ “అమ్మ అన్న పిలుపు రాములమ్మ తడి ఆరిపోయిన 
పేగుల్లోని దుఃఖాన్ని దైన్యాన్ని కడిగివేసినట్టయింది. ఆ తల్లి ఒడిలో 
నర్సిరెడ్డి మరణీన్తాడు. ఆక్షణం నుండి రాములమ్మ దుఃఖించడానికి 
నిరాకరించింది. తన కళ్హాదురుగానే భర్తా, కూతురు, పెద్దకొడుకు; 
వీరందరి చావులకు కారణమైన ఈ వ్యవస్టని తనదుఃఖంతో ఏ మాత్రం 
మార్భలేదని అర్లమైంది. ఈ వ్యవష్టను తుదముట్టించందే కొడుకులూ, 
కూతుళ్లు ([బతుకలేరని కూడా ఆవిడకు స్పష్టమౌతుంది. 


రాములమ్మ జీవితాన్ని ఈ నవలలో చదివినపుడు ధర్మాపురం 
పశ్చిమాన లంబడి తాండాలోనివసించే హామూ, మంగిలి దంపతుల 
కాలు గుర్తుకువస్తాయి. విసనూర్‌ దేశ్‌ముఖ్‌ కొడుకు బాబుదుండగులు 
ఈ తాండాపై దాడిచేసి అందర్నీ చిత్రహింసలుపెట్టి ఈ ఇద్దరు 

యూ చు 
దంపతులను పట్టుకున్నారు, ముఖ్యంగా మంగిలిని. అంత బాధలోను 
ఆమె ఆ దేశ్‌ముఖ్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ (ప్రజలందరితొో* 
దేశముఖ్‌పై తిరుగబడి (ప్రతీకారం తీర్శ్భుకోమని ఉసికొలుపుతుంది. 
హామూ, మంగిలీల కళ్లముందే కొడుకు సోమ్హాను చంపేస్తాడు ఆ 
దేశ్‌ముఖ్‌. రెండునేలల తరువాత మళ్లీ దాడి జరిపి మంగిలీని (ప్రత్యేకంగా 
హింసిస్తారు. వారి నలుగురు కొడుకుల్నీ జైల్లో పెట్టి కోడళ్లనూ, 
మనుములనూకూడా హింసిస్తారు. ఈ రకమైన ఎన్నో బాధలకు, 
225 


చిత్రహింసలకు గురైన మంగిలీ దిగజారిపోకుండా ఎ(ర్రజండాను 
విడువదు. భారతసైన్యాల (ప్రవేశం జరిగిన తరువాత దళాలు విస్నూర్‌ 
బాబును చంపివారి [ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ రకంగా మంగిలీ 
ఆ(ప్రాంత ప్రజలందరికీ ఉత్తేజం కలిగించే స్రగౌ నిలచిపోయింది!ే. ఈ 
మంగిలీ మనువముడే కొమరయ్య; తల్లిగా తనపిల్రలపట్ట ఎంత మమకారం, 
అనురాగం చూపుతుందో అవసరమైతే ఎంతటి త్యాగాలనన్నాచేస్తుంది 
అనడానికి నిదర్శనమే ఈ రాములమ్మ పాత్ర. ఈ నవలలో రాములమ్మ 
దళాలలో చేరుతుంది. గర్భిణే (స్త్రీలు, ముసలివారు, పదిసంవత్సరాల 
కురగ్రవాళ్ల దగ్గరనుండీ అందరూ దళాలలో చేరతామని అంటున్నప్పుడు 
మురహరి నిరాకరిస్తాడు. బుదైతక్కువంతా మన సంగం వాళ్లది. ఇలాంటి 
దాని కెవర్ని నియమించాలో తెలీకుండా పటేల్‌ తమ్ముడినా నియమించేది. 
ఎలోగైనా జనాన్ని ఇందులో చేరకుండా చేసి పోరాటంకాస్తా 
పాడుచేస్తున్నాడని  మురహరిని నిష్యారమాడింది. ఎంతో మెత్తని 
హృదయంగల రాములమ్మ శతృవుపట్ల కసితో మాటల్లొ కాఠిన్యాన్ని 
(పకటించడం మురహరికి కష్టమేసింది. “అన్నీపోయినై. జాలి భయము, 
భక్తి, అన్నీపోయినై ఎవరికోసమేడ్చేది. నన్ను కూడా పోరాటంలోకి రానీ 
నాయనా, నావాళ్లంతా అందులోనే పోయారు. నన్నెందుకు వేరుచేస్తావు? 
అదుగో రాజవ్వ, నర్సిరెడ్డి, మనుమడు అంతా వాళ్లకోరికతీరుస్తాను. 
వాళ్లను హింసించిన వారిమీద కసితిర్భుకుంటాను” అని ఒక పిచ్చి 
చూపుచూసంది. “సంగం వాళ్లకు (ప్రాణంపోసింది.” అంటూ జనాన్ని 


తోసుకుంటూ వెళ్లిపోతుంది. 
226 


తెలంగాణా రైతాంగ పోరాటంలో వీరోచితంగా పోరాడిన 
రాములమ్మ ఉన్నది. ఈమెది నల్లగొండ తాలూకా చెరకుపల్రి (గ్రామం. 
భర్తతోపాటు 1946లో పార్టీలోకి వచ్చింది. నిజాంవ్యతిరేక పోరాట 
కాలంలో ఆమె గెరిల్టా దళాలతో పాటు తిరుగుతూపారైకి ఎ(ర జండాలు 
కుట్టు ఇచ్చేది. ఆమె మిలటుడీ శిక్షణ కూడా పొందింది. కొందరు 
ధనికరైతులు ఆమెను మభ్యపెట్టి పోలీసుల కప్పుగించారు. ఈ సంఘటనల 
వల్లనే రచయిత ఉత్తేజితుడై ఈ పేరును స్వీకరించాడనిపిస్తుంది!* 


ఎల్లారెడ్డి రాకతో రాములమ్మ మాతృత్వం చిగురిస్తుంది. ఆ 
ఆనందం రాములమ్మదే కాదు; (పజలందరిది. కొడుకు సంగంలోచేరడం, 
ఆ సంగాన్ని ఇంటికి తేవడం వల్ల తను సంగాన్ని తెలుసుకుంది. దాన్ని 
అర్హ్లం చేసుకోవడానికి తన జీవితానుభవం కూడా తోడయ్యింది. 
తనుకూడా రహస్య జీవితంలోకి వచ్చి దళంలోచేరింది. ఇప్పుడు 
రాములమ్మ సంగం తల్సి; ఎల్జారెడ్ర సంగం కొడుకు. ఆ వీరునికి 
వీరమాతను నేను అన్నట్టు ధీమాగా నిలుస్తుంది. ఈ నవలలో 
రాములమ్మ ఎక్కడా పిరికితనం చూపించ లేదు. మామూలు మట్టి 
మనిషి నుంచి నూతన తరం కోసం అన్వేషిసూ అనుసరిస్తూ ఆ తరం 
పోరాటాల్లో పాలుపంచుకుంది. మాతృత్వపు మమకారంతో ఎల్లారెడ్డిని 
పోరాట మార్గన్నుండి తప్పించాలని తల్లిగా ఎక్కడా (ప్రయత్నంచేయ్యదు. 
ప్రతి తల్రి తన బిడ్డ క్షేమం కోసం ఆదుర్హాపడినట్టు తను ఆదుర్భాచెందిందే 
తప్పు ఎక్కడా అల్పుత్వాన్ని (ప్రదర్శించలేదు. తనకుటుంబ సభ్యులంతా 
భూస్వామ్య ఆర్రికదోపిడీని సాంఘిక దోపిడీని ఎదిరించిన వారే. వీళ్లకు 
రాములమ్మ ఎల్లారెడ్డి మాత్రమే మృత్యుంజయులుగా కన్పిస్తారు. కాని 
నిజానికి ఆ కుటుంబం అంతా మృత్యుంజయులే. 

227 


మానభంగాలు, లైంగిక బాంసలు (స్రులను భయ పెట్టు 
లేదనడానికి నిదర్శనంగా పుచ్చలపల్లి సుందరయ్యగారు తన గ్రంథంలో 
రాములమ్మ పా(త్రకు అనుగుణంగా ఉన్న మరొక యదార సంఘటనను 
మనముందుంచారు. కామ్రేడ్‌ పద్మ మొదట విధవరాలు. కమ్యూనిస్టు 
సభ్యులందరూ కల్సి వారికి తమ సహచరులలో ఒకడైన కార్యకర్తతో పెల్లి 
జరిపిస్తారు. అపుటికే పద్మకి మొదటి భర్త వల్ల కల్గిన ఒక కుమారుడు 
వుంటాడు. కొన్ని నెలల్లో శతృవుల దాడి అధికం కావటంతో కార్యకర్తలను 
అడవులలో ఉన్న స్టావరానికి పంపించటం జరుగుతుంది. ఆ సమయంలో 
పద్మ నిండు గర్భవతి. తన భర్త అడవులకు వెళ్లే అవసరం ఆమె 
గుర్తిస్తుంది. ఆ సమయం తను పుట్టింటికి వెళ్లాలంటే తనకు పుట్టిన 
బిడ్డను ఎవరికో ఇచ్చేసి తన అన్నల దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు దానికి 
ఒప్పుకుంటుంది. ఆస్పత్రిలో బిడ్డని వదిలేసి అన్నల దగ్గరికి వెళ్లిపోతుంది. 


తెలంగాణా పోరాటం తర్వాత వారిద్దరు దంపతులు 
సామాన్యమైన జీవితాన్ని గడిపారు. అయితే ఆమె దురదృష్టం ఏమిటంటే 
ఇద్దరు కొడుకులు వుండి వారిని తాను చూడలేకపోవటం, వారితో తాము 
జీవితాన్ని పంచుకోలేకపోవడం, మొదటి కొడుకు ఆమెతో వుండాలంటే 
అప్పుడు పెంచుతున్నవాళ్లు ఆస్తిలో భాగం ఇవ్వరు. రెండవ కొడుకు తను 
పుట్టినప్పుడే ఇతరులకప్పుగించిందని తెలిస్తే తనపై వైముఖ్యాన్ని 
పెంచుకొంటాడు. అదే పద్మకు ఇష్టంలేక ఇద్దర్నీ వదులుకుంది! 
తెలంగాణా ఉద్యమంలో ఇలాంటి మహత్తర త్యాగాలను చేసిన (స్త్రీలు 
ఎందరో వున్నారు. 


228 


ఆరు: 


తెలంగాణ రైతాంగ పోరాట కాలంలో ఉద్యమంలోకి వచ్చిన 
వందలాది తెలంగాణ రైతాంగ యువతీ యువకులకు ఆదర్శమైన జంట 
శశిరేఖ, భాగ్యరెడ్డి. వారు మట్టిలో పుట్టి మట్టిలో పెరిగినవారు. 
చదువుకున్నవారు కాకపోయినా తమ చుట్టూ వున్న గ్రామాన్ని 
పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ ఆచరణకు ఉద్యుక్తులవుతూ 
కాలానుగుణంగా మార్పు చెందుతూ ఉద్యమంవైపు ఆకర్షింపబడతారు. 
తీగసాగిన మట్టి లోంచి వెలికి తీసిన ముడి బంగారం లాంటి వీళ్ళు. 
ఉద్యమం వీరిని మలిచింది. ఏరు పుస్తకాల ప్రభావంతో కమ్యూనిస్థులైన 
వారిగా కాకుండా నిర్మాణ రీత్యా కమ్యూనిస్థులుగా కన్పిస్తారు. ముఖ్యంగా 
ఇందులోని (స్త్రీ పాత్ర శశిరేఖ. ఈమె భర్త భాగ్యరెడ్డి ఓనమాలు నవల్లో 
సత్తెమ్మ ఇంటి పక్కనున్న నర్సిరెడ్డికొడుకు. సత్తెమ్మకు నీతులు చెప్పుబోతే 
“నీకూతురి వియ్యమ్మకు చోటే నవాబ్‌కు ఉన్న సంబంధం మొదట 
తెలుసుకో” అని నర్సిరెడ్డి నోరుమూయిస్తుంది సత్తెమ్మ. సంగంలోకి 
వెళ్లడం భాగ్యరెడ్డికి ఇషయున్నా (పతి ఇంటూ సంగంమీద ఉన్న 
అభిప్రాయాలే వీరింట్లూ కూడా ఉండటంవల్ల తన సంబంధాలు చాలా 
రోజులు ఇంట్లో దాస్తాడు. తన సంగతి భార్య శశిరేఖకు తెలుసు; 
భాగ్యరెడ్డికి వార్తలు చాటుగా అందిస్తుంది చాకలి మంగమ్మ, అయితే చాకలి 
మంగమ్మతో చనువుగా ఉండటం చూసి తల్లి అక్రమ సంబంధంగా 
అనుమానిస్తుంది. దాంతో సంగం సంగతి ఇంటూ తెలియజేసాడు. 
ఇంటూ వాళ్లందరూ సంగంతో సంబంధాలున్నాయని తెలిసి, వారి 
జూ (గత్తకసం ఇంటీ నుంచి వేరుచేసారు. అందరి కడళ్లలాగే వేరింటి 
కాపురానికి ముచ్చటపడ్తుంది శశిరేఖ. భవిష్యత్తులో తన పథకాలు 
నెరవేరాయని సంతోషంతో వేరింటి కాపురానికి ఒప్పుకుంటుంది. తన 
పథకాలను భవిష్యత్‌ను భర్తకు చెప్తున్నప్పుడు భాగ్యరెడ్డి ఆశ్చర్యపోతాడు. 


229 


గది బయట తన ఉత్సాహాన్ని ఇసుమంతైనా చూపించని ఇల్లాలు గది 
గోడల మధ్య ఉన్నప్పుడు చెప్తున్న వ్యవహార జ్ఞానానికి విస్మయం 
చెందుతాడు. 

వేరింటి కాపురంలో తనకు కావలసిన స్వెచ్చ తనకు లభిస్తుందనే 
ఆశతో, భాగ్యరెడ్డి ఉంటే తన కలలకు, ఊహలకు ఒక రూపం 
రాబోతుందని భర్తతో ఏకాంతం లభిస్తుందని, సంసారం తీర్చి 
దిద్దుకోవచ్చని శశిరేఖ ఆలోచిస్తుంటుంది. కాని కళ్లముందు పరిస్థితులు 
తారుమారయ్యే సరికి కలవరపడ్త్తుంది. భాగ్యరెడ్డి ఇంటూ తక్కువగా 
వుండడం అతనికోసం పోలీసులు గాలిస్తుండటంతో ఆమెకు భయం 
పట్టుకుంది. ఆతను వెళ్తే అతనితోపాటు తానూ బయలుదేరు 
తానంటుంది. తాను ఉద్యమంలోపని చేయడానికో సహాయం కొరకో 
వస్తాననదు. భర్తను వదిలి వుండలేక వస్తానంటుంది. భర్తతో పరుషంగా 
మాటాడ వలసి వచ్చినందుకు బాధపడ్తుంది. గొడవలు రాకుండా 
సర్హుకుపోయే మనస్తత్వం కాదు శళిరేఖది. దానికితోడు వల్ల మాలిన 
(పేమ వల్ల ఆలోచించి ఒక మార్గాన్ని ఎన్నుకునే వయస్సుగానీ, 
అనుభవంగాని లేవు. పార్టీ పనిమీద పంపించినపుడు భార్యను తీసుకొని 
వెళ్లటానికి పార్టి అనుమతించదు. ఆ సమయంలో వెంకటయ్య అన్న పెద్ద 
మనిషి శశిరేఖకు ఆం(ధ్రమహాసభల గురించి వారి మహత్తర త్యాగాల 
గురించి, ప్రజల కాల గురించి, ఉద్యమం గురించి వివరంగా చెపాడు. ఆ 
మాటల (ప్రభావం ఆనాడు కాకున్నా ఏదో ఒక నాడైనా పనిచేసి 
తీరుతాయని అనుకుంటారు. ఇప్పుడున్న రోజుల్లో ఆడవాళ్లుకూడా 
గట్టిపడి వాళ్లకు వచ్చే కష్టాలు వాళ్లే ఎదుర్కొవడం నేర్చుకోవాలి. 
ఇటువంటి పరిస్థితులను విని శశిరేఖ తలవంచక తప్పులేదు; ప్యూడల్‌ 
వ్యవస్టలో పుట్టి పెరిగిన శశిరేఖకు పార్టీలో పనిచేస్తూ, (ప్రజల సేవలో 


230 


తిరగే వాళ్లు మగాడి మగాళ్ళు అని, ధైర్యంగల వాళ్లంతా దండు ముండలు 
అంటుంది. శశిరేఖ దృష్టిలో తమకు వచ్చిన ఇబ్బందుల్ని ఎదుర్కోకుండా 
వుండే వాళ్లని ఇల్హాళ్టుగా వ్యవహరిస్తుంది. నిజంగా ఆలోచిస్తే దీన్లో మగాడి 
స్వార్దం కన్పిస్తుంది. (స్త్రీలను తమ సమస్యలను తాము పరిష్కారం 
చేసుకొనే ధైర్యస్టులుగా వారిని తయారు చేయకుండా, తమపై ఆధారపడే 
అబలలుగా తయారు చేయడంలో మగవాని స్వార్దం వుంటుంది. ప్రజల్లో 
సగం మందికి పైగా ఉన్న (స్త్రీలు కూడా పురుషులతో పాటు చేయి కలిపి 
కదలందే విప్రవ కర్తవ్యాలు పరిపూర్తి కాజాలవనే లెనిన్‌ మాటులు 
గుర్తుంచుకోదగ్గవి. “If we 60 not draw women into public 
activity, into the militia, into political life, if we do not tear 
women away from the deadening atmosphere of house hold 
and kitchen; then tt is impossible to secure real freedom, it 
is impossible even to build democracy, leave alone 
soclialism”!° శశిరేఖ లాంటి (స్త్రీలు ఇప్పటికీ సమాజంలో చాలా 
మంది కన్సిస్తుంటారు. ఏరి ఇతరులకు ఇన్ని వంకలు పెట్టినా 
దండుముండలని మగాడి మగళ్లు అని హెళన చేసినా ఇటువంటి వాళ్లు 
వేరింటి కాపురాలు పెట్టడంలో తమకు రావలసిన వాటా రాబట్టడంలో, 
భర్తను సాధించడంలో భవిష్యత్తు గురించిన ఆలోచనల్లొా వాళ్ల కన్నా 
అపారమైన తెలివి తేటలు, ధైర్యసాహసాలు (ప్రదర్శిస్తారు. ఈ సంసార 
పక్షం (స్రీలు, ఈ ఇల్హాళ్టు చూపించే జాగ్రత్త ఎలాంటివంటే ఒక కోడి 
పెట్ట తన పిల్లల గురించి తీసుకునే అనివార్య అసహాయ జాగ్రత్తలాంటిదె. 

సె విషయాలన్నీ శశిరేఖలో మనకి కన్పిస్తాయి. దానికి కారణం 
శశిరేఖ అందరి ఆడపిల్లల్లాగే తం(డ్రిచాటున, భర్తచాటున పెరిగిన ఎదగలేని 
వ్యక్తిత్వం ఆమెది. ఇతరులపై ఆధరపడే స్వభావం ఆమెది. దానికి ఆమెను 


231 


తప్పు పట్టడానికి వీలు లేదు. ఈ వ్యవష్ట ఆమెను అలా తయారుచేసింది. 
ఇటువంటి పరిస్థితుల్లో వున్న శశిరేఖలో మెల్ల మెల్లగా మార్చురావడం 
గమనిస్తాం. వేరుకాపురం పెట్టినప్పటినుంచి పుట్టింటివారు అత్తింటివారు 
రావటం మానేసారు. ఎవరైతే అలగాజనం అనుకుందో వారు, సంగం భిద 
అభిమానం వున్న వాళ్లు శశిరేఖ ఇంటికి వస్తూ పోతున్నారు. మెల్లగా 
శశిరేఖ వారితో సాన్నిహిత్యం పెంచుకుంటుంది. తర్వాత పట్టుదల, 
త్యాగం భర్త సహచర్యంలో అలవాటు చేసుకుంది. ఆయుధాలకోసం 
నగలు ఇచ్చేందుకు సిద్రపడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె మంచి 
మార్గానికి పయనించడానికి కారణం భర్త ఉద్యమంలో ఉండటమే! 


శశిరేఖ పాత్రను చదివే ముందు గుర్తుపెట్టుకో వల్సిన ముఖ్య 
విషయాల్లో- అవి నిజాంకాలం నాటి తెలంగాణ పరిస్థితులు అని! వీరికి 
జీవితంపై, తమ ఒంటరి తనంపై భయం. వెలితిని పూరించుకోడానికి 
పుస్తకాలని చదువుదామంటే చదువురాదు. అది పట్టణమూ కాదు. 
(ప్రతినిమిషం భర్తకొరకు ఆలోచించి శత్రువు వేసే నిఘా వల్ల భర్త ఎప్పుడు 
పట్టుబడ్డాడో అన్న వ్య(గ్రతతో; అతని క్షేమాన్ని కొరుకొంటారు. భర్తపార్డీ 
పనిలో ఉంటే అతన్ని బెదిరించి అదిరించి, రాచిరంపాన బెట్టి అటు 
చావనీయక, ఇటు ఉద్యమంలో (బతుకనీయకుండా, అతనికి మానసిక 
చిత్రవధ కలుగజేసి ముందే ఆలోచించి శత్రువుకు పట్టిచ్చే భార్యలున్నారు. 
ఉద్యమంలో ఉన్న భర్త ఎప్పుడైనా ఇంటికి వచ్చి ఆనందంగా 
గడుపుదామనుకున్న ఆ కొద్ది సమయంలోనే ఇల్లు నరకంలా చేసి ఎప్పుడు 
పారిపోదామా అనేట్టు చేసే భార్యలూ లేకపోలేదు. అటువంటి (స్త్రీలతో 
పోలిస్తే శశిరేఖ నిజంగా ఆనాడు తెలంగాణా ప్రజా జీవితం మీద 


పరుచుకున్న కారు మబ్బుల్లోని శశిరేఖ. 1” 
232 


ఖానుడి పేటలో రజాకార్ల కాల్పుల్లో ఒక దళ సభ్యుడు 
మరణించాడని తెల్సినపుడు తన భర్త అన్న అనుమానంతో అక్కడికి 
సత్తెమ్మ, కోటుమ్మల సహాయంతో వెళ్తుంది. దండు ముండలుగా మగాడి 
మొగుడులుగా భావించిన సత్తెమ్మ కోటమ్మలు దారి పొడుగునా శశిరేఖకు 
ధైర్యం చెప్తూ తమ అభిమానాన్ని ఆత్మీయతను పంచడంతో తన 
అభిప్రాయాన్ని మార్చుకొని కోటమ్మక్క, సత్తెమ్మ పిన్ని అని పిలువ 
వనిసి వచ్చింది. ఆ రోజునుంచి తను వాళ్ల ఇద్రరితోపాటు (ప్రజల జీవితానికి 
అంకితమైంది. షావుకారు నందయ్య మోసం కోటుమ్మ దాష్టీకం ఆమె 
అర్దం చేసుకోలేక పోయింది. ఇది శశిరేఖ జీవితంలోని రెండవ దళ అని 
చెప్పవచ్చు. శశిరేఖ ఖానుడిపేటలో సత్యాగ్రహ సభ ఏర్పాటుచేసినపుడు 
రంగయ్యతో ధ్యానం పంచేట్టు చేయమని అడగాలని వెళ్లింది, మునుపటి 
వలె బిడియపడకుండా! సాధారణ పల్లెటూరు (స్త్రీ, ఒక న్యాయ శాస్త్రం 
చదువుకొన్న రంగయ్యకు సలహాలు చెప్పు ఎత్తుకు ఎదిగింది. బిడియపరడ్తే 
పనులు కావని తెల్సుకుంది. చిన్నవయసులోనే ఎన్నో అనుభవాలను 
ఆకళింపు చేసుకుంది. ఈ బిడియం ఫ్యూడల్‌ సంస్కృతి అలవాటు 
చేసిందే తపు సాటి మగవాని దగ్గర నిజూనికి బిడియపడే కారణం 
ఏముంది? 


గామ పరిస్రితులను ఆకళింపు చేసుకుంటూ తన పుట్రిల్రైన 
మంగళం పల్లిలో రాఘవరెడ్డీ జరుపుతున్న దౌర్హన్యాన్ని వింటుంది. ఈ 
రాఘవరెడ్డి తం(డ్రి భార్య సరళ శశిరేఖకు వరుసకు చెల్లెలు అవుతుంది. 
ఈ రాఘవరెడ్డి మొదట సరళను (ఏమిస్తాడు, కాని సరళ రాఘవరెడ్డి 
తండ్రిని పెళ్లాడవలసివస్తుంది. ఊరి వాండ్లందరు కొడుకుతొ సంబంధం 
పెట్టుకుందని తప్పుపడ్డారు. విషయమంతావని సలహా ఇవ్వడానికి సరళ 
దగ్గరకు వస్తుంది. సరళ రాఘవరెడ్డి పైనే తనమనస్సు ఉందని అతని 


233 


తండ్రి కట్టిన తాళికి తను ఏమా(త్రము విలువ ఇయ్యడంలేదని 
చెప్పినపుడు లోకోపవాదానికి భయపడకుండా రాఘవరెడ్డితో వెళ్లిపామ్మని 
చెప్తుంది. రాఘవరెడ్డి ఇంతకాలం మానసిక క్షోభత్‌ రగులుతున్నాడని 
తమ మధ్య శారీరక సంబంధము లేదని చెప్పినపుడు శశిరేఖ 
నమ్మలేకపోతుంది. వ్యవస్థ అలా తయారు చేసింది. ఎవరు తాళికడ్తే 
అతని భార్యలాగానే వ్యవహరించాలన్నది ఈ వ్యవష్టలో ఒక నియమం. ఆ 
నియమాన్నే ప్రేమించిన వ్యక్తి పాటిస్తున్నాడంటే మాత్రం ఈ వ్యవస్టది 
నమ్మాదు. (పేమను అర్దం చేసుకునే విలువలలో ఈ వ్యవస్థ లేదు. ఈ 
నియమాలు ఉల్లంఘించే వారిపై మాత్రమ ఈ వ్యవస్ట స్వారీ 
చేస్తుంటుంది కాని అసహాయులు కానపుడు మాత్రం కళ్ళు మూసుకొని 
ఉదాసీనత నటిస్తుంది. శశిరేఖ తన చాక చక్యంతో (ప్రతివారి 
మన్ననపాందుతూ తెలంగాణ విమోచనోద్యమకాలంనాటి ఎందరో రైతాంగ 
యువకులకు స్ఫూర్తినిచ్చింది. అందుకే ఒక మాటలో చెప్పాలంటే; 
మంచి మనసుతో, మంచితనంతో నవల ఆరంభంలో శశిరేఖా ప్రాయంగా 
ఉన్న శశిరేఖ చైతన్యం దృష్వై చూసినపుడు ఆ నవల ఆఖరుకు 
శశిబింబంలా ఎదిగిందనే, వరవరరావు గారి మాటలు యదార్జ్హాలుేీ 


యంగ: 

దాశరధిరంగాచార్య “జనపదంి”లోని మంగమ్మ కూడా 
మృత్యుంజయులులో రాములమ్మ పా(త్రలాగానే వుంటుంది. మంగమ్మ 
భర్త జగ్గయ్య ఉద్యమంలో కొరియర్‌గా పనిచేసి తన (ప్రాణాలను త్యాగం 
చెసిన వ్యక్తి. బలరామయ్య కిరాతకానికి తన భర్త బలైపోయినప్పుడు కూడా 
తన దురదృష్టానికి కుమిలిపోతుందే తప్పు దొరను (ప్రశ్నించే సాహసం లేదు. 
ఆదే దొరకొడుకు రామయ్య తనని పశుత్వంతో అనుభవించినపుడు (స్త్రీ 
సహజ స్వభావంతో ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఆ సమయంలో 

234 


వీరభద్రం ఆమెను ఆదుకుంటాడు. అప్పటివరకు మంగమ్మ జీవితం 
అందరి (స్రులలాంటిదే. దొరల డేగకాళ్లలో చిక్కుకున్న కోడిపిల్ల 
లాంటిదే. వీరభద్రం చేయూత మంగమ్మకు పునర్హన్మ. వీరభద్రం 
సహవాసంతో మంగమ్మలో చైతన్య దశ (ప్రారంభమయింది. రామయ్య 
తనను చెరచడం ఆమె జీవితంలో ఒక మలుపు. అపుటినుంచే ఆమె 
వ్యక్తిత్వం ఎదుగుతుంది. మెల్ల మెల్లగా ఆమెలో విప్రవ భావాలు 
చోటుచేసుకుంటాయి. రామయ్య తనను అనుభవించడం వల్ల పుట్టిన 
బిడ్డ (ప్రకాశం. గ్రామాల్గొ జరుగుతున్న కు[టలను మోసాలను కళ్ళతో 
చూస్తూ ఊరుకోక నాయకుల ముందు విమర్శించి ఒకటి రెండు సార్లు 
జైలుకు వెళ్ళుతుంది. జైల్లోపల వున్న అనుభవాలను కూడా 
చవిచూస్తుంది. పోలీసు వ్యవస్థను విమర్శిస్తూ న్యాయస్టానాల్లో న్యాయమే 
లేదంటుంది. మంగమ్ముకు ఉద్వేగం, ఉద్రేకంపాలు ఎక్కువ. సమాజంలో 
ఉన్న పరిఫ్రితులను మార్చాలంటూ పోరాటం వల్లనే ఈ వ్యవస్థ 
మారుతుందని పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చి, జరుగుతున్న అన్యాయాలను 
(ప్రజలకు చెప్తుంది. ఈవిడ “(ప్రజలమనిషి నవల చదివి తెలంగాణ 
పరిష్టితుల్ని అర్దం చేసుకుంటుంది. విరభద్రంతో కలిసి జీవించినా ఆఖరికి 
అతని సిద్దాంతాలతో ఏకీభవించదు. “రామయ్య బలవంతుడు, వీళ్ళు 
బలవంతులయింది ఎప్పుడు? స్వాతంత్రం వచ్చింతర్వాత, తాము 
బలహీనులయిందెప్తుడు? స్వరాజ్యం వచుంతర్వాత... స్వరాజ్యం, 
పోలీసు చర్య ఎవరికోసం? జనం కోసంకాదూ అన్న మాటల్తో 
మనకళ్త్రముందు జరుగుతున్న సత్యం నిల్భున ఉన్నట్టున్విస్తుందిె. 

ఈ మంగమ్మను చదిఎనపుడు తెలంగాణా పోరాటు కాలంలో 
ఎందరో స్త్రీలు కష్ట నష్టాలకు ఓర్చి, తమ బిడ్డలతోపాటు పోరాట 
రంగంలో దుమికి, వీరోచితంగా పోరాడిన (స్త్రీలు మన కళ్ల ముందు 
మెదులారాు. 

235 


మంగమ్మను రామయ్య అధికార గర్వంతో చెరుస్తాడు. ఈ 
సంఘటన యాదృచ్చికంగా జరిగిందో లేక రామయ్య మద గర్వంతో 
(ప్రవర్తించిన తీరో తెలియదు. భూస్వామ్య సంస్కృతిలో (స్త్రీలని 
చెరచడం ఒక ముఖ్యాంశం. లొంగిన ఆడది మగవానికిలోకువ అందుకే 
మంగమ్మపై ఎంతో యిష్టాన్ని చూపి తర్వాత తనతో ఎటువంటి 
సంబంధం పెట్టుకోవద్దంటాడు. ఇది పాత దొరల అలవాటు. దొరల 
వ్యవస్టలో పుట్టిపెరగడం వల్ల రామయ్య కూడా అటువంటితత్వాన్న కల్లి 
ఉంటాడు. 


మంగమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తాను కారణం 
కాదంటాడు. ఇతని కన్నా పాత ఫ్యూడల్‌ దొరలే నయం అందుకే 
వీరభద్రం మంగమ్మతో అమృతవాణి వుంటే విషంపుచ్చుకునేది. ఎంత 
ఉత్తమురాలు ఆ తల్లి! ఎలాంటి బిడ్డను కన్నది అంటాడు. తన భర్తను 
చంపిన శివరావు కుమార్తె గీత అని తెలిసినా తన సహృదయంతో గీతను 
చేరదీస్తుంది. శివరావుపై ఆమెకు కక్ష వున్నా, కొడుకు (ప్రకాశం, గీత 
ఇద్దరూ తన ఆలోచలకు రూపాన్నిచ్చే వారని అర్దం చేసుకుంటుంది. గీత 
మంచితనాన్ని (ప్రకాశం ద్వారా ఎంటుంది. 


మంగమ్మ చదువులేని ఒక మామూలు (స్త్రీగా నవలలో కన్పించి 
తన అనుభవాలతో నెలకొన్న పరిస్థితులలో, రాజకీయాల్ని అర్హంచేసుకుని 
అనేక విషయాలను సిద్దాంత పరంగా (ప్రశ్నించి చర్చించేంత వరకు 
ఎదిగింది. తన ఉ(ద్రెకాన్ని వీరభద్రం సమర్దించడం లేదని తెలుసు 
కుంటుంది. ఒక సామాన్య (స్రీగా జీవితాన్ని (బారంభించిన మంగమ్మ, 
గ్రామాలలో వస్తున్న మార్పులను పుస్తకాల సహాయంతో గమనిస్తూ, 
చురుగ్గా గ్రామ రాజకీయాల్లో పాల్గొంటూ, పరిస్థితుల నాకళింపు 
చేస్కుంటూ ఉద్యమాల్లో రాటుదేలి, ఒకటి రెండు సార్టు జైలుకి వెళ్లి 
నిశ్చితమైన రాజకీయ అభిప్రాయాలకు అంకితమైపోతుంది. విప్రవకార 


236 


భావాలవైపు మొగ్గుచూపుతుంది. వీరభద్రంతో చర్చిసూ వారి 
సిద్దాంతాలు, నమ్మకాలు వేరై నాయని బాధపడ్తుంది. ప్రకాశాన్ని బడిలో 
చేర్తించాలని అనుకున్నప్పుడు తండిపేరు ఎలా రాయించాలా అని 
మధనపడుతుంది. “కట్టుకున్నవాడు పోయాడు. కాలారాచిన వాళ్టో 
గురించి చెప్పుకోరాదు, (ప్రకాశానికి తం(డ్రి ఎవరు?” ఏ తప్పు చేయని ఏ 
పాపమెరుగని విరభ(ద్రాన్ని తలుచుకొని కళ్లు చెమ్మగిల్లాయి. ఈ 
వాక్యాలల్గ్‌ ఆమె ఎంత క్ష భను, మానసిక సంఘర్షణను అనుభవించింద్లో 
రచయిత వ్యక్తం చేశారు. నిజమైన జీవితాన్ని మన ముందుంచుతూ 
పుస్తకాలు అవగాహన కలిగిస్తాయే కాని ఇటువంటి (ప్రశ్నలకు జవాబు 
చెప్పవని రచయిత ఉదారంగా చెప్పారు! 


ఆం౭ం౦ంతయి, న్వాదంజ్పాం : 
సంగం నవలలో ముఖ్య మైన పాత్రలుగా శాంతమ్మ, స్వరాజ్యం 
లనే తల్లి కూతుళ్లని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరు నాలుగు గోడల మధ్య తమ 
జీవితాన్ని వెళ్ళదీస్తున్నవాళ్లు. కొడుకు రామారావు రాక తో వీళ్ల జీవితం 
లో మార్పు వసుంది. చెల్లికి పుస్తకాలు చదివించడంలో ఆసక్తిని 
పెంపొందిస్తూ తల్లికి (పతి విషయము విడమరచి చెప్తుండే వాడు. ఊరి 
మెల్ల మెల్లగా పుస్తకాలు చదవడం, రాత్రి వేళ్లలో రైతులందరిని ఒక చోటు 
చేర్చి వారికి జరుగుతున్న దోపిడిల గురించి మెల్ల మెల్లగా బోధిస్తుంటాడు. 
వాళ్లతో పాటు తల్లీ కూతుళ్లు కూడా వాటిలో పాలు పంచుకొంటారు. 
ఊర్లోకి సంఘం వచ్చిందని ఆ సంఘం కోసం తన కొడుకు అనవసరంగా 
తిరిగి ఒళ్ళు పాడు చేసుకుంటాడని మందలిస్తూ; ఈ అలగావాళ్ల కోసం 
ఎందుకు కష్ట పడటం అంటుంది. దానికి సామ్రాజ్యం రామారావు ఇంటు 
గెలిచి రచ్చ గెలవాలని నిశ్చయించుకొని మొదట తల్లి ని మార్చే ప్రయత్నం 
చేసారు. సంఘం పెట్టాక రైతులంతా పట్వారీలకు మాముళ్టు ఇవుటం 
లేదని వారి నోటి ముందు కూడు ఈ సంఘం వలన పోతుందని, 

237 


అమాయకంగా అంటున్న శాంతమ్మ మాటలకు రామారావుకు 
జాలేసింది. మాక్సిమ్‌ గోర్కి రచించిన “అమ్మ' పుస్తకంలోని పాత్రలాగే 
తన తల్లి కూడా ఉందనిపిస్తుంది. శాంతమ్మ మెల్ల మెల్ల గా ఎషయాలు 
అర్దం చేసుకుంటూ సంఘ కార్య(క్రమాలలో వాల్గాంటూ గ్రామాలలో 
మహిళా సంఘాలు ఆరంభిస్తుంది. దానికి సా్యమాజ్యం అధ్యక్షత బటొలలి 
రజాకార్‌ క్యాంపులు పెట్టి (స్త్రీల మీద అత్యాచారాలు సాగుతున్నవి, దాన్ని 
ఎదుర్కోడానికి సంసిద్దులైవుండాలని దెబ్బకు దెబ్బ వేసే స్థితిలో ఎదగాలని, 
(స్రీలకు బోధిస్తుంది. రామారావు జాడ తెలియనప్పుడు శాంతమ్మను 
ఈడ్చుకు వచ్చి జుట్టు పట్ట లాగుతూ, కొడుకు ఎక్కడున్నాడు చెప్పుమని 
కొడుతుంటారు పోలీసులు. మౌనంగా ఉన్న శాంతమ్మను కత్తిమొనతో 
రొమ్ముపైన గీస్తు రవికను తొలగిస్తారు.  శాంతమ్మను సీతమ్మను 
వివస్త్రులుగా జేసి వాళ్లనడుములకు తాళ్లుగట్టి చెట్టకొమ్మలకు వేలాడ 
తీస్తారు. కింద మంటపెట్లై వాళ్ల శరీరాన్ని ఉయ్యాలలుగా ఊపుతూ 
కసితో వాళ్ళ శరీరాలను గాయపరుస్తుంటారు. వాళ్లగాయాల నుంచి రక్తం 
చుక్కలు మంటల్లో పడి చుయ్‌, చుయ్‌, మంటుంటే జనానికి చూపిస్తు 
“మీగతులు కూడ గింతకే వస్తాయంటు" ఆనందిస్తారు. అప్పటికీ వాళ్ల 
రాక్షస వృత్తికి తృప్తికలుగలేదు. వెళ్లేముందు పిట్టల్లాగ వాళ్లను తుపాకులతో 
కాల్చేసి వెళ్లిపోతారు. తమ కొడుకుల కోసం తమ జీవితాన్నేకాక మానాన్ని 
కూడ దోచుకుంటున్నా కూడ వాళ్ళు భరించారే తపు సంఘంకు 
వ్యతిరేకమైన పనులెప్పుడు తలపెట్టలేదు. తనకెన్ని తలవంపులు వచ్చినా 
సహించి కొన ఊపిరి వరకు సంఘం కొరకు పోరాడి వీరవనితగా నిలిచింది 
శాంతమ్మ, సామాజ్యం కమ్యూనిక్ట్‌లలో చేరి ఊరూరు తిరిగి ప్రజల్ని 
చైతన్యవంతంచేసింది. అడవులలో తిరుగుతూ తన ఆరోగ్యం సహితం 
లెక్కచేయకుండా దళాలతో తిరిగి సంఘంలో ఒక ముఖ్య పాత్ర 
వహిస్తుంది. చివరకు కమ్యూనిస్ట్‌ పార్టీ సభ్యుడు '్రతాప్‌ను పెళ్లి 
చేసుకోవడానికి అంగీకరిస్తుంది. 
238 


ఈ నవలకు బొ"ల్రిముంత శివరామ కృష్ణ రచించిన “మృత్యుంజ 
యులు నవలకు చాలా పోలికలు కన్పిస్తాయి. ఈ రెండు నవలల్లో తల్లిలో 
మార్పుని, తల్లి కొడుకు చాలా ఎదిగి పోతున్నాడని గ్రహించడం, తల్టులు 
సంఘంలో చేరడం మొదలైనవి. ఈ నవలలో శాంతమ్మ మృత్యువుకు 
జలికాగాా సత్తెమ్మ మృత్యుంజయురాలైంది. ఈ  రెండునవలలకు 
ఇదొక్కటే భేదం. 1986లో (పచురింపబడిన ఈ నవల తెలంగాణా 
పోరాట కథే అయినప్పటికి, కథాంశంలో కొత్త దనంలేదు. అంతకు 
ముందే తెలంగాణా పోరాట నవలలు వెలువడటం మూలాన ఈ 
నవలలోని సన్నివేశాలు, సంఘటనలు చర్విత చరణమే అనిపిస్తాయి తప్పు 
ఉత్కంఠతను రెకెత్తించవు. 
రంయక: 

“బతుకుపోరు నవల (స్త్రీలకి సంబంధించినదని ముందే 
చెప్పుకున్నాం. ఈ నవల్టోని (స్త్రీల జీవితం ఒక్కొక్కరిది ఒక్కొక్క 
విధంగా వుంటుంది. 

నారాయణ తల్లి లచ్చిరాజవ్వ, భర్త బొంబాయిలో పనికి వెళ్ళి 
నపుడు, ఊరికే కూర్చుని ఏంచేయాలని బీడీలు, కట్టడంనేర్చు 
కుంటుంది. మొదట ఇంట్లో నీడ పట్టున వుండి చేయటమే కదా 
అనుకుంటుంది. “కూసుండ కూసుండి నడుమువాయె దారం సూసి 
సూసి కండ్లు వాయె తంబాకు ఘాటు వశపడక పాన్‌ అలవాటు 
జేసుకుంటె పండ్లు పాడైపోయె. పుప్పిపండ్లయిపాయె-పండ్డు ఊసిపోయె 
సరికి ముసల్దానితరైతి - ఈ బీడీలు జేసి సంపాదించింది లేదాయె - 
బంగ్లాలు కట్టిందిలేదాయె - ఉత్తగ పానం తెర్లయిపాయెో అంటూ 
వాపోతుంది (పెజి - 37). 


239 


వ్యవసాయం పనిచేస్తేనే శరీరం హాయిగా వుంటుందంటుంది. 
కోతలకు, కలుపులకు పోయినప్తుడన్నా ఇంత చల్లటి శుభమైన గాలి 
తగుల్తుందని అంటుంది. కంపెనీలో అంతా వాసనతో నిండి వుంటుంది. 
ఈ వాసనకు ఎక్కడ లేని రోగాలొస్తాయి అంటుంది. 


ఈ (స్త్రీలు ఎప్పుడూ పాగాకులో మునిగి తేలుతూండటం వల్ల 
వారి ఆరోగ్యం తొందరగా పాడవుతుంది. వాళ్లందరికి కయ వ్యాధి 
వస్తుంది. ఎప్పుడు పాగాకు దగ్గరే వుండటం వల్ల నాటుపొగాకును 
నమలడం అలవాటు చేసుకుంటారు, ఇది క్యాన్సర్‌కి దారితీస్తుంది. 
ప్రభుత్వం విళ్లకు వైద్య సదుపాయాలు అందజేసినా ఆచరణలో మాత్రం 
శూన్యం. 

ఇటువంటి జీవితంలో తన తల పండిపోయిన వృత్తాంతాన్ని 
లచ్చి రాజవ్వ చెప్తె రామక్క కథ ఇంకొక తీరుగా వుంటుంది. నవ్వుతూ, 
తుళ్లుతూ బతుకును సాగదీస్తున్న రామక్క జీవితం అర్జాంతరంగా భర్త 
చనిపోవడంతో దుర్భరమైంది. ఒక్క కొడుకును చూసుకుంటూ, 
బీడిలు కట్టడం, పాగాకు ఘాటు, ఇచ్చింది తీసుకోవడం ఇవ్వకుంటే 
గొణుక్కుంటూ ఇంటికి రావడం, ఆ కసి, ద్వేషం ఒక్కోసారి బల్తవాళ్ల 
పైన చూపడం, ఎప్పుడు ఈ సమస్యలతో సతమవుతున్న రామక్క 
కొడుకు స్కూలుకు పోయి. చదువుతున్నాడో లేదో కూడా 
గమనించుకోలేదు. కొడుకుని షావుకారు దుకాణంలో జీతానికి ఉంచితే 
వాడికి దొంగతనం అంటగట్టారు. ఆ కోపంలో ఎన్నో ఏళ్ల నుంచి పేరుకు 
ఉన్న కసి తీరేలా పిల్ల వాణ్ణి చావ బాదుతుంది. దాంతో పిల్లవాడు 
మాయమయ్యాడు; ఆ రోజునుంచి కొడుకు కోసం ఎదురుచూసూనే 
వుంది. మొగుడూ రెక్కలొచ్చిన కొడుకు ఇద్దరూ దూరమవుతారు. 
అప్పటినుండి ఈ బీడీల కార్దానాకే తన బతుకు అంకితమైంది. అన్ని 
రోజాల్నుంచి రెక్కలు ముక్కలు జేసుకొని సంపాదించి కూడపెడ్తే 


240 


రెండొందలు. ఆడబ్బు కడుపునిండా తినకుండా దాచిన డబ్బు, ఎపుడో 
కొడుకు, కోడలు, మనువళ్లు అన్న ఆశతో బతికీడుస్తుంది. మధ్య 
మధ్యన ఎవరోవచ్చి పట్నంలో కొడుకు కన్సించాడని తాము చూసామని 
చెప్తుంటారు ఆ జ్ఞాపకాల్ని సమాధిచేసుకుంది. ఇటువంటి 
కష్టాలనుభివిస్తున్న (స్త్రీలు ఆ కార్దానాలో ఎందరో! 


వారందరూ తన బతుకు బాగుచేసుకోవాలని నిర్ణయించు 
కుంటారు. వారి బతుకుపోరును వారి సమ్మె ఉద్దేశ్యాన్ని రాములు ఈ 
నవలలో తెలియజేస్తారు. 


లక్మీనితన భర్త ఇంటూ కూచుని పనిచేయడమే పెద్ద పని 
చేస్తున్నంటావేమని అడిగినపుడు ఇచ్చిన సమాధానం ఎంతో సహజంగా 
వుంటుంది. “మా ఆడోల్ల కాలు మీకే మెరుక, ఊడ కునుడు, అలుక 
జల్టుకనుడు, తొమ్మిదినెల్హు కడుపుల మోసి అయిదేండ్ర దాక కంటిపాప 
తీర్గ్ష కాపాడుడు-వంట జేసుడు - యివన్నీ గాక ఇంక మీదికెల్లి బీడీలు 
జేసుడు, మేం ఆడోల్లం జేసే పనిల మీరు ఏ పాటి పని జేత్తన్రు? మేం 
ఒక్క పోరగాన్లను సగపెట్టినంత పనిగాదు మీరు పాద్దుందాక 
రాజ్యాలేలొచ్చేది. పనులు చేసిది. అంతగలిపి ఏదో ఆడపుట్టుక 
పుట్టినాముని వంచిన తల ఎత్తకుంట మాటకు ఎదురు జవాబివ్వకుంలు, 
మాట్లాడకుంటు, పనిజోసుకుంట జోర్తె మీకు ఏమేర్పుడుతది మేం జేసి 
పని - ఆడోల్లందరం ఓ సారి పదిహను రోజులు పిల్లగాన్తను మొగనికి 
అప్పజెప్పి తల్తిగారింటికోతే తెలుత్తదొ అంటుంది. 


ఇన్నిపనులు చేసుకుని కార్దానాలకు పోతే అదొక నరకం. 
“కాల్చుజాపుకుందాముంటే. జాగలేదాయె, పోరగాన్రను పండేద్దామంటె 
సతాం ముత్తెమంత జాగలేదాయె, యిట్ల ముడుసుకొని కూసుండి 
మోకాల్టు, -గుఠజవట్టై. == ఈ ఘాటు ఊకే పీలిస్తే టీబీ 
అసొంటిరోగాలత్తయంటు - గా గాండ్ల బుచ్చుక్క గిట్టనే తంబాకు గాటు 


241 


వడక బీడీలు చేసి చేసి చేదగ్గుతోటె గాదె దావుకాన్త వడ్డది” అని ఒక ఈ 
“బీడీలు జేసేటోల్లకు వయసుతోటి ఏంపనిగా పోయింది తీయి. పదేండ్లు 
జేసెటొల్లకు పానం ఏమ్మిగులుతుంది? ఛేదగ్గు పెయి మీది బొక్కలు దప్ప 
ఈ పరిస్టితి మారాలె మనంగూడ అందరి తిర్గ బత్కాలె మనగ్నూడ 
కూలీలు పెరుగాలౌె సౌకర్యాలు పెరుగాలె. గందుకనే సమ్మె జాయ్యాలో” 
అని సమ్మెను సమర్దిస్తారు. 

సామాజిక సమస్యలు వాటి పరిష్కారాన్ని ఉత్పత్తి 
సంబంధాలరీత్యా విశ్లేషిస్తూ, సామాజిక సమస్య పరిష్కారంలోనే (స్త్రీ 
సమస్య పరిష్కారం కూడా ఉందని రాములు “బతుకుపోరు” నవల 
నిరూపిస్తుంది. 


Ut 


బోయజంగయ్య తన “జాతరి నవలలో పల్లెల్లో గాఢంగా 
నాటుకుపోయిన మూఢవిశ్వాసాలను జనం భాషలో వెలుగులోకి తెచ్చి 
వారిని చైతన్యవంతం చెయ్యడానికి ఈ నవలను రచించానని చెప్పారు. ఈ 
నవలకు (ప్రేరణ తన చిన్ననాటి అనుభవాలేనని ఆయన తెలిపారు. 


ఈ నవలలో ముఖ్య పాత్ర రాధ. పిల్లలు లేని రాధ హుషారుగా 
ఉండదు. దీని చుట్టూ ఉన్నకథే జాతర నవలకు మూలం. రాధకడుపున 
కాయకాస్త చూడాలని మామగారి కోరిక, గుడికి వెళ్లి దీపారాధన చేయించి 
ఒక రోజు అక్కడ ని(ద్రచేస్తే పిల్లలు పుడతారని ఆ ఊర్లో నమ్మకం. భర్త 
రాధకు పిల్లలు పుడతారనే నమ్మకం తనకు లేదంటూ రాధ నొక్కంర్తినే 
జీతగాని సాయంతో వెళ్ల్రమంటాడు; ఈ నవలల్లో పిల్రలుపుట్టుకపోవడానికి 
కారణం తప్పుంతా రాధదే అయినట్టు ఆమెపైనే తోసేస్తారు. 

రాజారామమోహన రాయ్‌ సంఘ సంస్కరణోద్యమం (ప్రవేశ 
పట్టే విగ్రహారాధనను నిరసించి మూఢనమ్మకాలను ఇిండంచాడు. 

242 


మం(త్రాలనూ, నమ్మకాలనూ దుయ్యబట్టాడు. ఇతనిని అనుసరించే 
గురజాడ, గిడుగు వారు ఎటిని తెలుగు సాహిత్యంద్యారా (పసారంచేస్తూ, 
మూఢ నమ్మకాలను సడలించే (ప్రయత్నాలు చేసారు; వీరేశలింగంగారు 
సంస్కరణోద్యమాలను నడిపే సమయానికి తెలుగుదేశంలో విద్యా 
విజ్ఞానాలు అంత (ప్రచారం పొందలేదు. తెలంగాణాలో కూడ బాల్య 
వివాహాలు, కన్యా శుల్బ_ం, నిర్భంధ వైధవ్యం, దేవదాసి, ఆడబాపల పేరిట 
భోగం మేళాలు విపరీతంగా వుండేవి. మశూచి, కలరా వ్యాధులు వస్తే 
అమ్మవార్లకు ఆగ్రహం వచ్చిందని జాతర చేసి జంతు బలులు ఇచ్చే వారు. 
(పజల అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకొని మతం, మతాధిపతులు వారిని 
జాగృతం చేయకుండా వారి అజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. (స్త్రీ 
చదువుకుంటే మగవాడి ఆయుష్షు తగ్గిపోతుందనీ మతం ఆంక్షలు 
పెట్టింది. మతం కట్టు బాట్టు సురుతో ఆడదాన్ని అజ్ఞానాంధకారంలో 
ఉంచింది. అయినా ఇప్పటికీ గ్రామాల్లో (ప్రజలు ఈ మూఢవిశ్వాసాలను, 
మం|[త్రాలనే నమ్ముతుంటారు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగాచేసుకుని 
గ్రామాధికారులు, పూజారులు ఉన్నత వర్గాల వారందరూ కలిసి వారి 
పబ్బం గడుపుకుంటుంటారు. గుళ్లాని కోనేటిలో మునిగి ఒంటిపార చీర 
కట్టుకొని ఆడవాళ్లు ధ్వజస్తంభంచుటూ పార్టుదండాలు పెట్టుకుంటే 
పిల్లలు కలుగుతారని ఒక మూఢవిశ్వాసం. తరువాత శివుని గుడిలో కెల్లి 
లింగపూజ చేసి పూజారిచేత నీ కడుపున ఒక కాయకాస్తుంది 
అన్నమాటపై విశ్వాసముంచుతారే తప్ప మగవారు తమని డాక్షరు 
పరీక్షించడానికి మాత్రం ఒప్పుకోరు. 


మామగారి ఆజ్ఞప్రకారం జీతగానితో కలిసి జాతరకు 

బయలుదేరుతుంది రాధ. జీతగాడైన రంగడు రాధల సంభాషణలో కలల 

(ప్రస్తావన వస్తుంది. రాధ దృష్టిరంగడి దండరెక్కకున్న తాయత్తుపై 

పడుతుంది. తాయత్తు ఎందుకు కట్టుకున్నావన్నదానికి సమాధానంగా 
243 


కలలు పడకుండా ఉండటానికని సమాధానమిస్తాడు. కలలుపడితే మనిషి 
బక్కగ ప్తోళాడట అన్న రంగడి అజ్ఞానానికి జాలేస్తుంది. 

[ఫ్రాయిడ్‌ సిద్దాంతం (ప్రకారం కలలకీ, మనుష్యుల 
అంతరంగాలకీ సంబంధం ఉంది. కలలద్వారా మానవ మనస్తత్వాన్ని 
విశ్రేషెంచవచ్చు. -ఈ కలలను గురించి కొంతమంది మనస్తత్వ శాస్త్రవేత్తలు 
వ్యక్తుల !బాహ్య (ప్రవర్తనను పరిశీలిస్తారు. మరికొంతమంది మన 
అంతరంగంలో ఎలాంటి అంతఃసంఘర్షణలు జరుగుతున్నాయో బాహ్య 
లోకంలోని వాస్తవికతలను తమలోని బలహీనతలను వ్యక్తులు ఏ విధంగా 
గుర్తించలేకపోతున్నారో చెబుతారు!"  (పేజి-19) కలలు ఆరోగ్యానికి 
చాలా మంచివని చెబుతూ తీరని కోరికలు అన్నీ కలల్లో కన్విస్తవి అన్న 
రాధ మాటలు (ఫ్రాయిడ్‌ సిద్దాంతానికి చాలా సమీపంలో ఉన్నాయి. 
(ఫ్రాయిడ్‌ వంటి మనో విశ్లేషణ ళాాస్త్రుజ్ఞులు స్వప్నాలు వ్యక్తియొక్క 
వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయని, అవి అర్షవంతాలనీ భావించారు. 


“At all events dreams highly indimwidualized products 


of the entire personality” 19 


హిందూతత్వంలో కూడా స్వప్నాలకు (ప్రాముఖ్య 
మీయబడింది. వ్యక్తి యొక్క చేతననుమించి మనసు స్వవ్నావస్టలో 
చలించటుం గమనించాల్సిన విషయం. ఆ తాయత్తును కట్టుక్‌"ని 
ఆడోళ్లను ముట్టుకుంటే ఆ తాయత్తు మహిమ ఉండదని చెపిన రంగడి 
మాటలకీ, వాడి అమాయకత్వానికి రాధ నవ్వుకుంటుంది. విప్పకునే 
మొగ్గలో ఏవేవో అందాలు దాగున్నట్టు మూసుకున్న కళ్లల్లో ఏవేవో తీరని 
కోరికలు అన్న రచయిత రాధ పాత్ర పరిస్థితిని బట్టి ఆమెయొక్క మనసు 
పోకడ మనకు అర్రమౌతుంది. శివుని గుడిలో కూర్చున్న పూజారి 
ఒక్కొక్క (స్త్రీకి నూనె దీపంవెలుతురులో ఆమెనుదుట అడ్డంగా 
విభూతి రుద్ది, శివలింగం దగ్గర మల్లెపూలు తీసుకుని ఒకటి నోట్లో 


244 


పెట్టి, ఓచేత్స నోరుమూసి మరోచేతో బెడ్డుదగ్గరి చీరను క్రిందకి నెట్టి 
బొడ్డో ఓ పువ్వుంచి తప్పక ని కడుపున ఈ పువ్వు కాయకాస్తది అంటూ 
తలనుండి మొలవరకు నిమురుతాడు. 

మేలిమి బంగారమైనా రవ్వంతైనా రాగి కలిస్తేనే ఒక అందం అన్న 
మాటను ఒక శాసనంలాగా చెపుతూ ఇతరులకు వినిపించకుండా ఇంకా 
ఏదో అంటూ కనుసైగ చేస్తాడు. తర తరాలనుండి వస్తున్న ఈ తంతుని 
ఆ ఊరిపెద్దలు అక్కడి పూజార్ణు కాపాడుతూ వస్తున్నారు. ఈ 
తంతంతా రాధకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తడిసిన ఒంటి పారచీరలో 
తాను నగ్నంగా ఉన్నట్టు పూజార చూపుల ద్వారా తెలుసుకొని వళ్లు 
జలదరిస్తుంది. ఈ రకంగా జాతరను పూర్తి చేసుకొని ఇంటికి వస్తుంది 
రాధ. చాకలి మంగమ్మ ఉతికిన చీరను రాధకిసూ చీర పోగలు లేచినాయని 
చెప్తుంది. జాతరకు పోయినపుడు పట్టుచీరతో స్నానం చేయడం 
మూలాన చీర పోగులు లేచినాయేమోనన్న రాధ సమాధానం విని 
మంగమ్మ నవ్వుతుంది. మంగమ్మ నవ్వుకు రాధ కారణం అడిగి నప్పుడు 
“మనిషికి పిల్రలయ్యేచాలు ఉండాలెగాని మొగోనిలోపల _ ఇత్తనం 
ఉండాలెగాని దేవుని దగ్గరికి పోనవసరం లేదని” చెప్తుంది. 
అటువంటపుడు మంగి జాతరకు ఎందుకు వెళ్లిందోనని రాధ 
అడుగుతుంది. దానికి సమాధానంగా జాతరపరుతో తనకూ తన బావకు 
మధ్య సంబంధాన్ని చెప్తుంది. మంగమ్మ రాధల సంభాషణలో 
వర్గవైషమ్యుంగాని వర్గ విరోధంగానిలేదు. భూస్వామి కోడలు, చాకలి 
మంగమ్మ అన్న భేదంలేకుండా ఇద్దరూ కష్టసుఖాలు చెప్పుకునే 
ఆడవాళ్లలా కనిపిస్తారు. రాధమ్మకు భూస్వామి భార్య, భూస్వామి 
కోడలుగా అనే హోదా తప్ప మరింకే హోదా లేదు. అందువల్లనే 
వాళ్లిద్దరూ పూజార్లు చేసే మాయను చాలా ఓపెన్‌గా చెప్పుకుంటారు. 

245 


వెంటనే రాధకు జాతరలో జరిగిన దృశ్యాలు గుర్తుకు వస్తుంచాయి. ఆ 
రోజు పూజారి తనతో మాటాడుతూ మాటాడుతూ ఆలయగోడలపై 
శృంగార దృశ్యాలను చూపిస్తూ హరికధలో చెప్పిన (క్రికృష్ణుని చేష్టలను 
గుర్తుచేస్తాడు. ఏ కార్యం వెనుక ఏ పరమార్దం దాగుందో నంటూ 
గుడిలోంచి ఒక కొబ్బరికాయ తెచ్చి ఆమె చేతిలోపెడుతూ మన్మధపూజ 
చేయిస్తానంటాడు. మన్మధపూజ పేరుతో ఆమెను స్వాధీనం 
చేసుకుంటాడు. పిల్లలుకావాలన్న రాధ అవసరం మీద పూజారివల 
విసిరాడు. ఇతరుల అవసరాన్ని గుర్తుచేసి మనిషి భయాన్ని సృష్టిస్తాడు. ఆ 
భయాన్నే దేవుని పేరుచెప్పి అణిచి వెస్తూ తన అవసరాలను 
తీర్భుకుంటాడు. 


రాధకు కడుపు పండిందని అందరూ సంతోషిస్తుంటారు. 
జీతగాడు రంగడు కూడా తన సంతోషాన్ని వ్యక్తంచేస్తూ మం(త్రాల్లో ఎంత 
మాయ ఉంది అంటూ తాను జాతరలో ఒక ఆడదానితో కలిసి 
ఉండగానే తాయిత్తు మాయమయిందని చెప్తాడు. రంగడి మాటలువిన్న 
రాధకు జాలి, నవ్వు రెండూ కలుగుతాయి. ఆ తాయత్తు ఆడదాన్ని 
తగలంగానే పోలేదని రంగడు నిద్రలో ఉండగానే తానే రెక్కనుండి తీసానని 
చెప్తూ కచ్చడం కప్తుపైనున్న తాయత్తును తీసి చూపిస్తుంది. రంగనికి 
కూడా మోసం తెలిసి కోయదొర తన పబ్బం గడుపుకోవడానికి అబద్దం 
చెప్పాడని (గ్రహిస్తాడు. 

మూఢనమ్మకాలు మనిషిని గుడ్డివాళ్లి చేస్తున్నందుకు వాటిని 
(ప్రచారం చేసే వాళ్ళ మీద కోపంతెచ్చుకుంటూ మంగిమాటలు 
మననంచేసుకుంది. “అంతామాయ బతుకే మాయ, సంసారంమాయ, 
పిల్లలు మాయ”, అన్న బట్టులుతికేమంగి మాటలే జీవిత సత్యాలు. 

246 


29టదటుంత) 833. 


తెలంగాణా నవలలు ఆ ప్రాంతపు దురాచారాల్నేగాక వెట్టి, బేగారి 
మొదలైన కట్టుబాట్లతో పాటు ఆడబాపల దురాచారాన్ని కూడా విపులంగా 
చిత్రిస్తాయి. ఇది ఒక ఘోరమైన దాస్యం. రెడ్డగారి భవంతిని, 
అంతఃపురాన్ని గడీ అని పిలుస్తుండేవారు. ఆ అంతఃపురానికి వచ్చె 
అతిధులకు ఆడబాప అనుభవించగలిగే విలాసవస్తువుగా ఉంటుంది. 
అందరికీ అణిగిమణిగి ఉంటూ ఆట బొమ్మలా తయారౌతుంది. ఆమె 
ఇష్టైయిసన్టైలత్‌ పని లేకుండా రసం తాగి తొక్కను పడేసినట్టు 
వేస్తుంటారు. దొరల జలా ఖుషీలకుద్రేశింపబడిన ఆడబాప బతుకు 
నీచంగా ఉండేది. వ్యభిచారం, బానిసత్వం, ఈ రెండూ ఆ ప్రాంతంలో 
'స్రైర్యవిహారం చెసాయని ఈ నవలల వల్ల వ్యక్తమౌతుంది. ఈ ఫ్యూడల్‌ 
వ్యవస్థలో ఇతర (స్త్రీలను ఉంపుడుకత్తెలుగా ఉంచుకోవడం ఒక రీతి. 
ఆనాటి సమాజంలో ఈ నీతి వివాహితులైన (స్త్రీలకు కూడా వర్తించింది. 
గంగు నవలా (ప్రారంభంలోనే జగ్గయ్య దొర అంతమ్మను చూపిన విధానం 
రచయిత చి(తీకరించాడు. జగ్గయ్యదొరను చూసి బెదిరిపోయిన అంతమ్మ 
తోవలో వదిలేసిన బొక్కెనను దొర పిల్లవానితో ఇంటికి పంపిస్తే ఆ 
పిల్లవాడు ఆసంగతి ఊరంతా చెప్పినపుడు జనమంతా ఆ ఇంటిని వింతగా 
చూస్తూ పోయారు. దాంతో అంతమ్మ తనకవమానం జరిగిందని 
బాధపడింది. రచయిత అంతమ్మను ఒక ఆలోచింపజేసే వ్యక్తిగా 
మనముందుంచుతాడు. అవమానం జరిగినప్పుడు ఏడుస్తూకూర్చునే 
సాధారణ (స్త్రీగా కాక ఆ కళ్ళలో నిప్పులను కురిపించిన (స్తీ అంతమ్మ. 
తమకు ఎదురైన క్షిష్ట పరిస్థితులలో ఆమె భర్త తాత్కాలికంగానైనా దొర 
ప్రభావానికి లొంగి పోయేసమయంలో అతనికి వివేకాన్ని కలిగించి 
అతనిలో వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన (స్త్రీగా ఈ నవలలో కన్పిస్తుంది. భర్త 

247 


నాగభూషణంతో ఈ ఊళ్లో అందమైన ఆడది ఆడదిగా బతకడం కష్టం 
అంటుంది. (పేజి - 19) జగ్గయ్య దొర అంతమ్మ కూతురిని గంగమ్మ 
నెత్తుకొని ముద్దుపెట్టుకుంటూ అంతమ్మను ముద్దుపెట్టుకోవాలనే 
కాంక్షను వ్యక్తంచేస్తాడు. ఆ ఘాతుకాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడల్లా 
అంతమ్మ ఆవేశంతో వణికి పోతుంది. జగ్గయ్యదొర కంటబడిన స్త్రీ; 
ఎవరూ నేటి వరకూ అతని చెరనుండి విడిపోలేదు. కాని అలావిడిపోయి 
ఆ దంపతులు గ్రామాంతరం పోయి క్యూలను కొని తెచ్చుకున్నారు. తనను 
తాను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో వారుజీవితంలో ఆర్ధికంగా 
నష్టపోయారు. అంతమ్మపట్టు వల్ల దొరసాని సాయం వల్ల నాగభూషణం 
పల్లెటూరి నుండి పట్నం వచ్చి ప్రామిసరీ నోటు వ్రాసి ఇవ్వడం 
తప్పించుకున్నారు. దొర అక్రమంగా తన ధాన్యాన్ని కుప్పగొట్టించుకొంటే 
ఏమీ చేయలేక పోయాడు. 

తన ఇంటూ దొంగతనం చేయిస్తే కూడా మారు 
మాటాడలేదు. అంతమ్మ ఊళ్లో ఉండి ఇదంతా చూసూ బతకమ్మ 
పాటలూ, దంపుడు పాటలూ పాడుతూ ఇతరులకు నేర్పి పాడించడంలో 
శ్రద్దతీసుకుంటుంది. జగ్గయ్య దొర కన్నుపడ్డ నాగభూషణం భార్య 
అంతమ్మ అతని చెజిక్కకుండా ఆమె భర్తతో గాయపడిన తన మనసును 
విప్పచెబుతుంది. ఆర్దికంగా చాలా నష్టపోయినా ఎంతో ధైర్యంతో ఆ 
(గ్రామం నుంచే మకాం మార్ప్సించే పరిణామం జరిగింది. లేకుంటే ఆమె 
కూడా మరొక ఆడబాపగా జగ్గయ్య ఇంట జీవనం గడపవలసి వచ్చేది. ఇదే 
నవలలో రచయిత పర్శస్త్రీల విషయంలో దొరల నీతి (ప్రభావం వాళ్ల 
ప్రల మైన కూడా ఉంటుందని చెబుతాడు. ఈ దొరల బళ్లాల జీవితాలు 
పంజరాల్ట్‌ చిలకల్తాంటివి. వీళ్లకొక (ప్రత్యేకత లేకుండా తమకున్న 
హోదాను ఆర్దికమైన దర్పాన్ని చూసుకొని మాత్రమే తృప్తిపడతారు. 
వ్యక్తిగతంగా ఆలోచనలూ కోర్కెలూకల మానవులుగా (బతకరు. 

248 


వ్యక్తిత్వం అసలే ఉండదు. దీనికి ఉదాహరణగా జగ్గయ్య దొర భార్య 
రత్నమ్మ దొరసానిని చెప్పుక్‌వచ్చు. వీరు తమ భర్తలతో విముఖత కలిగి 
ఉండటంతో పాటు పంజరంలాంటి జీవితం వల్ల ఇతర పురుషులను 
ఆకర్షించుకునే 'పప్రయత్నంచేస్తారు. ఈ భూస్వాముల ఇళ్లలో ఘోషాను 
పాటించడం వల్ల పురుషులు చాలా తక్కు_వగా ఇంట్చాకి రావడం 
జరుగుతుంది. తప్పుని పరిస్టితులలో పాలేర్టు తదితరులు వస్తుంటారు. 
అటువంటి వాళ్లల్లో ఒకడైన నాగభూషణంతో రత్నమ్మ 
అ(క్రమసంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. అతడు తనభర్తకు శత్రువై 
పోయాక కూడా అతనిపైన వ్యామోహాన్ని ఆకర్షణని తొల గించుకోలేదు. 
నాగభూషణంపైన అనవసరంగాకోపం (ప్రదర్శించే జగ్గయ్యమీద 
రత్నమ్మకు జాలి, సానుభూతి కలుగవు. తన భర్తముందు నాగభూషణం 
గెలుపు రత్నమ్మక్‌ "క అవ్యక్తమైన ఆనందాన్నిచ్చింది. అతడు 
ఆం(ధమహాసభలో చేరి దొరకు పూర్తి శత్రువైపోయాక కూడా అతనిపై 
వ్యామోహన్ని ఆకర్షణని తొలగించుకోలేకపోయింది. ఊళ్లోని క్రొత్త 
కోడలు ఎవరైనా వచ్చిందంటే ఆమెను (ప్రక్కలోకి తెచ్చుకునే మార్గాల 
కోసం దొరలెంతో శ్రమపడతారు. ఆ సంఘంలో ఆడదాని విలువ 
పక్క_వరకే. కనుకనే అంతమ్మ వంటి (స్త్రేలు కుమిలిపోయేవారు. తాముగా 
పాందే సుఖాలను పొందకుండా తమకళ్ల ముందో చెవులముందో ఇతర 
స్త్రీల పట్ట తమ భర్తలు మోజు పడటం చూసి, తమ సంతానం కూడా 
అలాగే (ప్రవర్తించడం చూసి వారి మనసులపై ఒక రకమైన గాఢ (ప్రభావాన్ని 
చూపుతుంది. అందుకే వారు ఇతర పురుషులతో సంపర్కం 
పెట్టుకునేందుకు ఉబలాటు పద్రుంటారు. అందుకే రత్నమ్మ తన కొడుకు 
దగ్గర నాగభూషణాన్ని (ప్రశంసిస్తూ, గుమస్తా లక్ష్మయ్య ఎడల వెకిలిగా 
ప్రవర్తించిన తీరులో (స్త్రీ సహజమైన వాంఛలను, ఆకాంక్షలను, 


నదే 


నిర్రక్యంచేసిన తమ భర్తల అహంకారం పట్ల నిరసనని తెలియజేస్తారు 


. 249 


రచయిత ఈ పాత్రలో! "ఈ గొలుసు దొరసానికే తగింది. వారికి తగ్గట్టే 
వెతికి తెచాను; అంటాడు నాగభూషణం. కాని జగ్గయ్యకి ఆ 
గొలుసునుచూడగానే నాగభూషణం భార్య అంతమ్మ గుర్తుకు వచ్చి 
మనసులో అంతమ్మకు తగ్గట్టు అనుకుంటాడు పైకి అనలేక. కాని 
నాగభూషణం మాత్రం రత్నమ్మకు తగ్గట్టుందని అనేశాడు. దాంతో 
అంతమ్మ సౌందర్యం తనని ఆకర్షించినట్టై తన భార్య సౌందర్యం 
నాగభూషణాన్ని ఆకర్షించ లేదుకదా అని మనస్సు చివుక్కుమనేలా 
బాధపడతాడు. వెంబడే “అంతటి గుండెలా మామూలు కంసాలివాడికి” 
అని ధైర్యం తెచ్చుకుంటాడు. వీరిద్దరి అభిమానాన్ని రచయిత కొన్నిచోట్ల 
భావగర్భితంగా చెబుతాడు. “దొరతోటకు పోయిన సమయంలో రత్నమ్మ 
కొంటెగా నాగభూషణాన్ని చూస్తూ మేడ మెటెక్స్ర సాగింది. నాగభూషణం 
కూడా వెంట వెళ్తాడు (పేజి - 26). 


దొర(ప్రవర్తన వల్ల తనలో కలిగిన మానసిక బాధను అంతమ్మ 
నాగభూషణంతో చెప్తుంటే నాగభూషణం నగల పనితనాన్ని మెచ్చు 
కుంటూ రత్నమ్మ జగ్గయ్యతో సంతోషంగా చెప్తుంది. ఈ నలుగురి 
విలోమఅనులోమ సంబంధాలను రచయిత నర్మగర్భమైన భావాలతో 
వెల్లడించారు. జగ్గయ్యదొర బంగారు గొలుసును అంతమ్మకిచ్చి తన 
పథకాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు. కాని ఫలితం దక్కలేదు. జగ్గయ్య 
దొరకు అంతమ్మ మీద కన్నుపడితే రత్నమ్మకు నాగభూషణం మీద 
మనసు పడింది. అందుకే తృణప్రాయంగా రత్నమ్మ నాగభూషణానికి ఆ 
గొలుసును ధారాదత్తంచేసింది. ఇటువంటి సంఘటనలు దొరల ఇళ్లల్లో 
పతి గతిలేక పడే అవస్థలో దొరసానుల తప్పనిసరి ఇక్కట్లు! ఈ నవలలో 
రత్నమ్మ తన మాటలచేత ఆనాటి ఫ్యూడల్‌ విధానాన్ని నిరసించేతీరు 
దొరసానుల దయనీయమైన అసహాయమైన జీవితం ఈ పాత్రలో 


250 


ప్రతి దొర ఇంట్సును ఆడ బాపలుగా ఉంపుడుగత్తెలుగా 
జీవితాన్ని గడుపుతున్న (స్త్రీలు తప్పనిసరిగా దర్శనమిస్తారు. వీళ్ల జీవితాలు 
విచిత్రమైన కథా సంఘటనలతో నిండి ఉంటాయి. ఓ ఇంటికి కోడలై 
అందరిలా సంసార జీవితం గడపాలనుకుంటూ కమ్మని కలలుకన్న (స్త్రీలు 
వీరు. కాని పుట్టింటి దారి(ద్ర్యానికి దొరల అహంకారానికి వారి శారీరక 
అవసరాలకు బలియై, పండ్రండ్లు లేక దాసీలవలె దొరల ఇండ్లల్లో తము 
జీవితాన్ని గడుపుతుంటారు. ఈ దొరలు సంతానం కలుగకుండా 
శఛాశ్చితంగా గొ డ్రాళ్లు కావడానికి బలవంతంగా మందులు తినిపిస్తుంచారు. 
ఈ ఆడబాపల జీవితాలే రహస్య నిలయాలు. దొరల ఇళ్లల్లో వీరికి 
తెలియని రహస్యాలంటూ ఉండవు. ఏ విధమైన ఆర్ధిక స్వాతం(త్ర్యం 
లేకపోగా దొరలకు తమ భార్యలిచ్చే సర్వ శారీరక సుఖాలనిస్తూ దాసీల 
కంటే నికృష్ణంగా జీవనం గడుపుతున్న ఈ ఆడబాప దాసీ చేసే చాకిరి 
జీవితాంతం వెట్టి చాకిరీయే. దొరలకంటికి ఇంపుసొంపులుగా కనబడిన 
(స్త్రీలంతా వారి హస్తగతాలే. శీలంచెడగొట్టుబడిన (స్త్రీలుగా కుక్కతాకిన 
విస్తర్లుగా వీరు జీవితాలు గడుపుతుంటారు. ఏ ఇంట్లో ఎంత మంది 
ఆడబాపలూ మగబాపలుంటే ఆ దొరలపైశాచిక కృత్యాలు అంత హెచ్చుగా 
పరిశీలించుకోవాలి. ఇటువంటి వారి సంఖ్య అనాటి వారి హోదా, స్థాయికి 
గుర్తింపుగా భావించిన కాలమది. 


దాశరధిరంగాచార్య రచించిన చిల్లరదేవుళ్రలో వనజ దొరగడీలో 
జీవితాన్ని ఈడుస్తున్న ఒక ఆడబాప. వనజ పుట్టిందీ పెరిగిందీ దొర 
గడీలోనే. ఆ గడీనివదిలి ఎన్నోసార్టు పారిపోదామనుకుంది. వనజ తల్లిని 
దొర ఉంచుకుంటాడు. వారిద్దరికీ పుట్టిన బిడ్డ వనజ. మొట్టమొదటిసారి 
తనను దొరలగదిలోకి దొరసాని పంపించినప్పుడు తన తల్లి కళ్లల్లో నీళ్ళు 
నిండటం చూస్తుంది. ఆమె కూడా తనవలెనే విస్సహాయురాలని తలచి ఆ 
జీవితాన్ని అలవాటు చేసుకుంటుంది. అటువంటి జీవితం గడుపుతున్న 

251 


సమయంలో సారంగపాణి మాటలు శరీరావికి కాకుండా గుండెకు 
గిలిగింతలు పెట్టి నట్టనిపిస్తుంది. యం[త్రంలా, ఆట బొమ్మలా అందరికీ 
లొంగిన తనకు స్గొప్పుడో పోయింది. ఇన్ని రోజులూ ఆడదాన్ని 
పళ్ళరసంలాగా పాయసంలాగా సారాయిలాగా తాగేవాళ్లు మగవాళ్లు అన్న 
అభిప్రాయంతో ఉన్న వనజకి సారంగపాణి క్రొత్త అనుభూతిని కలిగిస్తాడు. 
కాని తాను దాసి, ఆడబాప! జంతువును అమ్మినట్టు తనను, తనతర్తిని ఈ 
ఆచారాలు అమ్మివేసాయి. చవేశ్యకన్నా కడుహీనమైన స్తితిలో దొరకు 
బానిసగా వనజ తన బతుకును ఈడుస్తుంది. తనలాగే ఈ గడీలో సరళ, 
విమల, (ప్రమీల జీవిస్తున్నారు. తనలాంటి గుండెలేని జీవితాన్ని కోరి 
తెచ్చుకునేవాళ్లు తక్కువ. కాని సారంగపాణీ రాకతో తన రాతి గుండెలో 
జీవం వచ్చింది. దొరతో చెప్పి పెళ్తాడుదామని అనుకుంది. అతని వక్షంలో 
తలదాచుకోవాలన్న ఆనందంతో తబ్పిబ్పైంది. తనకొక భర్త ఉంటాడని 
అతనితో జంటగా అందరికి కనిపించొచ్చని ఉబ్బిపోయింది. తన 
జరిగిపోయిన జీవితాన్నంతా సారంగపాణికి చెప్తుంది. 


నా వ్యవస్థలో అధికారుల పెత్తందారుల క్రూరత్వానికి, 
కీచకత్వానికి అతి సులభంగా బలి కాగలిగింది (స్త్రీలు. నవలలో ఈ 
విషయంతో పాటు ఆధ్యాత్మిక మానభంగం అనతగిన బలవంతపు మతం 


మార్పిడి (ప్రధానంగా చిత్రించబడ్డాయి!. 


ప్రేీల విషయంలో ఆ దొరలు ఎంత నీచతాానికైనా 
పాల్పడేవారు. ప్రేమ, పెళ్లివంటి స్రీ, పురుష సంబంధాలు - మానవీయ 
సంబంధాలు కలుషితం చేయబడ్డాయి. ఇదే నవలలో వనజ తల్రి దొర 
దాహానికి ఎర అయ్యింది. పెళ్లా కొత్తగా అత్తగారింటికి వెళ్తున్న కొత్త పెళ్లి 
కూతుర్ని భర్త చూస్తుండగనే గడి లోపలికి లాక్కుపోయాడు దొర. ఆ 
భర్త దొర కాళ్ల మీదపడి ఏడ్చినా లాభం లేకపోయింది. దొర ఆ రకంగా 
భార్య, భర్తలను దూరం చేశాడు. మొగుడు ఏడ్చి ఏడ్చి వెళ్లిపోయాడు. 


252 


భార్య గడిలో ఆడబాప అయ్యింది. ఆ ఆడబాప కూతురు వనజ. దొరకు 
పుట్టి మరో ఆడబాప అయ్యింది. గుండెలేని జీవితాన్ని గడుపుతూ తము 
శరీరాల్ని యం|త్రాల్లాగా అర్పిస్తూ ఉంటారు. మనసుకు అన్నీ గాయాలే. 
నాశనం చేయబడ్డ వాళ్ల మనస్సులో ఎంత అగ్ని రగులుతూ ఉండేదో 
వనజ పాొత్రద్యారా చెప్పించారు రచయిత. వనజ దేశ్‌ముఖ్‌గారి గడిలో 
ఆడబాప. తల్లి యవ్వనం దేశముఖీగారి పౌరుషానికి అంకితమైతే, తన 
యవ్వనం ఆ గడికి వచ్చిపోయె దొరబాబులకంతా పడక కావాల్సివచ్చింది. 
దేశ్‌ముఖ్‌ పుత్రిక మంజరికీ, వనజకూ ఆకారంలో ముఖ్యంగా కళ్లలో ఒకే 
పోలికలున్నాయి. ఉండవా మరి? అలాంటి వనజ లెందరో ఉన్నారు. ఒకే 
రకాన్ని పంచుకున్న ఇద్దరు వ్యక్తులలో ఒకతి చిన్న దొరసాని అయింది. 
మరోవ్యక్తి ఆడబాప అయ్యింది. ఇలాంటి సత్యాలను చాటిచెపూ రచయిత 
నేటి సమాజంలో రావల్సిన మార్చును దృష్టికి తీసుకొస్తాడు. ఆస్తి, 
అధికారం వారసత్వంగా సం(క్రమించే పరిసరాలలో నీతి కోతియై 
వెక్కిరించే వెకిలి చేష్టలను స్పష్టంగా రచయిత చూపించారు అని 
ముకురాల రామారెడ్డ గారు వనజ పాత్రను ఆ పాత్రను మలిచిన 
రచయితను విశ్లేషించారు] ”. ఇదే నవలలో (గ్రామ కరణాలు కూడా 
వీరికేమి తీసిపోరు. కరణం వెంకట్రావ్‌ ప్రాణాలు తీసి దానాలు చేసే 
దాతృత్వం కలవాడా. ఇతడు “Personification of deceit 
wickedness” 18. గాండ్ల విరిగాడు పెండ చేసుకొని భార్యతో 
దండంపెట్టుడానికి వచ్చాడు. పులి అందం చూసి కరణానికి కన్ను 
కుట్టింది. అది కూడా కరణానికి లొంగిపోతుంది. వీరిగాడు ఎప్పటికైనా 
తనకు ఆటంకమే అని ఆలోచించి కరణం వాణ్ని చంపి పాతిపెట్టించాడు. 
అది చూసిన కరణం భార్యకు మతి చలించింది. సంగతి ఊర్షో అందరికి 
తెలిసినా నోరెత్తే ధైర్యం ఎవరికీ లేదు. ఆడదానికి హృదయం ఉంటుందని 
అతనికి తెలియదు. అసలు ఆడది జంగమం అని కూడా తెలీదేమో! 
ఆడదంటే ఆటవస్తువు అని అతని అనుభవం (పేజి-172) అలాగే ఇంకో 
253 


కుమ్మరి మల్లి. ఇలా ఎందరెందరి జీవితాలో! నవల చివరలో దొర 
కూతురు మంజరి సారంగపాణిని (బమిస్తుందని తెలుసుకొన వ్యభిచారం, 
దాస్యంలో పుట్టిన తన జీవితాన్ని చూసి సారంగపాణి తనను ఒక విలాస 
వస్తువుగా భావించక ఒక (ప్రత్యేకమైన స్టానాన్ని ఇవ్వడంతో అతనిపై 
(పీమను సోదర (పీమగా మార్చుకుంటుంది (పజి-138, 139). 

ఇక్కడ కూడ రచయిత వనజ పాత్రకు న్యాయం చెకూర్చ 
లేకపోయారు. రెడ్డి, సారంగపాణి వనజల పెల్లి చేస్తానంటే సరే అని 
ఊరుకుంటుందే తప్పు వారిద్దరి మధ్య సోదర (ప్రమ ఉన్నట్లు 
చెప్పలేకపోయింది. దానికి కారణం ఆడబాపగా (బ్రతకాల్సివస్తుందని 
జవాబిస్తుంది. పాణి వనజను (పేమిస్తున్నాడని అనుమానంతో మంజరి 
వనజ ప ద్వేషం జబుంచుకుంటుంది. దాసీది తన కులుకులతో అతన్ని 
మురిపిస్తుందని, తాను దేశ్‌ముఖ్‌ కూతురు కావడం వల్ల (పేమించానని 
చెప్పలేని తన అశక్తతని నిందించుకుంటూ -వనజపై అసహ్యం 
పెంచుకుంటుంది. మంజరి దుఃఖానికి కారణం వనజ అని అనుమానించి 
రెడ్డి బెత్తంతో వనజను చావబాదుతాడు. పాణి వనజకు అడ్డం వస్తాడు. 
సారంగపాణి ఇంట్లోంచి వెళ్లిపోయినపుడు తన సోదర (ప్రేమను మంజరికి 
చెప్తుంది. “నిన్ను తెలుసుకోలేదు, నీవు పాణిని (పీమిస్తున్నావని అనుకున్న 
నాకు అడ్డం వస్తున్నావనుకున్నం ఆ కోపంతోనే చెంపమీద కొట్టిన” అన్న 
మంజరి మాటలు భూస్వామ్య వ్యవస్టను సూచిస్తాయి. వీళ్ల కెవరిపైన 
కోపం వచ్చినా అకారణంగా తమ ఇంట్లో పనిచేసే వాళ్లను, దాసీలను 
శిక్షలకు గురిచేస్తుంటారు. సంతోషమెచ్చినపుడు ఇనాములు తీసు 
కుంటూ, ఆగ్రహమొచ్చినపుడు తన్నులు తింటూ విశ్వాస పాత్రమై కుక్క 
ల వంటి జీవితాల్ని గడుపుతుంటారు ఈ గడీలోని ఆడబాపలు. 


ఇటువంటి జీవితాన్నే గడుపుతున్న మరో(స్త్రీ గంగు నవలలో 
నిలవేణో. ఈమె మద్రిమెట్టు (గ్రామం వెంకట్రావు దొర అవసరానికి గురై 
254 


పుట్టింటి దారి(ద్యంవల్ల పెళ్లీ పిల్లలులేక ఆడబాపగా దాసీ జీవితం 
గడుపుతుంది. దొరకూతురు సుజాతను చూసూ అదే వయసులో 
ఒకపుడు తానూ ఒక ఇంటికి కోడలు నౌతానని తోటి వయసు వారిని 
తలచుకొని ఊహించింది. తాను దాసిగా మారినపుటినుండి కలిగిన 
అనుభవాలు ఆమె కత్లల్లొ మెదిలాయి. మొదటి సారిగా నెల తప్పినప్తుడు 
దాన్ని తీసెయడానికి వెంకట్రావు చేయించిన (ప్రయత్నం. అప్పుడు 
ఆరోగ్యం దెబ్బతిని పడ్డ అవస్టలు తరువాత శాశ్వితంగా గెడ్రాలు 
కావడానికి తినిపించిన మందులు అన్నీ శూలాలతో పాడిచినట్లు 
జ్ఞాపకంవచ్చింది. రెండు కన్నీటి చుక్కలు వదిలింది. ఆనాటి నుంటి 
సుజాత ను తల్లివలె అభిమానంతో కాపాడుకుంటుంది. 


ఒకసారి సుజాతకి రహస్యంగా ఉత్తరాన్ని ఇస్తున్నప్పుడు తల్లి 
చూస్తుంది. వెంబడే సంగతేంటో తెలుసుకోకుండా నీలవేణి మీదపడి 
సిగబట్టి రెండు చెంపల్నీ వాయిస్తుంది. అంతేకాకుండా నీలవేణిని 
పారకతో కొట్టుకుంటూ మేడపైకి తీసుకుపోతుంది. మద్దిమెట్టు 
(గ్రామంలో ఆం(ధమహాసభ కార్యకలాపాల్ని చూస్తూ, (ప్రజాశక్తి పత్రిక, 
భూమి, జంగ్‌, పత్రికలు తెప్పిస్తున్న తోటరామయ్యకు, సుజాతకు మధ్య 
సమాచారాల్ని అందిస్తూ సుజాతకు ఒక కొరియర్‌గా నీలవేణి 
పనిచేసింది. సుజాత తల్లి జానకమ్మ ఫ్యూడల్‌ వ్యవస్థలో పుట్టి పెరిగిందే 
కాబట్టి ఫ్యూడల్‌ విలువలు, అలవాట్లు ఆమె రక్తంలో 
జీర్ణించుకుపోయాయి. అందువల్లనే నీలవేణి చేస్తున్న (ప్రతిపనిని అను 
మానిస్తుంది. భూస్వామ్య వ్యవస్టలో ఆనాటి (స్త్రీలు తమ భర్తలు చేస్తు 
న్నది తప్పని తెలిసినా వాళ్లముందు నోరు ఎత్తే ధైర్యం లేక ఆ కోపాన్ని, 
అసూయని ఈ దాసీలపై తీర్చుకుంటారు. ఈ దాసీలను ఏ భోగద్నష్టితో 
చూస్తారో ఆడబాపల్ని ఏ కామవాంఛలకోసం ఉన్నారని భావిస్తారో అదే 
దృష్టితో వారు చేసే (ప్రతి పనిని అనుమానిస్తారు. (స్త్రీ, పురుషుల మధ్య 

255 


ఉత్తర ('ప్రత్యుత్తరాలుంచే అవి సెక్స్‌ పరమైనవే అనుకుంటారే తప్పు వేరే 
రకంగా ఆలోచించరు. దానికి కారణం రాజకీయ ఉత్తరాలు రహస్యంగా 
ఉంటాయని ఆమెకు అవగాహన లేకపోవడమే. అందుకే నిలవేణి రహ 
స్యంగా ఉత్తరాన్నిచ్చినపుడు మీదపడి తంతుంది. నిలవేణికి తార్పుడు పని 
తప్ప ఇంకొకటి చేతకాదని వీళ్ల నమ్మకం. (ప్రజలను దోచుకుతింటూ వారి 
చెమటను డబ్బుగా చేసికొనే దొరలకు కామవాంఛలు పెరిగేవేకాని, తరగేవి 
కావు. ఆ దొరల దాసీలు నలిగి పూలయ్యాక, పీల్చివేయబడ్డ చెరుకు. 
లయ్యాక చేసేది ఈ తార్పుడు పనే. వీళ్లు దొరలకు, దొరసాన్లకు ఒకరికి 
తెలియకుండా ఒకరికి సంబంధ సమావేశాలను ఏర్పరుస్తూనే ఉంటారు. 


ఇటువంటి సంఘటనలన్నీ దొరల _ గడీలల్లో సామాన్యమే 
కాబట్టి తన కూతురు కూడా నీలవేణి సాంగత్యం వల్ల చెడిపోయిం 
దేమోనని అనుమానించింది. జానకమ్మ నీలవేణిని బరితెగించిన ముండ 
అని తిడ్తుంది. నీలవేణిని గర్భవతిని చేసి దిగతాగించి శాశ్వతంగా గౌడ్రాల్ని 
చేసి తన కామవాంఛతో ఆడబాపగా చేసిన వెంకట్రావ్‌ గొప్పు మర్యాద 
కలవాడు. ఆ గడీలోకి వచ్చే ఎందరో దొరల అధికారుల కోరికలకు బలై 
పోయిన నీలవేణి బరితెగించినముండ! ఈ నీతిలేని వాళ్లకు ఎదుటి 
వ్యక్తుల్లో నీతి కనిపించదు. పచ్చకామరులకు లోకమంతా పచ్చగా 
కనిపించినట్టు గడిలో అవినీతి (ప్రపంచాన్ని చూస్తున్న, అనుభవిస్తున్న 
జానకమ్మ అంతకుమించి ఆలోచించలేకపోయి నూతిలోని కప్పులా 
బతుకుతుంది. తన ఎదురుగనే నీలవేణి వంటి ఇతర (స్త్రీలను భర్త 
వెంక(టావ అనుభవించటంతో ఎంతో కాలంనుంచి తన గుండెలో 
అదిమిపెట్టన అసూయా, కసి ఈ తార్పుడు ఉత్తరం సాకు ద్వారా 
వెళ్లగక్కింది. అందుకే పారకతో గొడ్డును బాదినట్టు బాదుతుంది 
నీలవేణి. 


సుజాతకు నీలవేణంటే చాలా గౌర్ణ్లవం. నావల్ల చావుదెబ్బలు 
తిన్నావని నిలవేణితో అన్నప్పుడు, “ఐతేమాన్రేది, నారాతేగంత, నేచేసిన 
256 


తప్పు ఆ బగవంతుడు చూస్తునే ఉండు. మాదేందిలేరి, మావి కుక్కు 
బతుకులు కొడ్తెపడితిమి ఇంత పడేస్తే తోకాడిస్తిమి' అని గుడ్లలో నీరు 
తీసుకుంటూ సుజాతతో తన దీన గాధనువెపుకొంటుంది నీలవేణి. 
సుజాత ఎంత ఆప్యాయత కురిపించినా ఈ నరకంనుంచి బయలు 
పడలేనని, దాని వల్ల మరింత కష్టాలేకలుగుతాయని నీలవేణికి తెలుసు. 


తమ కామవాంఛలకు ఈ ఆడబాపల్ని వాడుకొని వాళ్లని దాసీ 
పుత్రులకే ఇచ్చి వివాహం చేయడం దొరల ఇళ్లలో రివాజు. ఈ నవలలో 
మగ ఆడబాప రాజం. ఈ రాజం నీలవేణి దంపతులని స్పష్టంగా రచయిత 
చెప్పకపోయినా నవల చివరలో సుజాత మాటలద్యారా ఈ విషయం 
స్నష్టమౌతుంది. రాజం నీలవేణి ఇద్దరు సుజాతకు సమాచారం 
అందిస్తున్న సమయంలో సంఘం వాళ్లతో పరిచయం ఏర్పరుచుకున్నారు. 
ఊర్గోకి సంఘం వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తారు. సంఘంతో రహస్య 
సంబంధం పెట్టుకుంటూ తమ ఊర్లోకి వచ్చిన ఊరేగింపును 
చూడడానికి ఉత్సాహంగా పర్గొత్తి ఇంటీ వాకిట నిలబడుతాడు రాజం. 
వెంక(టావ్‌ జానకమ్మల ముఖాలలో వస్తున్న మార్చును గమనిస్తూ 
నిలవేణి నిల్భుంటుంది. 


సంఘంతో, లంబాడి రామయ్యతో పరిచయం ఏర్పడిన 
తర్వాత దొరగడీలో ఆడబాపగా ఉన్న నీలవేణి అదే గడీలో సంఘం 
ప్రతినిధి గా మారింది. నవనీతం నాగభూషణాలతో సుజాత కలిసి 
మాట్లాడ్డానికి రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సుజాత తల్లి 
తం[డులకు కూడా తెలుపని తన అంతరంగిక విషయాలను కొన్ని పార్టి 
రహస్యాలను నీలవేణికి చెప్తుంది. అందుకే నీలవేణి సుజాతను కన్న బిడ్డలా 
చూసుకుంటుంది. సకల సంపదలను వదిలి వెళ్లి పోతున్న ఆమె త్యాగ 
బుద్దికి జోహార్తర్పించింది. తనలాంటి బాధాసర్చ[ద్రష్టుల జీవితాన్ని 
వెలుగులోకి తేవడానికి సుజాత (ప్రయత్నిస ప్రందని అర్హ్లం చేసుకుంది. 


25/ 


రాజం దొరల సహవాసంలో పుట్టి పెరగడం వల్ల అతను కూడా వ్యసనాలకు 
లోనయ్యాడు. తాగివచ్చి భార్యను కొట్టేవాడు. మొదట్ట సంఘంతో 
పరిచయం ఏర్పడిన తర్వాత రాజం వాటిని మానాడు. ఈ మార్చు పార్టి 
వల్ల జరిగింది. 


సుజాత పట్నుం వెళ్లిన తర్వాత పార్టీలో చేరిందని, తిరిగి ఇక 
రాదని చూచాయగా విషయంతెల్సి జానకమ్మకు నీలవేణిపై అనుమానం 
పోయింది. పిల్చి గద్దించి అడిగింది. దానితో నీలవేణికి సుజాతకు ఉత్తరం 
అందించినపుటి రోజులు, చావతన్నులు గుర్తుకొచ్చి వణికి పోయింది. ఆ 
రాత్రికి రాత్రే పుట్టింటికి వెళ్లి గడి కడపతాక్కలేదు. రాజం వెళ్లి పిలిచినా 
ఏదో ఒక వంక చెప్పితోటు రామయ్య" సహాయంతో ఎక్కడైనా లేచి 
పోదామంటుంది. అది విన్న రాజంకి మొదట భయమేస్తుంది. నీలవేణి 
చెప్పింది అర్లంకాక తికమక పడ్డాడు. ఎందుకంటే, తోట రామయ్య 
సహాయంతో వెళ్టిపోవటమంటే పార్టీ కొరకు పోవడం అని అర్హం. తోట 
రామయ్య అనుమతితో ఒక రోజు తెల్లవారుజామున నీలవేణి, రాజం 
ఊరు విడిచి వెళ్లిపోయారు. ఐతే ఒక్క నీలవేణి వల్ల ఈ పని జరిగిందా 
అంటే కాదు అనే దీనికి జవాబు చెప్పొచ్చు. ఆం(ధమహాసభ తెచ్చిన 
సాంఘీక చైతన్యమే తనకు విముక్తి కలిగిస్తుందని తనకు మొదటి నుంచి 
తెలుసు. నీలవేణి తన జీవితమే కాకుండా సుజాత కూడా పార్టీ జీవితానికి 
అంకితమైపోవడానికి కూడా సహాయపడింది. నిజానికి సుజాత కొరకు 
దెబ్బలు కాచి, రహస్యాలు మరుగున పరచి, ఉత్తరాలు, పత్రికలు అంది 
స్తూ, సుజాతకు తోడు నీడగ వ్యవహరించకపోయినట్టెతే సుజాత పార్టీ 
జీవితానికి పోయి ఉండేదికాదు. ఆ రకంగా ఆమెకు పార్ర్తీ జీవితాన్ని 
ఇచ్చింది నీలవేణి. మొట్ట మొదట దొరసాని చేతులో తన్నులు తిని తమ 
బతుకులు కుక్కలవంటివని కొడితే పడివుండే, పెడితే తోకాడించే 
బతుకులు మావి అని చెప్పుకున్న నీలవేణి గడిలోనే ఉండి పార్టీ 


“ప్రతినిధిగా నిలదొక్కుకొని చివరికి హైదరాబాదు పార్టీలో చేరేటంత 
258 


దశలో వున్న అమృతవాణోని చూస్తూ, బలరామయ్య జరిగిపోయిన 
సంఘటనలన్నీ నెమరు వేసుకుంటూ, ఆమెపై జాలిని, కరుణను 
(ప్రదర్శిస్తాడు. అమృత వాణి ఏడుస్తుంటే తానూ దుఃఖాన్ని 
ఆపుకోలేకపోయాడు; ఆ కణంలో తన తాహతు, అధికారం, సంపద 
అన్నీ మరిచి ఆమెపైబడి విలపిస్తాడు. 


ఈ నవలల్లో ఆడబాపల జీవితాల్ని చదువుతున్నప్పుడు 
నిజంగా (స్త్రీలు ఈ రకమైన జీవితం గడిపారా అన్న ఆశ్చర్యంతో కూడిన 
సందేహం కల్గుతుంది. రంగాచార్యగారు తెలంగాణ జన జీవితచిత్రణకు 
మాండలిక అందాలను కూర్చినవల రాయడానికి పూనుకున్నప్తుడు “నా 
చినగూడూరు మనసు తలుపులు తన్నుకొని బయటపడింది. చిల్లరదేవుచ్చు 
నవలలో నేను ఊరు పేరు చెపులేదు. చినగూడూరు ఆనాటి దొర 
రామారెడ్డి, వారి గడీనవలలో అచ్చు గుద్దుకుంది. నవలలోని పిచ్చి 
మంగమ్మ ఇటీవల వరకూ ఆ ఊళ్లో ఉండింది. నేను శిల్పంలా చెక్కి 
నామనసునే కదిలించిన వనజకు మాతృక అందమయిన అమృత పాణి. 
ఆమెయే మరీ నా మీద ఆవహించి జనపదం నవలలో అమృతవాణి 
అయింది” అని ఇటీవల ఆం(ధభూమిలో పేర్కొన్నారు. 


ఇవి కేవలం కల్పిత పాత్రలు కాదు చిల్లరదేవుళ్లలోని వనజ పాత్ర 
విమర్శలకు గురిఅయిందిిో. అయితే ఆ నవల్లో (ప్రధానమైన సమస్య 
వనజ, సారంగపాణిల పెళ్లికాదు. వారిద్దరిపెళ్లి కాకుంటే నష్టం లేదు; 
రచయిత 1930 ప్రాంతపు రాజకీయ పరిస్థితుల్ని రాస్తున్నాడని గుర్తించాలి. 
వీరిద్దరి పెళ్లిజరిగినట్టు రాస్తేనే అది అవాస్తవికతగా రూపొందుతుంది. 


దేవదాసీలు : 


జాతరనవలలో అయినింటి ఆడపడుచుల విషాద జీవన 
గాథతోపాటు బలంకలిగిన వాళ్లు బలహీనుల్ని ఏరకంగా వేపుకు 


260 


తింటున్నారో రచయిత చెప్పాడు. ఈ నవలల్లొని పాత్రల సంభాషణలు 
కన్యాశుల్బ_ంల్‌ో బైరాగి నును తలపింపజోస్తుందని పురాణం సుబ్రహ్మణ్య 
శర్మగారు పేర్కొన్నారు.” 

వ్యభిచారం చేసి (బతికే _ట్ర్ర్రులద్యారా మునుపటికీ ఇపుటికీ 
మనుషులలో వచ్చిన మార్పులను (స్త్రీల దైన్యాన్ని ఆయా పాత్రల చేతనే 
చెప్పించాడు రచయిత. ఈ నవలలో పూజారులు (ప్రజల అజ్ఞానం మీద 
వాళ్ల తెలివిని చూపిస్తు ఎలా (బ్రతుకుతున్నారో అలాగే పోలీసులు కూడా 
ప్రజల్ని దోచుకుంటూ జబర్లస్తీగా (బ్రతికేస్తున్నారని రచయిత ఆయా 
పాత్రలచేత _ధ్వనింపజోస్తాడు; పల్లెలో జరుగుతున్న వ్యభిచారమే 
పట్టణాలలో క్యాబరే పేరుతో జరుగుతున్నది దానికి సమతుల్యమైన 
వ్యభిచారమే. రాధ భర్త పాండయ్య తనలో ఉన్న కోరికల్ని భార్యతో 
తీర్చుకోలేక క్యాబరే కి వెళతుంటాడు. పత్రికలో సెక్స్‌ సమస్యలు ఆబగా 
చదువుతూ భార్యను గుర్తుతెచ్చుకుంటాడు. ఇంటికి వెళ్ళి పెరట్లో స్నానం 
చేసి వస్తున్న భార్య తడి పాదాల్లో తన అడుగులు వేసుకుంటూ వస్తున్న 
పాండయ్య రచయిత భర్త మార్చు చెంది భార్యని గుర్తిస్తున్నాడనే 
సన్నివేశం ద్వారా పాఠకులకు అందించారు. 


జాతర నవలను పాఠకులకు పరిచెయం చెసూ మధురాంతకం 
రాజారాం; “(ప్రశాంత సాగర గర్భంలో తిమింగలం వున్నట్లుగా పల్లె సీమల 
జన జీవనంలో సైతం అర్ధం లేని ఆచారాలు అంధవిశ్వాసాలు ఇంకా 
వేరూనుకునే వున్నాయి. బలం కలిగిన వాళ్లు బలహీనుల్ని వేపుకు తినడం 
మాములు విషయంగా చెల్లి పోతుంది. కొందరి అమాయకత్వం 
మరికొొరిదరికి వుహదావకాశం గా ఉపకరిస్తుంది.ఈ సమాజ అంతరంగిక 
స్వరూపాన్ని ఆవిష్కరించడానికి వీలుగా రచయిత ఒక జాతరను 
ఆలంబనగా తీసుకున్నారు. సాధారణంగా జాతరకు వచ్చే వాళ్ల లో రావు 
భక్తుల శాతం కంటే రమాభక్తుల జేబులు నగలు కత్తిరించే వారు, రామ 


261 


భక్తుల అందమైన ఆడవాళ్ల వెన్నంటి తిరగే వాళ్ళ సంఖ్యే ఎక్కువ. కానీ 
సచ్చీలం కలిగి వుండి ఇతరులకు ఆదర్శప్రాయం కావల్సిన పూజారులు 
న్యాయాన్ని ధర్మాన్ని, పరిరశ్మ్నింప వలసిన రక్షక భటులు కూడా 
రమాభక్తుల గా వుంటే ఎలా? కంచే చేను మేయడంలోని ఈ విడ్డూరాన్ని 
జాతరలో రచయిత స్పష్టంగా చిత్రీకరించారని'?ోే వ్రాసిన సమీక్ష నూటికి 
నూరు పాబ్టు నిజం 


తెలంగాణా జీవితం నేర్పిన అనుభావాన్ని ఒక నవలగా (వాయ 
సంకల్సించానని చెప్పిన బోయ జంగయ్య జాతర నవలకు 1990 లో 
తెలుగు విశ్వవిదాలయం వారు సాహిత్య పురస్కారాన్నిచ్చారు. జాతర నవల 
ద్యారా మూఢత్వా;నికి పాతర వేసూ జాతర జంగయ్య గా సిర్లపడ్డాడు 
రచయిత; ఉరిమి చేసే కొండలు ఊడిగం చేస్తున్న కొంపలు ఉన్న ఈ 
జాతర నవలను మైసూరు విశ్వవిద్యాలయం బి.ఏ.బి.ఇడి.కి ఉపవాచకంగా 
ఎంపిక చేసింది. 

ఈ నవలల్లోని స్త్రీ పాత్రలన్ని ప్రత్యక్షంగానో, 
పరోక్షంగానో, దౌర్తన్యాన్ని నిరసించేవిగా, అసహించుకొనేవిగా కనిపి 
స్తాయి. ఆ దౌర్హన్యాన్ని ఎదిరించడం శక్తికి మించిన పనైనా పోరాటం సల 
పటంలో మాత్రం (స్త్రీలు వెనుకంజ వేయలేదు. ఎందరో పలు వారి 
రాక్షసత్వాలకు బలైపోయినా కొందరు మాత్రం తమ పోరాటుంలో 
విజయం సాధించారు. 


భాస్కరభట్ల కృష్ణారావు రచించిన యుగసంధి నవల 
తెలంగాణా రాజకీయ సాంఘీక వాతావరణం (ప్రాతిపదికగా తీసుకొని 
రచించిన సామాజిక నవలగా సాహిత్యవేత్తలు చెప్పినా ఈ నవల్లో 
ముఖ్యంగా (స్త్రీల స్థితి గతులకు సంబంధించిన ఇతివృత్తమే చెప్పబడింది. 
రచయిత నవలతో పాటు నైజాం సంస్థానంలోని అప్పటి పరిస్థితులను, 
రాజకీయ సాంఘీక పరిణామాలను తీసుకున్నా ఆయన తీసుకున్న 


262 


రెండు రకాల (స్త్రీలు పాఠకుల గుండెల్లో చెరగకుండా నిల్సిపోతారు. 


1922 నుంచి 1948 మధ్య హైదరాబాదు లో రాజకీయాల 
సాంఘీక పరవర్తన మధ్య జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని 
ఈ నవలను రచించారు. పాతకాలం దురాచారాల కట్టుబాట్లు 
మూలగోడలు కూలిపోయి కొత్త పునాదుల మీద గట్టి కట్టడాలు వేస్తున్న 
.తరుణం ఈ యుగసంధి. భావాల పరివర్తనలో, సంకల్పాల సాధనలో , 
సమాలోచన సిద్ది లో ఉన్న వాతావరణం లో హైదరాబాదు రాష్ట్రంలోని 
తెలుగు జీవనం అతలాకుతలం అయిపోయింది. దాని వల్ల రాజకీ 
యాలు, సాంఘీక వ్యవస్థలు, ఆచార వ్యవహారాలు అలవాటు తారు 
మారయ్యాయి. అటువంటి పరిస్టితులల్టో నవలల్లోని పా(త్రలు 
జీవిస్తాయి. 


ఈ నవల్లో (స్త్రీ పాత్రలు హైదరాబాదులో జరిగిన 
సంక్షోభాలకీ భీభత్సాలకీ గురి అయిన మానవ సంకేతాలు. రుక్మిణి, పద్మ 
రమణ ఎవరికి వారే విచిత్ర వ్యక్తులు. అయితే ముగ్గురి జీవితం లో నష్ట 
పోయింది రుక్మిణి మా(త్రమే. పద్మ జీవితం చిన్నతనం, నుండి వడ్డించిన 
విస్తరే కాబట్టి కష్టైలంటే ఏమిట్‌ తెలియకుండా కోరుకున్న వారితో 
కోరుకున్న జీవనం గడిపింది. 


ఇక రమణ రుక్క్మిణిల విషయానికొస్తే ఇద్దరు సాంప్రదాయమైన 
(బాహ్మణ కులంలో పుట్టి పెరిగినా ఒక్కసారి ఆ సంప్రదాయ సంకెళ్లను 
తెంచుకొని బైటి (ప్రపంచంలో అడుగు పెడ్తారు. రుక్మిణి జీవితంలో 
పూర్తిగా ఓడిపోతే, రవణ తన జీవితాన్ని కొత్త మలుపు తిప్పుకొని 
అనుకొన్నది సాధిస్తుంది. ఈ నవలలో రుక్మిణి పా(త్రే ముఖ్యం కాబట్టి 
మొదట ఆమె కథనే (ప్రస్తావిస్తాను. 


రుక్క్మి౭కి జ 


263 


రుక్మిణి చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన (ప్ర. తన ఇంట్లోనే 
అద్దె కుంటున్న విశ్వశ్వరరావుతో ఊరు వదలి వెళ్లి పోవటుంతో నవల 
(ప్రారంభమవుతుంది. రుక్మిణి తండ్రి ఈశ్వరరావు, ఒకప్పుడు బాగా 
బతికిన వాడే. అతనికున్న వేళశ్యాలంపటంత్వం వల్ల ఉన్నదంతాపోగా 
మిగిలింది. ఇల్టుమా(త్రమే. కాని వయస్సుపైబడ్డా  చంద్రమ్మను 
వాదులుకోలేకపోతాడు. రుక్మిణికి ఎనిమిది ఏళ్ల వయసున్నప్పుడు 
వాళశ్లింటిముందు ఒక (బ్రాహ్మణుడుండేవాడు. ఆ (బ్రాహ్మడు వీళ్ల 
ఇంట్లోనే దేవతార్భనచేస్తు ఇంట్లోకి కావలిసిన నిళ్లు తెచ్చిపోస్తూ 
వుండేవాడు అపుడప్పుడు అతని కొడుకు రామకిష్టయ్య కూడ ఈ 
పనులు చేసూ వుండేవాడు. ఈళ్వర్‌రావు రామకిష్టయ్యకు తన 
కూతుర్నిచ్చి పెళ్లి చేస్తి తన కూతురు తన కళ్లముందే వుంటుందంటూ, 
ఎవ్వ్యరెన్ని చెప్పనా వినకుండా పెళ్రిచేస్తాడు. పెళ్హైన నా ఇంట్లూకి అల్బుడు 
నీళు మోస్తుంటే ఊళ్లో వాళ్ళు గేలిచేస్తారు. రామకిష్టయ్యకు ఒక సారి 
తీవ్రమైన జ్యురం వచ్చి చనిపోతాడు. ఆరునెలల్టోనే రుక్మిణి విధవగా 
పుట్టింటికి తిరిగివస్తుంది. 


రుక్మిణికి మొదటినుంచి సాంపదాయమంటే భయం, భక్తి, 
మడి ఆచారాలతో పెరగడం వల్ల పెద్దలు చెప్పిన (ప్రతిమాటును 
నమ్ముతుంది. వాళ్ల కులదైవం నాగుపాము. వాల్లింట్లూనే వుంటుంది. అది 
ఎవరికి హానిచేయదు. కాని ఇంటూ ఏదో అపాయం జరుగబోయేముందు 
ఇంట్సూవాళ్లకు కనిపిస్తుంది. రుక్మిణి తల్లి రేపు మరణిస్తుందనగా 
కన్పించింది. వాళ్ల తాతయ్య ఇంటూ నుండి వేరుపడేముందు 
కనిపించింది. మళ్లీ ఇన్నాళ్లకు రుక్మిణి విశ్వశ్వర్‌రావుతో లేచిపోయే 
ముందు కన్పించింది. నమస్కారం చేస్త వెళ్లిపోయె పాము వెళ్లిపోక తల 
రెండుసార్టు నేలకేసి బాదుకొంటుంది. ఏదో గొప్పు అపాయం తనకు 
జరుగుతున్నట్టు ఆమె (గ్రహించినా జరుగవలసిన దుష్టుత్యం ఎన్నడో 


264 


తనకు ఒళ్లు తెలియకుండానే జరిగిపోయిందని, ఇంకా జరగేదేముందని 
మొండి ధైర్యంతో విశ్వశ్వర్‌రావుతో ఆ ఇంటి గడప దాట్తుంది. రచయిత 
(ప్రారంభంలోనే నాగుతలాయు ద్వారా రుక్మిణి జీవితం క్యఃలపాలవుతుందని 
తెలియజేస్తున్నాడు. రుక్మిణి హైదరాబాద్‌లో పాత బస్తీలో కాపురం 
పెట్టింది. విశాలమైన భవంతిలో ఉండడం అలవాటు పడ్డ రుక్మిణి చిన్నగా 
వున్న రెండు గదులలో ఉండడానికి ఇబ్బందిపడుతుంది. హైదరాబాదుకు 
రాగానే ఆర్య సమాజంవాళ్ళు చేసి పెళ్లి కోసం ఉబలాటపడుతుంది. 
విశ్వేశ్వర్‌రావు రోజూ  కల్లబొల్లికబుర్హు చెప్తూనే సమయాన్ని 
దాటేస్తుంటాడు. వచ్చిన వారంరొజుల్టోనే విశ్వేశ్వర్‌రావు తాగుతాడని, 
వ్యసనాలపుట్టుని అర్హమవుతుంది. గట్టిగా పెళ్లికోసం ఒకరోజు 
నిలదీసినపుడు ఇంకా పెళ్లాందుకంటూ తిడతాడు. ఉంపుడు కత్తెలా 
ఉండాలా అన్న (ప్రశ్నకు “వొళ్లు కొవ్వెక్కి వచ్చిననీవు అలాకాక వురి 
ఇంకేలావుంటావనే” జవాబువస్తుంది. నేను, నా ఇల్లు అని ఎన్నో 
కోరికలతో, తనను పెల్లిచేసుకుంటాడన్న నమ్మకంతో మొదట తన 
శరీరాన్ని అప్పుగించిన రుక్మిణి ఆశాసౌధాలు కూలిపోతాయి. 
విశేశ్వర్‌రావుకు డబ్బుపిచ్చి. డబ్బుకోసం ఎంత నీచానికైన దిగజా 
రుతాడు. విశ్వోశ్యరరావు అప్పిచ్చిన ఒక మిత్రుడు ఒకసారి వచ్చి 
విశ్వేశ్వర్‌రావుకు అంతకుముందే పెళ్ణానట్టు, అతను అప్పుల ఊబిలో 
ఇరుక్కుపోయాడని చెబుతాడు. ఒక్క తప్పటుడుగుతో తన జీవితమంతా 
తారుమారైనట్లుు అర్షంచెసుకుంది రుక్కిణి. (ప్రపంచంలో చాలా మటుకు 
మానవులు ముందు ముందు ఏదో జరుగుతుందని ఆశతో జీవిసారు. 
నిస్తేజమైన జీవితాన్ని గడుపుతూ కమ్మని కలలు కంటుంటారు. ఎవరికో 
ఒకరికి తపు జీవితం సుఖవంతం కాదని (గ్రహించరు. జీవితం ఒక 
సంఘర్షణ అని తెలిసినా దాన్ని తప్బంచుకు తిరుగుతారు. సంఘర్షణ 
జీవితానికి (ప్రాణ (ప్రదమైందని (గ్రహిస్తే జీవితాన్ని కొంత వరకు 
చైతన్యవంతం చేసుకోవచ్చు. లేకుంటే విషతుల్యమైన అలసత్వంలోని 
265 


జీవితంలోకి నెట్టబడి దుర్భరంగా తయారవుతుంది. సంఘర్షణకు 
తట్టుకోలేని రుక్మిణి జీవితం కూడా దుర్భరంగా తయారైంది. 


విశేశ్వర్‌రావు స్నేహితుడు రామనాథం తన అప్పుకు బదులుగా 
రుక్మిణిని ఇయ్యమంటాడు. ఎక్కడైన అప్పుకోసం స్వంత (స్త్రీని తాకట్టు 
పెట్టుకుంటారా అని రుక్మిణి అడుగుతుంది. “నీవేమన్నా పుస్తెకట్టి పెళ్లి 
చేసుకున్నదానివా అంటూ, భార్య విషయంలోనే నాకా పట్టింపు లేనప్పుడు 
ఏదో మదమెక్కి నా వెంట బడిన మనిషి విషయంలో 
ఎందుకాలోచిసాను అని విశ్వేశ్వర్‌రావు జవాబిస్తాడు. తన శీలం ఎలాగు 
చెడింది కాబట్టి అతనికి డబ్బు సమకూర్చడంలో తన కంటె ఇచ్చి 
సహాయపడుతుంది. కంటె తీసుకెళ్లిన నాటినుండి విక్వోశ్య్ళర్‌రావు 
పతావుండడు. వెండి, బంగారు వస్తువులను తాకట్టుపెట్టితే ఒకసారి 
కాకున్నా ఒకసారి విడిపంచుకోవాలనే తాపత్రయం ఉంటుంది. (స్త్రీని 
తాకట్టు పెట్టితే అది విడిపించుకునే వస్తువుకాదని తాకట్టు పెట్టేవారికి, 
తీసుకున్నవారికి తెలుసు. వెండి బంగారాల ముందు మానవ జీవితానికి, 
ముఖ్యంగా (స్త్రీకి విలువ లేదని తెల్పు. ఆ రకంగా విశ్వేశ్వర్‌రావు చేతిలో 
నుంచి, రామనాథం చేతుల్లోకి మారింది రుక్మిణి. విశ్వోశ్యర్‌రావుతో లేచి 
వచ్చినపుడు ఆమె హృదయంలో ఇం(ధధనస్సు వెలిగింది. జీవితమే 
చాకిరిగా భావించిన ఆమె హృదయపు వెలుగులో ఆశలు, ఆశయాలు 
చిగురించాయి. పత్నిగా గృహ యజమానురాలిగా సంఘంలో స్థానం 
లభిస్తుందని అనుకున్న రుక్మిణికి విశ్వేశ్వర్‌ రావు వెల్తిపోవడంతో కట్టుకున్న 
ఆశా సౌధాలు కూలిపోయాయి. తను పత్ని నానంనుంచి ఉంపుడుగత్తెగా 
మారడంతో ఆమె హృదయం స్పందించడం మానుకుంది. ఆరోజు 
నుంచి నిర్లిప్తత ఆమె జీవితంలో చోటుచేసుకుంది. 


ఒకడు రుక్మిణిని గొడ్డును అమ్మినట్టు అమ్మితే, ఇంకొకడు ఆ 
గొడ్డును కొన్నాడు, గొడ్డు చేతులు మారింది. కొనుగోలుదారు 


266 


బలవంతంగా శరీరాన్ని మాత్రమే కొన్నాడు కాని ఆత్మను 
కొనలేకపోయాడు. శరీరం లొంగుతుంది. రోజాలు గడుస్తున్నాగాని 
ఆత్మలొంగలేదు. ఆమెను నవ్వించటానికి, సంతోషపెట్టడానికి (స్త్రీలు 
తొందగా (్రలోభపడే వస్తువులను కూడ తెస్తాడు రామనాథం. వేటికి 
లొంగని ఆమె మనస్తత్వానికి ఆశ్చర్యపడుతు ఆమెకు చిన్న, చిన్న 
అడ్డంకులు కల్పిస్తాడు. ఇల్టుమార్శితే కొంతలో కొంత మార్తువస్తుందని 
ఆశతో (శ్రామిక (ప్రజల మధ్య రుక్మిణిని తీసుకువస్తాడు. రామనాథం 
కావాలని రుక్మిణి ఆచారాలకు అడ్డంకులు కల్పిస్తాడు. ఏ పాత్రలో పోసిన 
నీరు ఆ పాత్ర ఆకారాన్ని మార్చుతున్నట్టు రుక్మిణి కూడ పరిస్టితుల 
కనుగుణంగా మారుతుంది. రచయిత ఇక్కడ వీరేశలింగం పంతులుగారిని 
(ప్రస్తావిస్తారు. విధవ వివాహాలను శా, స్త్రసమ్మతమైనవని రుజావుచేస్తూ 
కులవివక్షత లేకుండా ఎన్నో విధవ వివాహాలు చేసారని, ఆ ఉద్యమం 
హ్లాదరాబాదుకు కూడా పాకిందని రచయిత చెప్తాడు. గాంధీమహాత్ముడు 
కూడా విధవ వివాహాలు అంగీకరిస్తాడని, ఏరేశలింగంగారి సంప్ష 
హ్లాదరాబాదులో లేకపోవడం వల్ల ఆర్య సమాజం వారు కుల వివక్షణ 
తెలియకుండ వివాహాలు జరిపెస్తారని రచయిత చెపారు. 


రచయిత రుక్మిణి పాత్రలోని మానసిక సంఘర్షణకు చక్కగా 
ప్రతిబింబించారు. రుక్మిణి బ్రాహ్మణికం వదులు కోవడానికి ఒప్పుకోదు 
కాని విధవ వివాహానికి ఒప్పుకుంటుంది. విధవ వివాహం తనకు అవసరం 
కాబట్టి దాన్ని ఆమోదించగల్లింది. అట్టాగే ముందు ముందు కులం 
మార్పుకు సిద్దపడుతుందని రచయిత భావార్లకంగా తెలియజుస్తాడు. 


చెంబూ, తప్పేలాలాగా, వస్తువులాగా హృదయం ఉన్న అందాల 
బొమ్మని రామనాథానికి అప్పగించి మాయమైపోతాడు విశ్విశ్ళురరావు. 
సాంఘికంగా ఎటువంటి భ(ద్రతాలేదు, ఆదుకునే బంధువులు లేరు. 
సంప్రదాయ పరంగా కలిగేటువంటి, పుట్టింటి రక్షణ కూడా లేదు. 


267 


మనసులేని దేహమొకటే ఆమెకున్న ఆస్తి. రామనాథంచేతిలో కీలు 
బొమ్మలా ఎటు తిప్పితే, ఎలా చెపితే అలా (ప్రవర్తించగల పతన ఫ్రైతికి 
వచ్చింది రుక్కిణి. 


తను ఏమైపోతుందో ఎంత లోతుకి కూరుకుపోతుందో కూడా 
అంచనా వేసుకోలేని అమాయకత్వంలో ఉన్న రుక్మిణి ప్రతిఘటించి 
ఓడిపోతుంది. (ప్రవాహానికి కొట్టుకుపోయే పుల్లలాగ ఆమె జీవితం 
ఎటుపడితే అటుకొట్టుకుపోయింది. రామనాథం పుణ్యమా అని 
(బాహ్మణీకాన్ని వదిలేసింది. (శ్రామిక వర్గజాతిమధ్య వుండటంవల్ల కులం 
పట్టింపులు సన్నగిల్రిపోయి రుక్మిణి జీవితంలో సాంఘీకంగా, 
విప్రవాత్మకంగా మార్పువస్తుంది. రుక్మిణి మొదటి నుంచి తన బాధ 
లేమీటో చెప్పకుండా ఇతరులపైన జాలి చూపించి వారికి కష్టైలువస్తై 
ఆదుకోవడం తన విద్యుద్రర్మంగా భావిస్తుంది. రామనాథంకు రాను రాను 
రుక్మిణి ఒక జటిల సమస్యగా తయారౌతుంది. ఏ రకంగా మచ్చిక 
చేసుకుందామన్నా దగ్గరకు రానీయని రుక్మిణిని సామ, దాన భేద 
దండోపాయాలలో ఆఖరి అస్త్రం (ప్రయోగించాడు. ఆదెబ్బలకు 
భరించలేక “మీరంటేనాకు ఇష్టమే” అంటూ ఏడ్చింది. అది 
హృదయంలో నుంచి కాక పైపై అరుపులని తెలుసుకొని నిరు 
గారిపోయాడు. మొట్టమొదటిసారిగా ఒక (స్త్రీ చేతిలో పరాభావాన్ని 
అనుభవించాడు రామనాథం. రామనాథం మొదటినుంచి వయ్యారాలు 
ఒలకపోసి ఒక ఉంపుడుకత్తెను రుక్మిణిలో చూడదలచుకొన్నాడు. 
గాంభీర్యవే భూషణంగల ఆ వెల లేని రత్నాన్ని అతడు విలువ 
కట్టలేకపోతాడు. దాన్ని బండరాయి అనుకొని దాన్ని వదిలిపెట్టి 
వెళ్లిపోయాడు. అప్పటినుంచి నిజమైన జీవితం తెలుస్తుంది రుక్మిణికి! 
చేతిలో దమ్మిడీ లేక ఇంట్లో బియ్యం లేక పక్కనున్న ఎల్లమ్మ సహాయంతో 
ఇంట్లూనున్న మంచాలు, కుర్చీలు అమ్మేస్తుంది. ఆ సమయంలో 


268 


ఫ్యాకరీలో పనిచేయడానికి నిశ్చయించుకుంటుంది. ఆ ఇంట్లో నుంచి 
ఇంకా చిన్న ఇంట్లూకి మారింది. ఆమె పనిచేయకపోతే గడవదు. చేస్తే 
ఫ్యాకరీ యజమానికి లొంగక తప్పదు. పనిలో చేరంగానే రషీద్‌ అనే 
'అతడు తనని కోరుకుంటున్నాడని. అది ఒప్పుకోకుంటే తనతోపాటు 
ఎల్లమ్మ కుటుంబం కూడా వీధిలో పడుతుందని తెలుసుకొని రషీద్‌కు 
లొంగిపోవడానికి న్నిరయించుకుంటుంది. ఈ దెహం ఎల్లమ్మ ఉద్యోగం 
నిలబడడానికి ఉపయోగపడితే దానికి ఇంకా (ప్రయోజం, విలువ 
ఉందన్నమాట, ఆ కాస్త విలువ వున్నా ఫరవాలేదు. తరతరాలుగా 
రుక్మిణిలో జీర్ణించుకుపోయిన త్యాగం, పరచింతనా,  రషీద్‌కి 
లొంగిపోయేట్టు చేస్తాయి. విరిద్దరు అవిద్యవల్ల పరిస్థితులకు తల 
వంచారు. రెక్కలువంచి కాయకష్టం చేసుకొని పాట్టపోసుకోవడానికి తమ 
మానం పణంగా ఎందుకు పెట్టాలో విద్య చెప్పలేకపోయింది. 
పొట్టపోసుకోవాలంటే మానాన్ని బలిపెట్టాలనే తలతోక లేని ఆలోచనను 
ఆచరణలో పెడ్తారు. నిప్పులు కడిగే సదాచార (బ్రాహ్మణ కుటుంబంలో 
పుట్టిన రుక్మిణి ఇప్పుడు ఒక ముసల్మాన్‌ యువకుని ఉంపుడుకత్తె. 
మతం, జాతి, తిండి, ఆచారం యివేవి దేహలాలసకి, పురుష 
అభిజాత్యానికి అడ్డురావు. తాను విశ్వేశ్వర్‌రావుతో వచ్చినప్పుడు వితంతు 
వివాహాన్ని మాత్రమే అంగీకరిస్తూ, (బ్రాహ్మణీకాన్ని వదలననుకున్న 
రుక్మిణి ఆఖరికి దాన్ని కూడా వదిలేసి పరమతస్తునితి సంబంధం 
పెట్టుకోడానికి కూడా వెనుకాడలేదు. అప్పుడు తన అవసరం పెళ్లి. 
అందుకు వితంతు వివాహాన్ని ఎన్నుకుంది. ఎప్పుడైతే రామనాధంతో తన 
జీవితం ముడిపడిందో అప్పుడు (బాహ్మణీకాన్ని విడిచిపెట్టింది. అదీ తన 
అవసరంకొరకే. అంటే జీవిక కొరకే. అదే జీవిక కొరకు తను 
పరమతస్తునితో వుంటూ చివరకు మతం మార్చుకోవటానికి కూడా 
ప్రయత్నిస్తుంది. నిజానికి రుక్మిణి ఎవరిని యాచించనక్క_రలేదు. 
తనపాల్టు తనుపోసుకుంటు, ఎవరి సానుభూతిలేకుండా తన జీవితాన్ని 
269 


సాగిస్తుంది. ఏ విశ్వేశ్వరరావులు, రామనాథంలు, రషీద్‌లు తనకిప్పుడు 
అవసరంలేదు. నిజానికి వీళ్ళంతా తనని అన్యాయం చేసినవాళ్లు. తన 
జీవితాన్ని రచ్చకీడ్చి, తన (బ్రతుకు బండపాలు జేసి దుఃఖభూయిష్టం 
చేసినవాళ్లు. అయినా రషీద్‌ కోసం నిరీక్షించడంలో తన సంబంధమేమిటో 
చెప్పుకోలేకపోతుంది. రషీద్‌ మిత్రులు కొందరు ఒక హిందూూస్త్రీతో 
ఉంటున్నాడని తెలుసుకొని ఆ సంబంధం వదలకపోతే హత్యచేస్తామని 
బెదిరిస్తూ ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తారు. తనవల్ల అతని 
(ప్రాణంపోతుందని తెలుసుకొని ఎన్నోసార్టు అతనిని తనదగ్గరకు రావద్దని 
(బతిమాలుతుంది. రుక్మిణికి ఏమతం గురించి తెలియకున్నా రషిద్‌ 
(ప్రాణాలు నిలపటంకోసం తన మతం మార్చుకుంటానంటుంది. అతడు 
దాన్ని పెడచెవిన పెడ్తూ మతం మార్చడం అర్హరహితమని చెప్తాడు. 
అతనికి అపుటికే వహిదాఅనే అమ్మాయితో పత్రీ నిశ్చయమైంది. తనను 
వదలమని ఎన్నిసార్హు ప్రార్థించినా నా బొందిలో ప్రాణం ఉండగా నిన్ను 
వదలను అంటూ వెళ్లిపోతాడు. చాలా రోజులతర్వాత మళ్లీ రుక్కిణికి 
గడప దగ్గర నాగుపాము ఉన్నట్టునిపిస్తుంది. మళ్లీ ఏదో అపాయం 
ముంచుకు రావచ్చునని భయపడుతుంది ఆమె భయపడ్డ ట్టుగానే రషిద్‌ను 
రజూాకార్డు చంపివేస్తారు. తను ఏది కాకూడదని కోరుకుందో అదే 
జరుగుతుంది. ఆమె స్థితి శుద్ద (శోత్రీయం నుంచి, మురికి కాలువలోకి 
దిగజారింది. తనలో మిణుకు మిణుకుమనే స్పందన కర్షించిన వ్యక్తి 
రషీద్‌. ఆ రషీద్‌ తనకోసం (ప్రాణాలర్సించాడు. 


మొట్టమొదటిసారిగా రుక్మిణికి తన కుటుంబ సభ్యులు 
గుర్తుకొచ్చారు. వాళ్లలో తనను (పమ చేసే వాళ్ళ దగ్గరకు వెళ్లాలని ఉబలా 
టపడుతుంది. తన పుట్టెడు దుఃఖాన్ని వాళ్లతో చెప్పుకొని ఒకసారి 
ఏడవాలనిపించింది. రుక్మిణికి తన వాళ్లలో జరిగిన మార్పులు తెలియవు. 
తెలిసే అవకాశంలేదు. రుక్మిణి జీవితం కాలంతో కదలలేదు. ఫ్టంభించి 


270 


పోయింది. కటిక చీకటిలో ఒక కాంతి కిరణం లేని చిమ్మ చీకట్లో 
వంటరిగా ఏకాకిగా మిగిలిపోయింది. ఆ నిమిషంలో తానేస్టితిలో వుందో 
మరిచిపోయింది. ఈ నవలలో రుక్మిణికి జీవితం ఎలా (బ్రతకాలో 
నేర్పించలేదు. ఆమె జీవితంలో వచ్చిన పురుషులందరు ఆమెను 
మోసగించిన వాళ్ల. తమ అవసరాలకు రుక్మిణిని వాడుకున్నారే తప్పు 
సమాజంలో తగిన స్టానాన్ని ఇవ్వలేక పోయారు. రుక్మిణికి చదువు 
లేకపోవడం వల్ల అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల అందరికీ పావులా 
ఉపయోగపడిందే తప్పు తన జీవితంలో సార్లకతను సంపాదించ 
లేకపోయింది. అయితే ఈ పాత్ర వల్ల రచయిత ఏం చెపుదల్ఫుకున్నాడో 
స్పష్టంగా తెలియదు. 


రవణ: 


ఈ నవలలో మరో విశిష్టమైన పాత్ర రవణ. రవణా, రుక్కిణి 
వరసకు అక్కా చెల్లెళ్ళు అవుతారు. రవణ చిన్నపుడు బావరఘుతో 
పెల్లికలలు కంటుంది. పెల్లికి తల్లి ఇష్టపడకపోవడంతో వేరే సంబంధం 
చేసుకోవటానికి ఇష్టం లేక తల్లి తండ్రిని వదిలేసి స్నేహితురాలి 
సహాయంతో పట్నానికి వచ్చింది. ఇంటర్మీడియట్‌ చదువుతున్న 
సమయంలో తనకు రఘు మీద (పేమలేదని తన జీవితానికి చదువే 
ముఖ్యమని తెలుసుకుంటుంది. తనకు రఘుతో జీవితం పాసగదని 
నిర్ణయించుకుంది. ఆమె మనసులో (పేమ భావంకంటే; విద్యా 
సేవాధర్మం, ఈ రెండే ఎక్కువ ఆకట్టుకున్నాయి. అందరి విద్యార్గుల్లా 
కాకుండా జీవితంలో కొన్ని ఆశయాలు ఏర్పర్చుకుంది. మంచి 
మార్కులతో పాసయినా డాక్షరు కోర్సులో చేరటానికి తండ్రికి శక్తికి 
మించినపని, పెళ్లి కంటే డబ్బు ఇస్తారుకాని లోకంలో ఎవరైనా 
చదువుకంటే ఎవరు అప్పుకూడ ఇవ్వరు. కాలాన్నిబట్టి విలువలు 


271 


మూరుతాయని గ్రహించరు. పెళ్లి చేయలేదే అంటారు తప్ప ఎందుకు 
వదివించలేదని ఎవరూ అనరు. అందుకే రవణ తన జీవిత న్నిర్ణయాన్ని 
తానే తీసుకుంది. ఎవ్వరినీ యాచించకుండ, తల్లి తండ్రులను 
కష్టపెట్టకుండా నర్సింగ్‌ కోర్సులో చేరాలని నిళ్ళియించుకుంటుంది. 
దానిలో ఇచ్చే. ప్రయ్‌ఫండ్‌ డబ్బుతో భవిష్యత్తులో మెదిసెన్‌ 
చదువుకోవచ్చుననే అభిప్రాయానికి వస్తుంది. (బ్రాహ్మణ జన్ననెత్తి 
మాదిగవృత్తి అవలంబిస్తావా అంటూ రోజుకు పదికాన్సులు చేసి ఆ 
ఛండాలమంతా ఇంట్లో కలుపుతావా ఆని అవహేళనచేసాడు తండి. ఇతర 
స్నేహితులంతా అలాగే వెక్కిరిస్తారు. ఎవరేమన్న వెనుదిరిగ తత్వం రవణ 
లో కనుపించదు. స్నేహితురాళ్లను చూసి అసహ్యపడుతుంది. ఆధునిక 
యువతికి (ప్రాచీన (స్త్రీకి వున్న వ్యత్యాసం స్నేహితురాళ్లలో కనుపించదు 
చాలా (స్త్రీలు గొర్రైెదాటుగా వివాహంతో అంత మొందుతారు. అవకాశాలు 
వున్నాయని చదువుకుంటారే తప్పదాన్ని ఆచరణలో డ పెట్టడానికి 
(ప్రయత్నించరు. ప్రాచిన సాంప్రదాయాలలో పడి గిల, గిల 
తన్నుకుంటారు. వివాహమే తన జీవిత లత్యంగా ఎన్నుకుంటారు తప్ప 
తమ జీవిత లక్ష్యానికి వివాహం అడ్డ్డువస్త దాన్ని పరిత్యజించే ధైర్యం 
ఎంతమంది (స్త్రీలకుంటుంది? స్వతంత్ర ఆలోచన లేకుండ పరిస్థితులకు 
తలవంచుతూ గదులు గదులుగా తమ జీవితాన్ని గడుపుతారు. నేర్చుకున్న 
విద్యతో ఒక గదిలో బంధింపబడటం వల్ల దానిలోని వెలుగులు జీవిత 
సమస్యలకు (ప్రసరించలేకపోతాయి. నిజంగా ఆలోచిస్తే ఒక చీకటి 
కొట్టులాంటిది ప్రాచిన సాంప్రదాయం గల గది. తర తరాలనుంచి వంళ 
మంతా అనుసరిసూ వస్తున్న సాంప్రదాయాలు ఇంకోగదిలో భ(భ్రపరిచి 
ఉంటాయి. ఈ సాంప్రదాయాలు మంచివా  చెడ్లవా అని 
వితర్శించుకొంటే వాటి పవిత్రతనే దూషంచినట్లాతుంది. నేర్చుకున్న 
విద్యా విధానాలతో వాటిని పరీక్షించడం మానివేసి వారసత్వంగా వాటిని 
శిరసావహించాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న స్త్రీకి విముక్తి 
272 


దొరుకుతుందన్న ఆశలేదు. 


రవణకు కూడ ఈ దారుణమయిన పరిస్థితులే సంభవిస్తాయి. 
కృతనిశ్చయంతో స్వతంత్ర ఆలోచనతో తన జీవితాశయం సాధించడానికి 
ఎన్ని కష్టైలవైన ఎదిరించి తన జీవితం తాను దిద్దుకోవడానికి సంకల్సించు 
కొంటుంది. అందుకే స్నేహితురాలు పద్మ డబ్బు సహాయం చేస్తానన్నా 
తిరస్కరిస్తుంది. 

రవణ నర్సింగ్‌ కోర్సులో చేరిన తర్వాత రఘు ఏ ఆధారం 
లేకుండా జీవించలేడని తెలుస్తుంది. స్వతంత్రంగా జీవించలేని వ్యక్తులకి 
ఆలంబన అవసరం. రఘు మరోవ్యక్తి ఆలంబనతో జీవించగల పూలతిగ 
వంటివాడుకాని తను అలాంటిదికాదు. తనకి మానవసేవ, విస్తృత జీవితం 
కావాలి. (ప్రమా పెల్లి ఇవి తనని కట్టి పడెయ్యలేవు. అది ఒక్క పద్మే 
ఇవ్యుగలుగుతుందని తెలుసుకొెని, వాళ్రిదరిని కలపడానికి నిశ్చయించు 
కుంటుంది. రఘుకు తనపై మనస్సు విరగటానికి స్నేహితురాలి సహా 
యంతో తాను ఒక క్రిప్రియన్‌త్‌ సంబంధం పెట్టుకొన్నట్టు పుకారు 
పుట్టించింది. అది నిజమే అనుకొని రఘు పద్మను పెల్లి చేసుకుంటాడు. 
వారిద్దరికీ పెల్లికానుక పంపిస్తుంది. అప్పుడు నిజం తెలిసి భార్యాభర్తలు 
రవణతో తిరిగి స్నేహంగా వుంచారు. కొద్ది మాసాల తర్వాత పద్మకు 
పుట్టినకొడుకును ఎత్తుకొని, రఘుకు ఇవ్వబోతుండగా రఘు రవణని 
చూస్తు ఏడేళ్ల (క్రిందట తమ ఊళ్లో జరిగిన సంఘటనలు జ్ఞప్తికి 
తెచ్చుకొంటూ పగటికలలు కంటుంటాడు. రఘుకి (ప్రాక్టికల్‌ దృష్ట ఇంకా 
అలవడలేదని విచారిస్తూ క్షిషసమస్యలతో కూడుకున్న జీవితాన్ని ఎలా 
నెగ్గుకు రాగలుగుతాడా అని సందేహిస్తుంది. అందుకే అతనితో “నీవు 
మొట్టమొదటే సారిగా (పీమావతి పేటలో కనబడిన దశలోనే ఇంకా 
వున్నావు. అప్పుటినుంచి ఇప్పటికి ఏడు సంవత్సరాలు గడిచినా నీవు ఏ 
మాత్రం ఎదుగలేదు' అంటూ వెళ్లిపోతుంది. 


273 


యుగసంధి నవలలో సాంప్రదాయాలకు సంఘంలో 
జరుగుతున్న మార్పులకు మధ్య ఇమడలేక జీవిత సంఘర్షణలో 
ఎటుపోవాలో తెలియని పరిస్థితిలో రుక్మిణి పెళ్తిమాత్రమే జీవిత 
మనుకొని కేవలం ఆ ఒక్క దానికోసం బయటి (పపంచంలో అడుగుపెట్టే 
తనకంటూ ఒక గమ్యం లేకుండా జీవిత (ప్రవాహంలో ఎటుపడితే అటు 
కొట్టుకుపోయింది. దానికితోడు చదువు రాకపోవడంకూడ తోడైతన 
జీవితాన్ని సక్రమమార్ష్శంలో నదిపించలేకపోయింది. క్షణికావేళం వల్ల జీ 
చీకటిలోనే గడుపవలసివచ్చింది. వెలుగును చూపిస్తుందనుకున్న ఓ 
చిరుదీపం భగ్గున మండి రుక్మిణి జీవితాన్నే దహించి వేసింది. 

అదే (బ్రాహ్మణవంశంలో పుట్టి చదువుకుంటున్నప్పుడే వ్యక్తి 
ఇష్టాయిష్టాలకు (ప్రాధాన్యమిస్తుంది రవణ. కాలేజీ చదువులో ఆమె అభి 
(ప్రాయాలు మరింత బలపడ్డాయి. సాంప్రదాయ ఒరవడిలో కొట్టుకు 
పోకుండా కాలానుగుణంగా మనుష్యులు మారాలనే నిజాన్ని తెలుసు 
కొంటుంది. (పతి జీవితానికి ముఖ్యమైన ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని 
ఆ లత్యసాధనకి జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటిని కూడ త్యాగం 
చేయాలని అప్పుడే (స్త్రీ లోకానికంతా విముక్తి కలుగుతుందని 
విశ్వసిస్తుంది. తానుకోరుకున్న జీవితం తనకు లభించిందన్న మానసికా 
నందంతో, మనస్టైర్యంతో, ఒక విశిష్టమైన (స్త్రీగా రవణను కళ్లముందు 
వుంచారు రచయిత. వీరిద్దరి పాత్రలవల్ర (స్త్రీకి విద్యాభ్యాసం వుండాలని, 
విద్య లేకపోవడంవల్ల, రుక్మిణి ఎంత నష్టపోయిందో, అదే విద్య ఉండడం 
రవణ కష్టాలలో ఒంటరిగా ఆర్ధికంగా వలో నిలదొక్కుకుందో రుక్మిణి, 
రవణల ద్వారా సందేశాన్నిచ్చాడు రచయిత. 


(ప్రముఖ రచయిత్రి మాలతీచందూర్‌గారు “యుగసంధి నవల 
రెండున్నర దశాబ్టుల కాలంలో, హైద్రాబాద్‌లోని తెలుగు కుటుంబాలకి 
దర్పణం పడ్తుంది. యుగసంధి అంటేనే గడిచిన కాలంనుంచి కొత్త 


274 


కాలంలోకి అడుగుపెడుతున్న సమయం అని అందరికీ తెలుసు. 
పాతకాలపు గేడలు కూలిపోయి వాటేపై కిత్త పునాదులు వస్తున్నపుడు 
భావాల పరివర్తనా సంకల్పాల సాధనలో కొత్తదారులూ, సంకల్ఫిసిద్దిలో 
మిట్టపల్థాలు సాక్షాత్కరిస్తాయి. తెలుగు కుటుంబాల్లోని, నైజాం సంస్థానం 
లోని ఈ మిట్టుపల్దాలలో మిళితమవడమే యుగసంధి ఈ నవల లో కొన్ని 
పాత్రలు పాత, కొత్తల మధ్యనలిగి నశించిపోతే మరికొన్ని పాత్రలు కొత్త 
ధ్యేయంతో, నూతనోత్సాహంతో, ప్రగతిపథంవైపు పయనిసాయి”. అన్న 
పంక్తులతో నవల్లోని (స్త్రీ పాత్రలను పరిచయం చేసారు. మాలతీ 
చందూర్‌గారు “బుచ్చిబాబుగారి చివరకు మిగిలేది, భాస్కర భట్టుగారి 
యుగసంధి హైద్రాబాదు స్టేట్‌కి కొంత దాకా దర్పణం పట్టిన రచనలు 
అని చెప్తూ ఈ నవలల రచయితల్లో కూడా పోలికలున్నాయని” అన్నారు. 
ఇద్దరూ రేడియోలో ఉద్యోగంచేయడం, అకాలమరణం పాందడమేకాక 
నవోదయంలో చివరకు మిగిలేది సీరియల్‌గా వస్తుండగానే ఆ పత్రిక 
ఆగిపోవడం, అలాగే తెలుగుస్వతంత్రలో యుగసంధి వస్తున్నపుడే ఆ 
పత్రిక ఆగిపోవడంవల్ల కూడా ఈ రెండు నవలలకు పోలికలున్నాయని 
చెప్పారు. యుగసంధి, చివరకు మిగిలేది నవలలాగానే చాలా (ప్రఖ్యాతి 
పొందుతుందని అనుకున్నాం అది నిజమైంది అన్నమాటలు నవలా 
ప్రాముఖ్యాన్ని తెలియజేస్తాయి. 


దాశరధి రంగాచార్య రచించిన నవలలు చిల్లరదేవుచ్చు, 
మోదుగుపూలు, మాయజలతారు, జనపదం మొదలగునవన్నీ తెలంగాణ 
ప్రజల జీవితమూ, పోరాటమూ వస్తువులుగా వెలువడినవి. ఈ నవలలన్ని 
కూడా వర్గ సామరస్యాన్ని (ప్రతిపాదించడానికి చేసిన (ప్రయత్నాలే. 


మాయజలతారులో అన్ని తరగతులకు చెందిన (స్త్రీల జీవితాలు 
అద్దంపట్టినట్టుగా కన్పిస్తాయి. పార్వతి, డైజీ, లక్మి (రజని) దంట 
ముఖ్యపాత్రలు. డైజీ చదువుకుని ఉద్యోగంచేస్తున్నా డబ్బు (ప్రలోభానికి 


275 


రోజుకొక్క పురుషుజ్లో మారుస్తుంటుంది. కాని, రాజారావు విషయంలో 
మాత్రం నిజమైన (ప్రేమను చూసిస్తుంది. రాజారావు భార్య పార్వతి 
పి.యు.సి. వరకు చదువుకున్నా ఆధ్యాత్మిక చింతనతో ఉంటుంది. 
ఆమెలో నాగరికతా (ప్రభావం పడదు. భర్తలేని సమయంలో రామాయణ 
భారతాలు మాత్రమే చదువుతూ (ప్రతినిమిషం భర్త కమం గురించే 
ఆలోచిసూ ఇల్లాలు పాత్రను నిర్వహిస్తుంది. ఈమె చూడడానికి 
అందంగాలేపోయినా మనసుమా[తం చాలాసున్నితమైనది. నవల 
మొదట్లోనే రాజారావు డైజీ ఆకర్షణలోపడి పార్వతిని ఛికొడుతుంటాడు. 
భవిష్యత్తులో ఎన్నో బంగారు కలలు కన్న ఇతడు డైజీ మూలంగా చెడు 
అలవాట్లకు బానిసైపోతాడు. ఇంట్లో బంగారు బొమ్మలాంటి భార్యను 
పెట్టుకొని ఆమెను నిర్రత్యంచేసి ఎన్నో వ్యవహారాలలో మునిగిపోయి 
పట్నంవెళల్లి తాగి ముండలదగ్గరకు వెల్లి కాలజేపంచేసివచ్చే మగాత్రను 
తెలంగాణా గ్రామీణ జీవితంలోనేగాక నగరాలలోకూడా చూస్తాం వీరి 
భార్యలకు అన్నీ తెలిసినా స్టేటస్‌ కోసం నోర్టు మూసుకుంటారు. (స్త్రీ 
అనగానే ఆమెకు భర్త స్టేటసే తన స్టేటస్‌. వీళ్లలో వేరే సాంఘిక (ప్రతిపత్తి 
ఉండదు. 


యవ్వనంలో డైజీ అందాల పరిమళం వ్యాపిస్తుంది. డైజీని 
పెంచిన తండ్రి వ్యభిచారంలోకి తానే దించుతాడు. పువ్వు పరిమళం 
బేరగానికేం తెలుస్తుంది? అతనికి కావలసింది వ్యాపారమే; అలాచేతులు 
మారిన డైజీ రాజారావు సాన్నిహిత్యంలో సేదతీర్చుకుంటుంది. తండ్రి 
మైఖల్‌వల్ల ఈ రంగంలోకి దింపిన మిత్రుడు సూరి డైజీని అడ్డంగా 
పెట్టుకొని రాజారావు దగ్గరనుండ డబ్బుగుంజడానికి (ప్రయత్ని 
స్తుంటాడు. 


పోచయ్య భార్య లక్మీ పోచయ్యకు తన భార్యపై అమితమైన 
(ప్రమ ఉన్నా త్రాగుడు వ్యసనానికి బలైపోతుంటాడు. రాజారావు ఒక రోజు 


2/76 


లతని చూసాడు. ఆమె అందానికి ఆశ్చర్యపోయి ఆమె అందాన్ని డైబీ 
అందంతో పోల్చుకుంటాడు. డైజీ ఎంతో దుర్మార్లురాలిగా, కులుకు 
లాడిగా కన్పిస్తుంది. ఆమె వల్లనే గు(ర్రపుందాలు, పేకాట ఆడి కొంపగుల్ల 
చేసుకుంటాడు. లక్ష్మిని వళంచేసుకుందామని (ప్రయత్నిస్తుంటాడు. ఒక 
రోజు తను కట్టిస్తున్న ఆస్పత్రి భవనం దగ్గరికి వెళ్తాడు. నాల్గవ 
అంతస్తులో పనిలో నిమగ్నమై ఉన్న లక్ష్మిని పలకరిస్తాడు. లక్మి భయంతో 
వణికి పోయి గుండె దడ దడలాడుతుండగా వెనక్కి అడుగువేసింది. 
ఆమెను పట్టుకుందామనుకున్న రాజారావు లక్ష్మితో సహా నాల్గవ అంతస్తు 
నుండి (క్రిందపడిపోతాడు. ఆస్ప(త్రిలో ఉన్న రాజారావు కోలుకుంటాడు. 
కాని లక్మి మాత్రం తన జ్ఞాపక శక్తిని కోల్పోతుంది. ఆస్ప(త్రిలో ఉన్న 
రాజారావుని చూడటానికి డైజీ రోజూ వస్తుంది. పార్వతి డైజీని చూసి 
ఆవేశానికి లోను గాకుండా డైజీతో సంతోషంగానే మాట్టాడుతుంది. ఆ 
సంగతి డైజీని ఆశ్చర్యపరుస్తుంది. 


సాధారణంగా హిందూ భార్యలు భర్తలు పరాయి (ప్త్రీలతో 
ఉండటం సహించరు. అలా ఉండటం తమ భర్తల దోషంగాకాక ఆ స్త్రీల 
దోషంగా పరిగణిస్తారు. అందుకే పార్వతి డైజీని ఆశ్చర్యంలో పడవేసింది. 


పార్వతి కి లకత్మీపై ఎటువంటి ఆసక్తి ఉండదు. లక్ష్మీ ఒక 
పేదది. తమపని చేస్తున్నప్పుడు పడిపోయింది కాబట్టి ఆమె ఎలా ఉందో 
రోజూ చూడటం తన కర్తవ్యమనుకుంటుంది. పార్వతికి పేదవారంటే, 
తిండిలేని వారంటే దయగాని సానుభూతిగాని లేవు. ఆవిడ విశ్వాసం 
ప్రకారం ఏజన్మలోనో పాపం చేసుకున్నవారు ఈ జన్మలో దరి(ద్రులై 
పుడతారని నమ్మకం. ఇటువంటి అభి(ప్రాయాలుగల పార్వతితో దరి(ద్రం 
సమాజంలోని అస్తవ్యస్తాల ఫలితమని దోచుకునేవారున్నారు కాబట్లై 
దారిద్య్రం ఉందని ఆమెతో వాదించి (ప్రయోజనంలేదు. రాజారావు 
ఆస్ప(తిలో ఉన్నపుడు ఒక రోజు డైజీ వచ్చి తన గర్భంలో పెరుగుతున్న 


277 


ప్రాణి కి తండ్రి అతడే అని చెబుతుంది. ఆసంగతి విన్న రాజారావు 
కోపంతో మండిపడి ఆమెను గెంటిస్తాడు. అదేసమయంలో లక్ష్మికి స్సహ 
వచ్చి నాపేరు రజని అంటుంది. డాక్టరు విషయం గ్రహంచి ఆమెకు 
ఫూర్వ స్కృతులు పోయాయని చెబుతూ ఆమె మెదడుపై ఇప్పటూ 
ఏమాత్రం భారం పడనివ్వద్దనీ, "ఆమె ఏదిచెప్పినా మీరు నమ్మాల్సిందే. 
ఓపికతో ఉండాల్సిందేనని చెబుతాడు. రాజారావు ఆమె మొహంలోని 
ఆకర్షణకు బందీ ఐతాడు. రజని అతనితో కబుర్జు చెప్పుతుంది. కళ్లతో 
మాట్టాడుతుంది. ఆమె([ప్రక్కనుంటే ఏదో అందని ఆనందాన్ని ఆనుభఖవఐ 
స్తున్నాడు. అతనికి లభిస్తున్నది మానసిక ఆనందమే. అతన్ని దగ్గరికి 
రానివ్వదు. తాకంగానే టచ్‌మీనాట్‌లా ముడుచుకుపోతూ శవంలాపడి 
పోతుంది. రజని తన ఇం(దియ త్నష్ణ తీర్చుకోవడానికి ఉపకరించ 
డంలేదు. ఆమెలో మారును తేవడానికి ఎన్నెన్నో ఊర్చు తిరుగుతారు. 
ఈ లోగా పార్వతి మగబిడ్డను కంటుంది. చాలా రోజుల తరువాత 
పార్వతిని ప్రేమతో పలుకరిస్తాడు. రజనిలో మొట్టమొదటిసారిగా 
రాజారావు తననుండి దూరమౌతున్నాడన్న తపన మొదలౌతుంది. 


డైజీని సూరి దగ్గరికి తీస్తాడు. రాజారావు పూర్తిగా తన 
కాం(టాక్టు పనులలో దివాలాతిస్తాడు. రాజారావు ఛీకొట్టినా రాజారావు 
పైన అభిమానంతో డైజీ అతనికి సహాయం చెయ్యడానికి ముందుకి 
వస్తుంది. తన వ్యాపారంలో వచ్చిన నష్టంతో రాజారావు రజని తన ఇంట్లో 
ఉందన్న విషయం మరచిపోతాడు. ఇంట్లోని దాసీలు ఈసడించు 
కుంటారు. తనపై ఎవ్వరూ సానుభూతి చూపించకపోవడంతో తనెవరో 
అర్రంగాక మెల్లగా డైజీకి దగ్గరవుతుంది. వీళ్లిద్దరి స్నేహించూసిన 
రాజారావు కూడా రజని ని ఈసడించుకుంటాడు. ఆమాట తో అహం 
దెబ్బతిన్న రజని ఇంటిని వదలి వెళ్లిపోతుంది. డైజీ రజనికి సినిమాల్లో 
చేరుస్తానని ఆళ చూపిస్తుంది. సూరి సహాయంతో రజని ఉస్మాన్‌ అనే 


278 


గుండాకి అమ్మడానికి ప్రయత్నిస్తుంది డైజీ. రజనిలో ఆలోచనలు 
ప్రారంభమౌతాయి. తను అక్కడికి తొందరపడివచ్చాను అనుకొని తిరిగి 
రాజారావు దగ్గరికి వెళ్లిపోతుంది. అలావచ్చిన రాజారావు తిరిగి ఆ 
ఉస్మాన్‌కే అప్పగిస్తాడు. ఉస్మాన్‌ ఆమెను బలాత్కరించబోయి ఆమెతో 
ఘర్షణ పడతాడు. ఆఘర్షణలో సీసాపగిలి రజని తలకు గాయమవు 
తుంది. పోలీసులు ఉస్మాన్‌కి తీసుకెళతారు. లక్ష్మికి పూర్వస్పృతివచ్చి 
గూడెంలో వాళ్లందరినీ గుర్తుపట్టి తన భర్త దగ్గరికి క్షేమంగా 
చేరుకుంటుంది. ఈ నవలలోలక్షి చావుతప్పి విచిత్ర పరిష్టితులలో 
మతిపోయి రజనిగా రూపాంతరం చెంది చివరకు లక్ష్మిగా పునర్దన్మ నెత్తినా 
నవల చివరిదాకా తన శీలాన్ని కాపాడుకుంటుంది. అంతో ఇంతో చదువు 
కున్న గౌరవంగా (బతికే మార్గంలేక గతిలేక వేశ్యావృత్తిని చేపడుతుంది 
డైజీ. పాత సాంప్రదాయాలతో పాత పద్దతులతో తన మంచి తనంతో భర్త 
పాపాలను కడిగి వేసిన పార్వతి ఈ నవలలో ముఖ్య పాత్రలు. వీరితో 
బాటు కార్మికుల పరిఫప్రతులు కొంత సినిమాసమాచారం కూడా ఈ 
నవలలో కనిపిస్తాయి. దీనిలో డైజీ పాత్ర జారిగెల్పుతుంది. (స్త్రీకి 
ప్రాణమూ హృదయమూ ఉంటాయనే విషయం మన పూర్వికులు 
అంగీకరించలేదు. (ప్రీ శరీరానికే తప్పు ఆమె ఖావాలకి (ప్రాధాన్యత 
ఇవ్వలేదు పురుషుడు. తనకు ఆనందాన్నిచ్చే ఉపకరణంగానే తప్పు 
పరిపూర్ణ వ్యక్తిగా పరిగణించలేదు. ఆకారణంచేత శారీరక సౌందర్యం 
తగ్గగానే (స్త్రీ జీవితం వ్యర్రమౌతుంది. ఆధునికులు సాధారణ (స్త్రీకి ఇవి 
ఉంటే ఉండవచ్చనే విషయాన్ని అంగీకరించడానికి సిద్దపడ్డారు. 


డైజీ తను తల్తికావాలనుకుని తనలో ఎంత బలంగా ఉందో ఈ 
మాటల వల్ల తెలుస్తుంది. “నేనూ ఆడదాన్ని .... తప్పా ఆ కోరిక 
ఉంటం. నాకు పాపకావాలి సూరీ, నేను తల్లిని కావాలి . అని అంటుంది. 
తన వేశ్యావృత్తి గురించి చెబుతూ “నాది నీచమైన వృత్తి, ఈ వృత్తి దేశంలో 


279 


ఉండకూడదంటున్నారు కాని దాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం షి 
చేస్తుందో నాకు తెలీదు. ఎవ్వరూ సహాయం చెయ్యరని నాకు 
తెలిసిపోయిం తరువాత ఆలోచించాను. ఈ సంఘం నన్ను ఒక విషపు 
వురుగులా చూస్తుంది. దూర దూరంగా ఉండాలనుకంటూందె అని 
చనిపోదా మనుకున్నా, చనిపోయింతరువాత అందరూ కడుపు చేసుకుని 
చచ్చింది అనేతిడతారుగాని సానుభూతి చూపించరని అందుకే 
చావలేదని అంటుంది. చావుతరువాత కూడా తనకవమానం జరగొద్దని 
జనం తనను కీర్తించాలని, తన పేరు నిలిచి ఉండాలనే కాంక్షమనిషి 
మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. 

జనంలో సగభాగం ఉన్న స్త్రీలు విప్రవ పోరాటాల్లో 
పాల్గొనటానికి ముందుకు రావాలని, వస్తున్నారనటానికి నిదర్శనమే 
అల్లంరాజయ్య అగ్నికణం నవల్టో ప్రధాన పాత్రలయిన బయ్యక్క పోరాట 
జాషలలో ఎలా అగ్ని కణం గా మారిందో రచయిత చిత్రీకరించారు. 


ఇప్పుటి వరకు అన్నీ తెలంగాణ నవలల్లో పదవాళ్లని పెద్దవాళ్ళు 
మాంసలు పెట్టడమే చూసాం. ఈ నవల్శ్‌ పెద్దవాళ్లు కుటుంబాల్లో మళీ 
మొగవాళ్ళు ఆడవాళ్లను హింసలకు గురిచేయడం కన్పిస్తుంది. 


ఖఅలంయ్చక్క : 


బయ్యక్క_ పాత్రము చదువుతున్నంతసేపు ఆనాటి రజాకార్ల 
పాలన  వర్ణిసూరాసిన కథ ఇక్కడ (ప్రస్తావించడం అప్రస్తుతం 
కాదనుకుంటాను. 1948వ సంవత్సరం జూలై 10వ తారీకు కృష్ణాప(త్రికలో 
“నాకాసిగ్గు? నా (క్రైత్వం ఎప్పుడో పోయింది” అనే పతాకతో ఒక 
రజాకార్రచే చెరచబడ్డ (స్త్రీ కథనం పడింది. ఆ సంఘటన క్లుప్తంగా ఇలా 
ఉంది. రైలుపెట్టైలో ఉన్న ప్రయాణీకులు హైదరాబాదు విషయాలు 
చెప్పుకుంటున్నారు. రజ్విదురంతాలు, కాందీశీకుల కష్టాలు వర్ణించి 


280 


విషాదభరితులౌతున్నారు. ఇంతలో అదే పెట్టెలో ఉన్న ఒక షప లేచి 
నిలబడింది. ఒంటిపైనున్న బట్టలన్ని తీసివేసింది. నగ్నంగా నిలబడింది. 
ఏమిటీ  ఘోరమని అంతా తలలు వంచుకున్నారు. ఆమె అలాగే 
నిలబడింది. ఆ పెట్టెలో ఉన్న ఒక వృద్దుడు ధైర్యం చేసి “ఆడపిల్లవు అలా 
నగ్నంగా ఉండటం తప్పుకాదా” అని (ప్రశ్నిస్తాడు. 


ఆ మాటతో ఆమె తోకతొక్కిన పాము రీతిగా లేచిందటు 
“తప్పా? నాకు తప్పా? ఏ నోటితో చెప్తున్నారామాట? నేను ఆడదాన్నా? 
నైజాం కిరాతకులు నన్ను వారం రోజులు ఇలా నగ్నంగా చెట్టుకు కట్టివేసి 
అట్లే పెట్టూరు. నా (స్త్రీత్వాన్ని ఆనాడే దొంగలించారు. నా ఆడతనం 
ఆనాడే పోయింది. ఇంకా ఆడదానినంటారేమిటి? చూడండి, 
నావంటినిండా గాయాలు. స్త్రీత్వం ఒకసారి పోయిన తర్వాత చుళ్లా 
వస్తుందా? ఇలా ఉన్నది మా స్తితి. మీరిలా కూర్చోని కబురు 
వింటున్నారు. నేనేం సిగ్గు పడవల్సింది లేదిక. మీరు పడవలర్సింది”. అని 
ఒక్కొక్క. (ప్రయాణికుని దగ్గరకు వచ్చి తన ఒంటిపైనున్న గాయాలను 
చూపించిందట. పెట్టెలో ఉన్నవాస్త్రంత సిగ్గుతో తలలు వంచుకున్నారు. 
ప్రముఖ కవి ఆరుద్ర ఆలోచనల అ కదలడానికి తెలంగాణాలో నిజాం 
రక్కస పాలకులచే చెరచబడ్డ ఈ (స్త్ర కథ చదివే వారు “త్వమేవాహం” 
రచన మొదలెట్టారు”. 


ఆ స్త్రీ పాత్రే బయ్యక్కలాగా ఈ నవల్లో చోటు 
చేసుకుందేమోనన్న ఊహ వస్తుంది. ఈ నవల్లో భూస్వామ్యకూరత్వం 
(గ్రామాలలో ఎన్నెన్నిరకాలుగా విజృభిస్తుందో, మనుషుల్ని ఎన్నెన్ని 
రకాలుగా గాయపరుస్తుందో బయ్యక్క_ జీవితం చెప్తుంది. భూస్వామ్య 
మనిషిని ఒంటరిగా చేసి పకడ్బందీగా వేటాడుతుంది. మొదట ఆ మనిషి 
మీద సాంఘీకంగా దాడి (ప్రారంభమౌతుంది. సాధారణంగా ఇలాంటీ 
తాలిదాడుల్లో ఎరలు మాత్రం (స్త్రీలే! 


281 


నవల చాలామటుకు ఫ్లష్‌బాక్‌లో నడుస్తుంది. అంటే 
ఒకరకంగా ఇది ఆత్మకథ రాసుకున్నట్టు వుంది చాలచోట్ల! ఈ నవల్లో 
(ప్రధానమైన పాత్రలు బయ్యక్క, పికిలి, ఇద్దరూ దళంలో చేరినవాళ్లు. 
ఒకప్పుడు ఇద్దరు ఒకే (గ్రామంలో అక్కా తమ్ముడుగా ఉంటూ (గ్రామ 
దౌర్హన్యాల్ని తమ కళ్లతో చూసినవాళ్లు. 

పికిలి తనకు తెలిసిన బయ్యక్క కథను తనకు గుర్తున్న వరకు 
రాస్తాడు. దళంలో కల్సినపుడు జంకుతూనే బయ్యక్క చేతిలో రాసిన 
కాగితాల్ని పెడ్తాడు. బయ్యక్కతో తనస్నేహం, వీరిద్దరూనిజానికి 
అక్కాతమ్ములుకారు. కాని అంతకంటె ఎక్కువ (ప్రాణస్నేహితులని 
చెప్పొచ్చు. బయ్యక్క._ జీవితానికి పికిలి మా(త్రమేతోడు; వారిద్దరూ కల్సి 
కథలుచెప్తుకోవడం, చెరువులో ఈదడం. ఆ ఇదరూ ఎప్పుడూ ఒకే 
జట్టుగా ఉండేవారు. బయ్యక్క గురించి ఊర్జా ఒక్కొక్కరూ 
ఒక్కొక్క తీరుగ చెప్పుకునే వాళ్లు. అవి వింటున్న అప్పుట్చా పికిలికి తెలిసేది 
కాదు. పికిలి పేరు నిజానికి రామలింగు, బయ్యక్కే_ పికిలెంక అని పరు 
పెట్టింది. బయ్యక్కను అందరూ ఎందుకు తిడుతుంటారో ఒకసారి 
బయ్యక్క_నే అడుగుతాడు. దానికి సమాధానం ఏంచెప్పాలో తోచక 
ఉండిపోతుంది. పికిలి కారంముద్ర మింగుతానని బెదిరించగానే 
చిన్నవాడితో ఎలా చెప్పాలో తెలియక తనకు కులంలేదని, తనకు 
పెండ్రిగాదని, ఎవడో ఒకడుతన దగ్గరికి వస్తాడని చెప్తుంది. పికిలికి ఒక్క 
ముక్క. అర్హంకాక మౌనంగా ఉండిపోతాడు. 

బయ్యక్కకు తల్లి, అన్న ఉన్నారు. తల్లి ఎపుడూ గడిచిన 
రోజుల్లో పొందిన సుఖాన్ని నెమరు వేసుకుంటూ నశ్యాన్ని బీల్యుకుంటూ 
ఉండేది. అన్న నరయ్య మనిషి చాలా జీబురుమనిషి. ఎపుడు మాసి 
పోయిన బట్టలతో, ఎర్రటి కండ్లతో ఉండేవాడు. ఎప్పుడో ఒక్కసారి 
గుడిసెకు వచ్చెటోడు. ఆ వచ్చిన రోజు తల్లిని, గుద్దులు గుద్దెటోడు. 


282 


అతనికి కోపం ఎవరి మీదో తెలుసు. అది తీర్చుకోలేక కసితో ఇంట్ల ఉన్న 
ఆడోళ్లద్రర్ని చితక బాదుతాడు (పేజి 30). 


పికిలి రాసిన కథ బయ్యక్క_ గురించి పైపైకి మా(తమేకన్సించే 
జీవితం. అదిచదివిం తర్వాత బయ్యక్క, తన జీవితపులో లోతుల్లోకి వెళ్లి 
మనసుపాొరల్టో దాగిన విషయాల్ని బైటికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. 


తానెప్పుడు చెడిపోయిందో తనకు సరిగా గుర్తుకులేదు. కాని ఈ 
మగవాఖ్రందరి మీద కసితో నిండి పోయింది బయ్యక్క హృదయం. 
కడుపుల పిండాన్ని కరిగించుకున్న నోడు మాత్రం కడుపులనాభి 
కలుక్కుమనేది. తాగి అందరిని హేళనచేస్తూ ఒక రకమైన తృప్తిని 
అనుభవించేది. కొందరు మాత్రం ఈ కోపం మంచిది కాదని, 
ఊరుమీదికోపాన్ని నీమీద చూపుకుంటున్నావ్‌ అని మందలించే వాళ్లు. 


బయ్యక్క, నర్శయ్య పెంటపనికి కుదురుతారు ఇదరూ కళ్ళి 
పొద్దంతా పనిచేస్తారు. ఇవరై అయిదు రూపాయలు సంపాయించు 
కుంటారు. ఒక నెల పదిహేను రోజులు అన్ని అలవాట్టు మానేసి హాయిగా 
ఉంటున్న సమయంలో బయ్యక్కు.కు నెలతప్పింది. మొగిలయ్య దానికి 
కారణం అని తెలుసుకుని అతని దగ్గరకి వెళ్లి చెప్తుంది. అతను తప్పించు 
కుంటాడు. చివరికి ఎవరిబిడ్డైనా కనడానికే నిర్ణయించుకుంటుంది. 


ఒక రోజు కోమటి బాపయ్య తనతో రమ్మంటాడు, తండి 
రాంగానే మాట మార్చి బయ్యక్కే తననురమ్మందని చెప్తాడు. అది విన్న 
నర్శ్భయ్య బయ్యక్కను చావతన్ని ఆ రోజు ఇంట్యూనుంచి వెళ్లిపోతాడు. ఆ 
రోజునుండి నర్హ్భయ్య కన్పించడు. కొద్ది రోజుల్లోనే బయ్యక్క తల్లి 
చనిపోతుంది. బయ్యక్క ఒంటరిదైంది. అదే అదనుగా రోజు కొక్కరు. 
కోముటోడు, బాపడు, దొరబామ్మరిది పాపరాజు. అందర్నీ 
వదలించుకోవడం కష్టమౌతుంది. వారందరూ కూడి బయ్యక్క_ గుడిసె 


283 


లో వున్న సామాన్నంతా చిందర వందర జోస్తారు. ఆ సమయంలో 
బయ్యక్కను ఆదుకుంది పకిలి కుటుంబం మాత్రమే. అదే ఒక రోజు 
వాళ్ల ప్రాణాలకు ఉరిపెట్టినట్టయింది. పికిలి తం(డై ఊరికి ఎదురీగి నిన్ను 
కాపాడలేను అని ఒక నాటి రాత్రి చెప్తున్నప్పుడు పెద్దలందరూ ఇద్రరి 
చేతులకూ జనుప పగ్గాలు వేసి కడ్డారు. తెల్లవారి పంచాయితిలో పికిలి 
తం(డ్రి ఎంకటికి, బయ్యక్క-కి అక్రమ సంబంధం అంటగట్టి, బయ్యక్కని 
ఊర్జోంచి వెలివేస్తారు. ఎంకటికి పదిహేనువందలు రూపాయలు దండుగ 
విధిపారు. 


ఆ రకంగా బయ్యక్క_ పల్లెలో తన జీవితానికి స్వస్తి చెప్తుంది. ఆ 
రాత్రే ఏడు నెల పొట్టతో బస్తీలకు వచ్చింది. బస్టాండులో, రైల్లో స్తషన్లి 
అడుక్కోవటానికి కూడ సిద్రపడింది. చివరికి దొంగతనంగా బొగ్గు 
బస్తాలు అమ్మేందుకు కుదిరింది. అట్టా కొద్ది రోజులు గడిచాయి. 
పడుకోవడానికి సమస్య, చోటు దొరకక ఎక్కడన్నా ముదురుకుంటే మళ్లీ 
ఎవడో ఒకడు చేయేసెటోడు, ఒక తాగుబోతు దగ్గరికి వస్తుండంతో ఏదో 
ఒక గుడిసెలోకి జొరబడింది. అది రాజారాం గుడిసె. ఆ నాటి నుంచి 
పాత బయ్యక్క చనిపోయింది. ఆ గుడెసెలో కొత్త (ప్రపంచాన్ని చూసింది. 
అందర్ని మెల్లి మెల్లిగా అరం చేసుకుంటూ సంఘంలో చేరింది. తన 
(ప్రజలకు చైతన్యాన్ని కర్షించే ప్రయత్నంలో ఊరూర తిరుగుతూ తన 
స్వగ్రామానికి వచ్చినపుడు ఆమె మానసిక స్థితిని రచయిత చక్కగా 
అభివర్ణించాడు. 


తెలంగాణా (ప్రాంతంలో ప్రల ఫ్రతిగతులు భారతదేశంలోనే 
ఇతర (స్త్రీల కంటే కొంత భిన్నంగా ఉంటాయి. ఇతర (ప్రాంతాలలోని 
(స్త్రీలు స్వాతంత్రోద్యమ కాలంలో కూడా సాంస్కృతికంగా అభివృద్ది 
చెందిన [ప్రాంతాలలో ఉండటం వల్ల పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని విద్య 


284 


ద్వారా పెంపాందించుకున్నారు.. పరదా పద్దతి లేదు కాబట్ట ఉన్నత విద్య 
క్తూడో అభ్యసించినవారున్నారు. కాని -- 


హైద్రాబాద్‌ సంస్థాన జనాభాలో స్రీలు పురుషులు 
సమానంగానే ఉన్నప్పటికి (స్త్రీ చాలా వెనుకబడివుంది. దాదాపు అన్ని 
వర్గాలలోని (స్త్రీలు పురుషాధిపత్యం కింద బానిసలు గానే మగ్గారని 
చెప్పవచ్చు. పాలకుల సంస్కృతి ప్రజలలోను (ప్రవహించి (స్త్రీని నాలుగు 
గోడలకే అంకితం చేసింది. కాకపోతే ఉత్పత్తిలో పాలనే ప్ర బాహ్యా 
ప్రపంచంలోకి వస్తే దొరల, భూస్వాముల విషపుకన్ను పడి అదనంగా మరి 
కాస్త దోపిడికీ గురిచేయబడింది. 


దొరల గడీలలో తాత, తండ్రి, కొడుకులు, మనవలు, 
అల్లుళ్లు, ఒకరేమిటి దొర బంధువులలో ఎవరినీ కాదనలేని “ఆడబాపి” 
ఆనాడు ట్రక్‌ సమాజం ఇచ్చే విలువకు ఇన్న బదర్శనం మాత్రమే. 


చెలంగాణొ సాయుధ పోరాట కాలంలో ట్రక్‌ ఎంత ఆవమానం 
జరగాలో అంత అవమానం జరిగింది. ఇంటా బయటా సుఖంలేని 
పరిస్టితి; ఆర్టికమాంద్యం తెచ్చిన పేదరికం దొరల, వ్యాపారస్తుల దోపిడి 
వారిని మానసికంగా ఆర్థికంగా బాగా దిగజార్సింది. 

ప్ర్ర్రేలకి ఎలాంటి రక్షణలేదు. పనికి వెళితే దొర పెత్తందార్హ, 
అధికార కామానికి బలికావలసి వస్తుంది. వీరి కోరికలకు “కులం” 
అడ్డురాలేదు. 


(స్రలపై దొరల దుండగాలను, దౌర్ణన్యాలను వివరిస్తూ అనేక 
గేయాలు పోరాట కాలంలో వచ్చాయి. వీటిని పరిశీలిస్తే ఆనాటి (స్త్రీల 
దుస్రితి వివరంగా తెలుస్తుంది. విసునూర్‌ దేశ్‌ముఖ్‌ తల్లిని “అమ్మ” అని, 
పిలవకూడదు. “ని తండ్రికి భార్యనా” అని గదైస్తుంది. “దొరసాని” 
అంటే “సానినాొ” అని ఆక్షేపిస్తుంది. ఆమెను “దారి అనే పిలవాలని 


285 


శాసిస్తుంది. ఆమె మనిషికాదు. (స్త్రీ అంతకంటె కాదు బ్రహ్మరాక్షసి. 
ఈమె బంట్తే కొమరయ్య హత్యకు మూలకారకులు. అటువంటి 
సమాజం లో వివిధ ఆచారాలతో, కట్టుబాట్రతో తర తరాలుగా 
అణచబడి వున్న (స్త్రీ తన సంసారం, తన పొలం, తన వంటు, పిల్లలు, తన 
అడవి పనులతోనే రోజులో ఇరవై నాలుగు గంటల్లో పదహారు, పద్దెనిమిది 
గంటలవరకు సతమతమవుతూ ఇపుడిపుడే తేరుకుంది. తనపై సాగుతున్న 
అణచివేతను ఆర్ధం చేసుకుంటుంది. భగవంతుడు, పాపం, పుణ్యం, 
రివాజులు, పనికిరాదు అన్న పదాల మాటున ఇన్నాళ్లు తనని కీంనంగా 
కట్టిపడేసిన తాడులోకి గుట్టును అర్ధం చేసుకుంది. లోకంలో తనని గూర్చే 
కాక లోకం గూర్చి తనూ తెలుసుకుంటుంది. లోకం మారాలని ముందుకు 
వచ్చంది. 

మగాడితో ఏ విషయంలోనూ తీసి పోకుండా, ప్రతి పనిలో 
భుజం, భుజం కలుపుతూ ఒళ్లు వంచి కష్టంచేసే (స్త్రీలందరూ తవు 
వ్యక్తిత్వాన్ని గుర్తించమంటున్నారు. అందరి మాటలకూ తలూపుతూ 
గంగిరెద్దులా పడి వుండం అని చెబ్తున్నారు. తమను గురించి పట్టించుకో 
మంటున్నారు. తవుకూ, సంఘాలు, రాజకీయాలు అవసరమే అని గుర్తు 
చేస్తున్నారు. తాము పోట్లాడుతామంటున్నారు. మగాడితో అన్ని పనుల్లో 
పాలుపంచుకునే ఆడది సంగంలో, పోరాటంలో ఎందుకు పా(త్రురాలు 
కాకూడదన్నారు. తమ అన్నదమ్ములతో, కులంవాళ్లతో, గూడెంవాళ్లతో 
కలసి తమ బతుకుపై సాగుతున్న దోపిడీని ఎదిరిసూ భూమికోసం 
పోరాడక తప్పుదని చెప్పారు. 

బతుకు పోరు కోసం ఎదురు తిరుగుతుంది న్యాయంగా తనకు 
చెందాల్సిన ధర గూర్చి గొంతెత్తి అరుస్తుంది. కష్టపడే కూలిబిడ్డ, 
చెముచోడ్చే కష్టజీవి ఎవడిపంచన పడుండాల్సిన అవసరం లేదంటుంది. 
ఆదరింపుల్తు బెదిరింపులు, ఈసడింపులు, ఛిత్కారాలు చెల్లవంటుంది. 


286 


మొదట అధికారులు ఇచ్చినంతకూలి తీసుకుంటూ, రమ్మన్ననాడే 
కూలికిపోతూ నానా అవప్టలు పడేవారు. కంటికి నచ్చిన పడచులతో 
సరసాలు చేస్తూ తమ లైంగికదాహాన్ని తీర్చుకోవటానికి వీరిని 
ఉపయోగించుకొనేవారు. ఇష్టమెచ్చినట్టు వాడుకొని నలిగిన పువ్వులా చేసి 
చేతులు ఛులుపుకుంటారు. దురడృష్టంకొద్ది ఆ (స్త్రీ కడుపు పండితే 
నాటువైద్యంతో సరిపెట్టేవారు కొందరైతే, కొందరు కులపెద్దల చేతులు 
తడపడం. ముంచుకొస్తే “నాదికాదుపో” అనడంతో సమస్య తీరిపోతుంది. 
ఈ గత కాలం దొర బాబుల వైభవం ఇకపై సాగదంటుంది. 


తమ బతుకుతో ముడిపడి ఉన్న అనేక కూలీ పనుల్లో చేసిన 
కష్టాన్ని అతి తక్కువరేట్టకు బహిరంగంగా దోపిడీ చేసే కాం(బ్రాక్షర్లను 
నిలదీయడం నేర్చుకున్నారు. తమపై అన్నివిధాల దోపిడి, అణచివేతను, 
తమ శీలాన్ని శంకిసూ చెలగాటమాడే దగాకోరు అధికార్ల వరకు, 
అందరితో పోరాడి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. పోరాట 
మార్గంలో అన్నంత భుజం కలుపుతూ కదనరంగానికి సిద్దము 
వుతున్నారు. ఊరిపెద్దలు హేళన చేసినా ఇంటూ వాళ్లు గింజుకున్నా 
వారందర్నీ ఎదిరించక తప్పలేదు. ఇంతవరకూ వీరిని తిట్టికొట్తి ఓ అయ్య 
చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటే భరించి సహించారు. తాము చేసేది 
తప్పు కాదని వాదించారు. మగాడితో, అన్ని పనుల్లో పాలు పంచుకునే 
ఆడది “సంగం”లో పోరాటంలో ఎందుకు ముఖ్యపాత్ర వహించకూడదని 
అడిగారు. తమ బతుకుపై సాగుతున్న దోపిడీని ఎదరిస్తూ భూమికోసం 
పోరాడక తపుదని ఖచ్చితంగా చెప్పారు. (ప్రతి సమస స్యలోనూ భాగస్వాము 
లుగా ఉంటూ అన్న పోరాటాల్లోను పాలు పంచుకుంటున్నారు. 


ఈ తెలంగాణా నవలల్లో (స్త్రీ పాత్రలన్నీ కొన్ని చిన్న చిన్న 
బేధాలుగా కనిపిస్తే మరికొన్ని వ సజీవపాత్రలుగా తెలంగాణా 
పోరాటంలో ప్రముఖపాత్ర వహించిన (స్త్రీలు కనిపిస్తారు. 1946 నుండి 


287 


1951 వరకు హైదరాబాదు సంస్థానంలో ఫ్యూడల్‌ జమిందార్త మీద, 
రజాకార్ల రాక్షసత్వం మీదా, తరువాత భారతసైనం మీద తెలంగాణాలో 
స్త్రీ పురుషులు చేసిన తిరుగుబాటు ఈ నాడొక ఇతిహాసమైంది. అదే ఆ 
నాటి రైతాంగానికి చావు (బ్రతుకుల పోరాటం. తెలంగాణా పోరాటంలో 
(స్రులు పురుషులకు తీసి పోకుండా కొరియర్దుగా దళాలలో చేరి 
కొండల్లో, గుట్టల్లో, ఎండకు ఎండీ వానకు తడిసి కష్టసుఖాలు 
పంచుకున్నారు. చాలా మంది (స్త్రీలను శతృవులు చింత బరిగలతో వళ్లు 
చిటిపోయ్యేట్లుగా బాదారు. తమ కళ్ళముందే (ప్రాణానికి (ప్రాణమైన కన్న 
బిడ్డల్ని హింసిస్తుంటే కుటుంబ సభ్యులను అరెస్టుచేసి కాల్ఫి చంపుతుంటే 
చూసూ భరించారు. 

భూమినిలుపుకోవడంలో, కూలీ పెంపుదలకోసం పార్టీ సహా' 
యంతో పోరాడారు. భూపంపక చట్టాలన్నింటిలో కౌలుదారీ చట్టం 
చాలా అభ్బుదయకరమైనది. ఈ చట్టం తెలంగాణా పోరాటం వల్లనే వ 
చెంది. దీన్లో ముఖ్యమైన మార్పుగా వెట్టిచాకిరి నిషేదించబడింది. 
ముఖ్యంగా దీనివల్ల జాగీర్దారీ వ్యవస్టలో ఈ వెట్టిని నిషేధించడంవల్ల 
స్త్రీల జీవితాల్లో కొంత మార్పువచ్చింది. ఈ మార్పు తమ మంచికే 
జరిగిందని చెప్పుతూ వెంపటి గ్రామానికి చెందిన సోవుక్క “మేం 
కమ్యూనిస్టులకు సాయం చేసిమంటే ఆది మామంచికే అనుకున్నం, 
(ప్రజలకు భూమి వచ్చింది లెవీ బాధ తప్పింది. గప్పుడు మేమిట్ల కూకుని 
మాట్లాడుతుంటిమా? గిప్పుడు మాట్లాడుతున్నాం. కొంచెం మంచి బట్ట 
కట్టుకుంటే గింత కుంకుంబొట్టు పెట్టుకొని పువ్వులు పెట్టుకుంటె ఏందే 
ఏమనుకుంటున్నవ్‌ అంటుం(డొ ఇటువంటి వాతావరణంలో ఉన్న (స్త్రీలు 
తెలంగాణా రైతాంగ పోరాటం ద్వారా ఇంటి నాల్లు గోడల మధథ్యనుండ 
బైటికి రాగలిగారు. “ఆ రోజుల్లో ఈ గోడాతల ఏముందో మాకు - 
తెలియదు. మేం బైటికి వెళ్లేవాళ్ళమేకాదు; ఇపుడు మేము బైటికి వెళ్లి 


వ్యవసాయపు పనులు చూసుకుంటున్నాం. పరదా లేకుండా పోయింది. ఈ 
288 


ఈ రకం స్రీలు ఆ పోరాటంలో పాలుపంచుకున్నందు వల్లనే రాములమ్మ, 
సుజాత, కమల లాంటి పాత్రలు నవలల్లో జీవం పోసుకున్నాయి. స్త్రీలపై 
అత్యాచారాలు “ప్రజలమనిషి” మినహా అన్ని నవలల్లోనూ అత్యంత ప్రాధన్యంతో 
చిత్రించబడ్డాయి. అన్ని నవలల్లోను భూమి కొరకు ప్రజలు చేసే పోరాటంలో 
ప్రీలు అగ్రభాగాన నిల్సారు. కొన్ని నవలల్లో వాళ్లే ముందు చొరవచూపితే ప్రజలు 
కదలివచ్చారు. 

“గంగు” నవలలో అంతమ్మ అనే కంసాలి ప్రీపై జగ్గయ్య దొర తలపెట్టిన 
అత్యాచారం, ఆమెభర్త నాగభూషణం ఆలోచనల్లో స్త్రీలపై ఆ గ్రామపెత్తందార్లు 
అమలుచేసిన అవమానాలు, ప్రల ఆత్మహత్యలు చెప్పబడ్డాయి. “ఓనమాలు” 
నవలలో చాకలి పద్దాలు అనే సంగ కార్యకర్త హత్య, అతని భార్య మంగమ్మపై 
సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ రమణారెడ్డి చేసిన దుర్మార్గం కన్పిస్తుంది. చదువులేకున్నా 
భూస్వాముల దౌర్జన్యాన్ని అనుభవిస్తూ ఉండి “సంగం” గురించి తెలుసుకొని 
తనను, తన ప్రజల్ని సంగం బాగుచేస్తుందనే ఆశయంతో ముందుకు నడిచిన 
“రాములమ్మ” పాత్ర, భూస్వామ్య కుటుంబంలో పుట్టి విద్యనభ్యసించి తన 
కుటుంబంలోనే జరుగుతున్న అత్యాచారాలకి వ్యతిరేకంగా పార్టీలో చేరి 
కమ్యూనిస్టుగా మారిపోయిన “సుజాత” ఉన్నత కుటుంబంలో పుట్టి, పార్టీకోసం 
తన జీవితం తుదివరకు ఉంటానని చెప్పే “కమల” వీరంతా ఒకతరం దళంలో 
ఉన్న రాధక్క, బీడి కార్మికులు లక్ష్మి, రామక్క, బయ్యక్క వీరంతా ఒకతరం; 
వీరందరూ తమ పాత్రలద్వాదా తెలంగాణ స్రీల పరిస్థితిని కళ్లముందు పెట్టారు. 
ప్యూడల్‌ వ్యవస్థలోని ప్రీల పరిస్థితిని, జీవితాలను, వాస్తవాలను బట్ట బయలు 
చేశారు. 

తర తరాల నుండి అణగద్రాక్కబడి ఉంచిన తమజాతిని చైతన్యవంతులుగా 
చేయడానికి సిద్ధపడి, త్యాగాలు చేసిన వాళ్లు వీరు! ఒకే రకమైన ఆశయంతోనూ, 
మార్పును కోరుతూ చైతన్యంతో ముందుకు సాగిపోతారు. అందుకే వీరు స్రీలందరికి 
ఆదర్శప్రాయమై నిలుస్తున్నారు. 

289 


10. 


11. 


12. 


13. 


ఏవ అధ్యాయం 
స్త్రీ (నవల) పేజి - 18 
తెలుగు నవలల్లో సామాజిక చైతన్యం, పేజి - 63 
(స్రీ పజి - 18 
వునకు తెలియని మన చరి(త్ర - తెలంగాణ పోరాటంలో (స్రీలు: 
పేజి - 6 
తెలంగాణ విమోచనోద్యవుం, పేజి - 134 
గంగు, పేజి - 247 
గంగు, బి - 365, 366 
గంగు, పేజి - 376 
గంగు, పేజి - 379 
వర వరరావు - తెలంగాణ విమోచనోద్యమం, పేజి - 140 
వర వరరావు - తెలంగాణ విమాచనోద్యవుం, పేజి - 143 
వర వరరావు - తెలంగాణ విమాచనోద్యవుం, పేజి - 307 


మునకు తెలియని మన చరిత్ర - తేలంగా ౯ రైతాంగపోరాటంలో 


(స్రీలు - 22 


289 


14. 


15. 


16. 


17: 


18. 


19. 


20. 


21. 


22s 


25: 


24. 


తెలంగాణ విమోచనోద్యమం, శ్పబై - 382 
తెలంగాణ విమోచనోద్యమం, పేజి - 428 


మాక్సింగోర్కి- - అమ్ము, కృజి - 440 


(ో 


వీరతెలంగాణ విప్రవ పోరాటం - పుచ్చలపల్లి సుందరయ్య, 
కృబి - 410, 411 


వీరతెలంగాణ విషప్తవ పోరాలుం - 


& 


చృలపల్రి సుందరయ్య, 
క్పృవ్రి - 420 

వీరతెలంగాణ విప్రవ పోరాటుం = పుచ్చలపల్తి సుందరయ్య, 
పేజి - 428, 429 

లెనిన్‌ 5-1 లెదర్‌ ఫామ్‌ ఆఫర్‌, పెజి - 3౨1 

వరవరరావు - తెలంగాణ విమాచనోద్యవుం - ౨10 
వరవరరావు - తెలంగాణ విమోచనోద్యవుం - 518 


డి.ఎవ. ధుమావతి - దాశరథి రంగాచార్య నవలల సవివుర్శక 


పరిశిలన జనపదం, పేజి - 174 


శోడళరి (శ్రిరావువలూర్హి - తెలుగంనవలా సాహిత్యంలో 
మనోవిశ్లేషణ, అభ్యుదయ, పేజి - 19 


290 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


31: 


షర. 


క. 


34. 


35. 


ఇంగ్రీషు హిజ్‌ (డేవ్‌ అండ్‌ సెక్స్‌ తీరీస్‌, పేజి - 56 

పి. సంజీవమ్మ - తెలుగు నవలల్లో సామాజిక విశ్లేషణ, 

సేజి - 311 

నవలారంగం - సరికొత్త ఆవి(ష్మియ - (స్రవంతి, పేజి - 27 


డి. రామలింగం - దాశరథి రంగాచార్య - ఎ (క్రానికల్‌ ఆఫ్‌ తెలంగాణ 
లైఫ్‌, ఇండియన్‌ లిటలేచర్‌ మే, జూన్‌ - 1982 


వరవరరావు - తెలంగాణ విమోచనోద్యవుం - 389 


నౌ చిన్నపటి చందవమూవాు, చినగూడురు, ఖ(బ్రవరి-9-1 991 


(ఈనాడు) 

తెలుగు నవలానుశిలనం - యం. సుజాతారెడ్డి, పేజీ - 180 
చెడిపోని రచయిత - జాతర ముందుమాట 

భారతి - డిసెంబరు - 1989 

మాలతీ చందూర్‌, స్వాతి - మార్చి - 1986, పాతకెరటాలు, 
సేబి - 65 

ఎల్‌. సంగయ్య, ఆరుద్ర జీవితం రచనలు సవు(గ్ర పరిశీలన, 


పిజి - 77, 78 


291 


10. 


il. 
12. 


18. 


14. 
15. 


16. 


ఉఅతియుక్తు గ్రంథ ఇబూంచుక 


ఆనందమోహన్‌, పులి “వసంతగడితంి” 
గోదావరి ప్రచురణలు - 1 ఆగస్సు - 1990 


ఆళ్వారుస్వామి, వట్టికోట “(పజలమనిషి” ద్వితీయము దణ, 
విశాలాం[ధ (ప్రచురణాలయం, విజయవాడ - 4, జనవరి - 1968 


ఆళ్వారుస్వామి, వట్టి కోట “గంగు”, ద్వితీయము(దణ 
విశాలాం(ధ (ప్రచురణాలయం, విజయవాడ - 4, జనవరి - 1974 


కృషారావు, భాస్కరభట్ల “యుగ సంధి” 
ఆదర్శ గ్రంథమండలి, విజయవాడ, హేవిళంబి 


కృష్ణారెడ్డి, సరిపల్లి“ ఉప్పెన” హై(దాబాద్‌ బుక్‌ (కుస్పు 
హిమాయత్‌ నగర్‌, హైదాబాద్‌ - మార్చి - 1981 


జంగయ్య, బోయ “మాతర” 
సాహితీ మి(తులు నల్లగొండ, ఆగస్ట్‌ - 1988 


జాతశ్రీ “సింగరేణి మండుతోంది” 
విశాలాం[(థ పబ్లిషింగ్‌ హౌస్‌, హై(దాబాద్‌ - మార్చి - 1988 


తిరుపతయ్య ఎం. వి. *ఐతుకు” 
చతుర, మే - 1987, సంచిక శ, సంపుటి - 10 


దక్షిణామూర్తి, పోరంకి “ముత్యాల పందిరి” 

యం. శేషాచలం అండ్‌ కం. పథమ ము!దణ, మే - 1969 
నవిన్‌ *ముళపొదలు” 

అనసూయ పబ్లికేషన్‌, వరంగల్‌ - 1978 


పవన్‌కుమార్‌, ఎస్‌. ఆర్‌. “నల వ(జంి” 

అవంతి పబ్లికేషన్స్‌, డోదావరిఖ్‌నీ, నవంబర్‌ - 1987 
రంగాచార్య, దాశరథి చిల్లరదే వుళ్లు” 

యం. శేషాచలం అండ్‌ కరా, మ(దాోసిు 


రంగాచార్య, దాశరథి “మోదుగుపూలు” 
విశాలాం( పబ్లిషింగ్‌ హొస్‌, విజయవాడ- ద్వితీయ ము[(దణ, అకోబర్‌ - 1976 


రంగాచార్య, దాశరథి “కూయజలతా రం” 


రంగాచార్య, దాశరథి * జనపదం” (రెండు భాగాలు 
నవయుగ బుక్‌ హౌస్‌, హైదరాబాద్‌, ఆగస్టు, నవంబర్‌ - 1976 


రాములు బియాస్‌. “ఐతుకు పోరు” 
హౌ(ద్రాబాద్‌ బుక్‌ (ట్రస్ట్‌, హూదాబాడ్‌ - 1991 


292 


17. 


18. 


19. 


21. 


ఆట 


80. 
81. 
తిని. 


రాజయ్య, అల్లం “కొలివుంటుకున్నది” 
సృజన కపుచుర్‌ణ, హన్మకొండ, సెప్టంబర్‌ - 1979 


రాజ + అల్లం 6 డ్రా?) 

పి. బి.సి. ప్రచురణలు, హైదాబాద్‌ - మే, 1982 
రాజయ్య, అల్లం “అగ్నికణంి” 

విప్లవ రచయితల సంఘం, నెలూరు జిల్లా, 21-8-1988 
రాజయ్య, అల్లం, సాహు “ కో్వ్హ్మురం “ధీం” 

పి. బి.సి. (ప్రచురణలు, హైదాబాద్‌ - ఏ(పిల్‌ని0 - 1988 


రామాంజనేయులు, తిరునగరి, 
జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య, ఆం(థ(పదేశ్‌- జులై - 1986 


రామ్మోహనరావు, మహీధరోఓనమాలు” 
విశాలాం(థ పబ్లికేషింగ్‌ హౌస్‌, విజయవాడ - తృతీయ ము[దణ - 1980 


రామమోహనరావు, మహీధర ో వునీడలో”” 
jens పబ్లిషింగ్‌ హౌస్‌ య 


వసంతరావు, దేశ ్పాండె* అడవి” 
చతుర, ఫిబబవరి - 1988 


సవరావుకృష్ణు బెలిమంత ఈ మృత్య్యంజయులు” 
విశాలాం(ధ పబ్లిషింగ్‌ హౌస్‌, విజయవాడ - ఏప్రిల్‌- 1977 


సాధన *అడవిలో అన్నలు” 
అరుణతార సంచిక, ఆగస్టు, సెప్టెంబర్‌, అకో బర్‌, డిసెంబర్‌ - 1989 


నా కుంc: 


ఆనందలజ్మీః సి- తెలుగు నవలల్లో కుటుంబ జీవన చి(తణం 
నవజ్యోతి - విజయవాడ 


ఇనాక్‌, కొలకలూరి: - తెలుగువ్యాస పరిణామం 
కాత్యాయని, విద్మహే - తెలంగాణ పోరాటం - తెలుగుకథ, నవల 


కాంతారావు, టి.యల్‌- అస్తిత్వవాద భావధోరణులు అభ్యుదయ, 1980 

కిషన్‌ చందర్‌ - జైత్రయాత్ర 

కలంబ్‌ొమ్మలు - వ్యాస సంకలనం 

కుటుంబరావు, కొడవటిగంటి - సాహిత్యంలో విప్లవోద్యమం - 1971 
కొమరయ్య. ఎ. -మహీధర నవలలు - సామాజిక పరివర్తనం (పి. హెచ్‌.డి. ధీసోస్‌) 


293 


శీ6. 


త్‌. 


89. 
40. 


41. 


47. 


49. 


కృష్టా రావు. చె. వి, 


కృష్ణకుమూరి, నాయని 
ఖండేరావు, కులకర్ణి 


గిరిజన పోరాటకథలు 
గోరి, మాక్సిమ్‌ 


చలం 


చెరబండరాజు 


తిరుమల రావు, జయధీర్‌ 


ద&ిణామూార్తి, పోరంకి 


నర్సింగరావు, మందుముల 


నవీన్‌ 


నాగభూషణ శర్మ యం. 


నారాయణ రావు, గొల్లపూడి 
నారాయణరావు, కోదా టి- 


నారాయణరెడ్డి, రావి- 


డేమావతి డి. ఎమ్‌- 


ఆం(ధ ప్రదేశ్‌లో స్వాతం(త్యానికి ముందు రైతు 
పోరాటాలు, రతు సంఘాలు, విజయవాడ - 
1981. 


నవల - భాష 
అభ్యుదయ, జనవరి - 1980 


హై([దాబాద్‌ అజ్ఞాత చరి(త పుటలు, 
నవభారతి, 197 


అడవిలో వెన్నెల 

కరీంనగర్‌ బుక (ట్రస్టు, కరీంనగర్‌ 

అమ్మ (అను-1ఉప్పుల లత్మణరావు) _పగతి 
(ప్రచురణాలయం, మాస్కో 

త్రై నవల 
స్వ పో 


మాపల్లె (నవల) ఏపిల్‌ - 1978 


పబ్లికేషన్స్‌, హైద్రాబాద్‌ 


తెలంగాణ రైతాంగ పోరాటం 
(పజాసాహిత్యం, సాహితీ సర్కిల్‌, హైదాబాద్‌ 


తెలుగు నవల - నూరు సంవత్సరాలు - భాష్క 
శైలి, మాండలికత - తెలుగు నవల, ఇతివృత్త, 
పరిణామం అభ్యుదయ - 1980 


యాభై సంవత్సరాల హైదాబాద్‌, 
స్మారక సమిలీ - 197? 


ఆధునిక సాహిత్యంలో విభిన్న ధోరణులు, 
చైతన్య (స్రవంతి 
అంపశయ్య (నవల) 


తెలుగు నవల కథాకథన శిల్పం - తెలుగునవల 
- నూరు సంవత్సరాలు, ఆం(ధథ (ప్రదేశ్‌ సాహిత్య 
ఎకాడమి - హూ(దాబాద్‌-7తి. 


తెలుగు గడ్డ మ. 
గీపజాశక్తి బు హౌస్‌ - 1985 
నా చిన్ననాటి జ్ఞాపకాలు” 


వీరతెలంగాణ, నా అనుభవాలు : జ్ఞాపకాలు 
ఆంధ కమ్యూనిస్టు సమితి, విజయవాడ - 1972 


దాశరథి రంగాచార్ల రచనలో జనపదం - స 


విమర్శక పరిశీలన, నవయుగ డి స్టిబ్యూటర్స్‌, 
హూా(దాబాద్‌ - 1988 


294 


51. 
5వ. 


56. 


5్‌?. 


60. 


61. 
62, 


వ్‌ 


66. 


మాణిక్యరావు, వెల్బుర్తి 


రంగాచార్య, దాశరథి 
దాశరథి రంగాచార్య 


రమణారెడ్డి, 8. వి. 


రమాపతి రావు, అక్కిరాజు 


రామానుజరావు, దేవులపల్లి 


రంగనాయకమ్మ ముప్పా ళ- 
రామచం([దారెడ్డి, ఆరుట్ల 


అలక్మీనారాయణ, ఉన్నవ 


వర వరరావు 


వీరభద్రరావు, కొత్తపల్లి 
వీరభ్యధరావు, మాదాల 
వెంకటేశ్వ(రావు, గంగినేని 
వేంకట కుటుంబరావు, బి 


వేణుగోపాల్‌, అమ్మంగి 


Cam 


హైదాబాద్‌ స్వాతంత్ర్యోద్యమ చరిత 

తెలుగు నవల - పుటుక, పరిణామం, అభూదయ 
- 1980, క్త భ్యు 
పరిశీలన, 

గౌతమి ఎడ్యుకేషన్‌ సొసైటీ, 

సికిందాబాది. 


1: 'ఎఅతరాల పోరాట పొటలు 
2. ఉన్నవ వెలుగు నీడలు 
తీ. తెలంగాణ పోరాట; సాహిత్యం 


'తెలుగునవల, దృక్పథం, 
మహతి 


. యాభై సంవత 

: హా(దాబాద్‌ 

. జనారనా పబ్లికేషన్స్‌ 

. ఆది నీవా 
5. తెలంగాణాలో జాతీయోదూమా 

ఫ్ర స్వేచ్చ, స్వీట్‌ హోమ్‌ ష బబికీషక్స్‌ 

వాడ - 1984 


రాల జ్ఞాపకాలు, 1981 


సాతరి(తో ద్వమము 
దో = 


AU He WW = 


తెలంగాణ పోరాట స్మృతులు 
విశాలాం(ధ పబ్లిషింగ్‌ హౌస్‌, హై(దాబాద్‌ 


మాలపల్లి (నవల) ఎమెస్కో, మ(దాసు 


1. తెలంగాణ విమోచనోద్యమం 
తెలుగు నవల - సమాజ సాబాత్య సంబంధాలు, 
ఒక విశేషణం, 
వ విజయవాడ 
(శుజల మనిషి” ఒక పరిచయం 
య "హైై[దాబద్‌ 


తెలుగు సాహిత్యంపై ఆంగ్ల భాషా (సభావం 
జాతీయ స్వాతం(త్యసమరంలో ఆం(ధుల పాత 
ఎ(ర జండాలు 

(తిలింగ పబ్లిషింగ్‌ పోసి, విజయవాడ - 1954 
ఆం(ధథ నవలా పరిణామం 


నవలా రచయితగా గోపిచంద్‌, 
జయమి [త పబ్లికేషన్స్‌, హై(ద్రాబాద్‌ - 1988 


తెలుగు నవలా సాహిత్య వికాసం - 1974 


295 


67. 


70. 
71. 


72. 


78. 
74. 
75. 


76. 


వెంకటరామారావు, జి 
శ్యామలాదేవి చిరువోలు 
(శ్రీరామమూర్తి, కోడూరి 


సంజీవమ్మ పి 


సరస్వతీ దేవి, ఇల్లిందల 


స్రీ శక్తి సంఘటన్‌ 


సుబ్బారెడ్డి, మద్దూరి 


సుదర్శనం, ఆర్‌. ఎస్‌. 


సుందరయ్య, పుచ్చపలపల్లి 


సుజాత రెడ్డీ, ముదిగొంటి 


సు(బహ్మణ్య శర్మ పురాణం 


సూర్య నారాయణ రొజు 


సు(బహ్మణ్యం, జివి 


హనుమంతరావు, 
మాడపాటి 


ఆం(ధ(పటేశ్‌ చరి(తత, ఆధునిక యుగం 


విశ్వనాథవారి నవలలో ముఖ్య శ్రీపా(త, 
చి|తణం, 
హైద్రాబాద్‌ - 1987 
తెలుగు నవల - మనో విశేషణ 
అభ్యుదయ, 1980 


తెలుగు నవలలో సామాజిక పోక్లోషణ 


భారతీయ నారి, నాడూ, నేడు యువభారతి - 
1975 


మనకు తెలియని మన చరిత, తెలంగాణ రైతాంగ 
పోరాటంలో స్రీలు, హైదాబాద్‌ 


ఆరు[ద రచనలు - సమగ పరిశీలన 
బొగ్గుపొరల్లో కరీంనగర్‌ బుక్‌(టస్ట్‌, కరీంనగర్‌ 


తెలుగులో జాతీయోద్యమ ర్త విత్వం 


1. సమాజం- సాహిత్యం - 1972 

2, తెలుగు నవలర్‌0 నుండి 65 వరకు, 
భారతి - జులై - 1965 

Ll: DS ప్రవపథంలో నొ పయనం 

(ప్రజాశక్తి బుక్‌ హొస్‌, విజయవాడ 

2. వీర తెలంగాణ విస్గవ పోరాటం 
గుణపాఠాలు, 

విజయవాడ 


తెలుగు నవలానుశీలనం 
హైదాబాద్‌ - 1990 


తెలుగు నవల - కొత్త పోకడలు 


వట్టికోట ఆళ్వారుస్వామి రచనలు ఒక పరిశీలన 
(సేద్ధాంత గంఫీం ఏమీ. 8 ఫిల్‌ ఓ.యు.) 


ఆం(ధసాహిత్య విమర్శ - ఆంగ్ల (ప్రభావం 


తెలంగాణ ఆం(ధోద్యమము, 1-శి 

భాగాలు 

ఆం(ధ చం(దికా (గంథమాల, హై(ద్రాబాద్‌ - 
1949. 


యఆాదయుఇంతార 
సహాజుయ 

చనరాతగన 

పజూ సామా 
ఇం ఇ్యూరన యము 
స్వాతి 


DEI sSen 


27 


ENGLISH 


. Bhanumati. B - The Development of Local 
Government in the Nizam’s 
Dominion. 

M.Phil Thesis, History 
Department, O.U. - 1980 


. Desai. V.H. - Saga of Hyderabad Freedom 
Struggle, Bharatiya Vidya 
Bhavan, Bombay - 1990 


_ Forster. EM. - Aspects of the novel 
Oliver stally Bass - Penguin 
Books 

. Rajendra Prasad - The Asif Jah’s of Hyderabad, 


Their rise and decline 
Vikas Publishing House Pvt. Ltd., 
New Delhi - 1984 


. Rolpgh Fox - The Novel and the people 
Foreign Languages Publishing 
House, Moscow - 1956 


. Sninivasulu. B - Role of the Telugu Press in the 
movement of Cultural Revival 
in Telengana. 


MPhil Thesis in History, O.U.-1982. 


. Shakuntala Rao Sastri - Women in epic age 
Bharatiya Vidya Bhavan, 
Choupathy, Bombay - 1954 


295 


Vaikuntham. V 


Khusro A.M. 


Haragopal G 


Telugu Novel - 


ARTICLES 


- Peasants in Colonial South India 
South Indian History Congress - 
XI Session, 1-3 Feb. Calicut 
University, Calicut, 1991. 


- Economic and social effects of 
Jagirdari Abolition and land 
reforms in Hyderabad 1958. 


- Pohtical economy of Tribal 
Movements as reflected in three 
Telugu Novels - A Note, Paper 
Presentation, Vyayawada - 
1991. 


uvabharathi - Volume I - 1975. 


A preparatory note - Introducing fifty Telugu novels. 
Articles By Sudhakar Reddy B.K. In Deccan Chronicle (Sunday 


Magazine) 


SW OO Ve sy 


Star in the eye 


Roots of agrarian unrest 1, I 
Chirage Ke neeche andhera 
The seed of liberation 
Hyderabad a flash back 


From two eyes to two hands 


Reforms - After the blood and sweat 


299 


